











దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 





= శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 








భీత నత సురవృక్షం శృంగగిర్యాలయస్థం 

శ్రుతి గత పరమార్థం సూక్ష్మతో భాషయంతమ్‌ 
భరత భువి చ ధర్మం న్వార్పిషా పోషయంతం 
గురుచరణ ముపాసే భారతీ తీర్థహంసమ్‌ 1 


విదిత వివిధ శాస్త్రం విద్వదార్య ప్రపూజ్యం 

సకళ మభయహస్తం సత్తపః ప్రాజ్య రాజ్యమ్‌ 
సదయ హృదయ భాసా భక్తహృత్తాపహారం 
“రుచరణ ముపాసే భారతీతీర్థహంసమ్‌ 2 


మృదుల మధుర భాషం మాన్య కాషాయవేషం 
పరిహృత నిజ దాస స్వాంత రాగాది దోషమ్‌ 
స్వమనసి పరిపూర్ణ ప్రాంచ దోంకార ఘోషం 
గురుచరణ ముపాసే భారతీతీర్థహంసమ్‌ 3 


విహిత మహిత విద్వద్భూరి గోష్టీషు నిత్యం 
ప్రవినుత పరతత్తఃం ప్రాపయంతం ప్రణుత్యమ్‌ 
స్వహృదయ సరసీజే దరయంతం చ సత్యం 
గురుచరణ ముపాసే భారతీతీర్థహంసమ్‌ 4 


కలిత లలిత భావం భస్మరేఖా ప్రభావ 

విలసిత నిజ తన్వా సప్తసప్తి ప్రభాసమ్‌ 

సుకృత సుకృతి దీప్తం సప్తతి ప్రోత్సవాఢ్యం 
గురుచరణ ముపాసె భారతీతీర్థహంసమ్‌ ర్‌ 


కన దభినవ విద్యాతీర్థ సంయమ్యుదార 

కర సరసిజ జాతం పుణ్యనైపుణ్య గీతమ్‌ 

వినుత విమల తుంగా వాహినీవ ప్రపూతం 
గురుచరణ ముపాసే భారతీతీర్థహంసమ్‌ 6 


ప్రతి దినమపి భక్తా శారదా చంద్రమౌళి 

శ్వర పరమ సమర్పాం లోకకల్యాణ హేతోః 

సవిధి సుకలయంతం శౌంత చిత్తం చ దాంతం 
గురుచరణ ముపాసే భారతీతీర్థహంసమ్‌ 7 


నిజగళ ధృత దీక్షా స్వక్షమాలా ప్రకాశా 

న్నిజ కర కలితాంచ ద్దివ్య దండ ప్రకాండాత్‌ 
పరముపమిత దీవ్య ద్దక్షిణామూర్తి జం 
వరణ ముపాొం భారతీతీర్థహంసమ్‌ 8 


- దా. జియం. రామశర్మ శతావధాని 


ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 








తపశ్చక్రవర్తి దివ్యసప్తతిపూర్తి 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు 
జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ భారతీ తీర్ధ మహా 
సన్నిధానం 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


“దర్శనమ్‌” 
ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ప్రత్యేక ప్రచురణ 
ముద్రణ : 18-04-2021 
(ప్రతులు “అంటాం. 
ప్‌ సెట్టింగ్‌ : రామలక్ష్మి సుబ్రమణ్యం 
లేఅవుట్‌ : శీనివాసరావు (త్రిపురాన 
ముద్రణ : సాయి తిరుమల (ప్రింటింగ్‌ (ప్రెస్‌ 
చిక్కడపల్లి, హైదరాబాద్‌. 
(ప్రతులకు : మరుమాముల వెంకటరమణ శర్మ 
సంవాదకులు,దర్శనమ్‌ ఆధ్యాత్మిక 
వార్తామాసపత్రిక, 29-105/4/1, 
(శీరామ సిద్ధాంతి భవనం 
న్యూ విద్యానగర్‌, నిరెడ్‌మిట్‌. 
సికిందరాబాద్‌ - 500056. 
Ph: 94410 15469 
ఈ గ్రంథ ప్రచురణకు ఆర్దిక సహాయాన్ని 


అందించిన శాం౦త- వసంత ట్రస్ట్‌ = 
జ హా 





దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


ల 


Lis 


by / Sy నె ; 
A 


శ్రుతిస్పృతిపురాణోక్త సువచోభాషణ ప్రభుమ్‌ 
శృం గేరీ భారతీతీర్థ స్వామినం సతతం భజే 1 


ఆదిశంఠఠసంలవాప పిరికొనందనందనమ్‌ 
శృం గేరీ భారతీతీర్థ స్వామినం సతతం భజే 2 


బ్రహ్మసూత్రసమారబ్ద తత్త్వజ్ఞాన ప్రబోధకమ్‌ 
శృం గేరీ భారతీతీర్థ స్వామినం సతతం భజే 3 


దర్శనాఖ్యానవాజ్మాలా భూషితప్రవచోధరమ్‌ 
శృం గేరీ భారతీతీర్థ స్వామినం సతతం భజే 4 


తుంగాతరంగరంగశ్రీ శృంగేరీతీర్థభాసురమ్‌ 
శృంగేరీభారతీతీర్ధ స్వామినం సతతం భజే 5 


స్తోత్రసంకిర్తనస్వాంత రాగసింధురబంధురమ్‌ 
శృంగేరీభారతీతీర్ధ స్వామినం సతతం భజే 6 


అద్వైతామృతసంధాన వాక్యప్రవచనోన్ముఖమ్‌ 
శృం గేరీ భారతీతీర్థ స్వామినం సతతం భజే 7 


శారదాచంద్రమౌళీశ పాదపంకజచింతకమ్‌ 
శృం గేరీ భారతీతీర్థ స్వామినం సతతం భజే 8 


విశ్వశ్రేయ:ప్రదానశ్రీ సదాచారప్రవర్తకమ్‌ 
శృం గేరీ భారతీతీర్థ స్వామినం సతతం భజే 9 


అయాచితాన్వయోద్భూత నటేశ్వరక ఏడితా 
నవరత్నస్తుతిరభూయాత్‌ భారతీకరుణాప్రదా | 


శిరోమణి” డా-అయాచితం నటేశ్వరశర్మ 


sit 
ee 
(1 












దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





ల 


విషయ సూచిక 


సర్వతంత్ర స్వతంత్ర ధర్మమూర్తి.. జ్ఞానదీప్తి 
తపశ్చక్రవర్తి... దివ్యసప్తతి పూర్తి 

నమామి భారతీతీర్థం.. జ్ఞానదం బుధసేవితం 
శారదాంబ దివ్య సన్నిధి శృంగేరి 

శ్రీ శంకర భగవత్పాదుల జీవిత సంగ్రహము 
శ్రీశంకర భగవత్పాదుల శిష్యులు 
మహిమాన్విత దివ్య ధామం శ్రీ శారదా పీఠం 
గురుపరంపర 

కాలే స్తలె జలే 

భారతీతీర్ణమాశ్రయే 

ప్రజ్ఞాననిధి.. అపర దక్షిణామూర్తి 

భారత ధర్మరక్షకులు-భారతీతిర్భులు 

జ్ఞాన సూర్యులు జగద్గురువులు 

జ్ఞాన గంగా - కరుణాంతరంగా 
విశ్వవంద్యుజైన శిష్యచూడామణి 
గురుపరంపరా స్తోత్రమ్‌ 

అపర ఆదిశంకరులు శ్రీభారతీతీర్ణులు 
శ్రీభారతీతీర్థగురు ప్రార్థన ద్విసప్తకమ్‌ 
యతిలోక ధృవతార శ్రీ భారతీతీర్థ మహాస్వామి 
భూలోక శ్రీ శారందాచంద్రమౌళీశ్వరులు 
జగద్గురు మహావిభూతి 

శ్రీ శృంగేరి దివ్య దీధితి 

ఆధునిక భారతావనికి సంప్రదాయ గురువు 
సమస్త ఆస్తిక లోకానికి దార్శనికులు... 
అవిచ్చిన్న గురు పరంపర! 

శ్రీ శృంగేరీ మహా సంస్థానం 

మానవునికి ప్రధాన శత్రువులు 

శ్రిచరణుల షష్ట్యబ్దపూర్తి ఉత్సవం 
జ్ఞానమార్గానికి చిత్తశుద్ది ప్రధానం 
భాగ్యదర్శనమి.. జగద్గురు వందనమ్‌ 
శంకరః శంకరస్సాక్షాత్‌ 

ధర్మాచరణ వల్లే శ్రేయస్సు 

శ్రీ శారదాంబ దివ్యసన్నిధి 

అద్వితీయం స్వర్ణగోపురం 

అంగరంగ వైభవం.. శిష్య స్వీకారోత్సవం 
ధర్మనిష్ట.. తపశ్శక్తి... ప్రజ్ఞాననిధి 

వేద పరిరక్షణ - అందరి కర్తవ్యం 

భక్తి మార్గంవల్లే జన్మ సార్ధకం 
దయాహృదయులు... దార్శనికులు 
జగద్గురువుల వేదశాస్త్ర సంరక్షణదిక్ష 

మన జగద్గురువులు 

జగద్గురు ఉపదెశామృతం జీవిత ప్రయోజనం 



































































దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య షూ 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 








డేకిఐమెడ్‌ కశ్వంగేత కలయా! కనులు జగద్గురు తొక 
శ్రీశ్రీ శ్రీభారతీతీర్ధ మహాసన్నిధానం వారి దివ్యసప్తతి మహోత్సవం సందర్భంగా 


కల్‌ సల్‌ కల్‌ 


దర్షనమ్‌ ప్రచురిస్తున్న విశిష్టసంచికకు శ్రీచరణులు ప్రసాదించిన ఆశీరనుగ్రహ' శ్రీముఖమ్‌ 
ఇ ft ee an Rian, or Mamardfox, ail 


Sri Sri Jagadguru Shankaracharya Mahasamsthanam 
Dakshinamnaya Sri Sharada Peetham, Sringeri - 577 139 








శృంగేరి 13-04-2021 


'దర్శనమి పత్రిక సంపాదకులు శ్రీమరుమాముల వేంకటర మణశర్మ 
గారికి, 

మీరు శ్రీమహాసన్నిధానంవారి సప్తతిపూర్తి మహోత్సవ సందర్భములో 
ఒక విశేష సంచికను ప్రచురించనున్నారని తెలిసికొని శ్రీజగద్నురు 
మహాస్వామివారు సంతోషించినారు. 


శ్రీశారదా చంద్రమౌళీశ్వరుల అనుగ్రహమువలన ఈ సంచిక ఉత్తమ 
లేఖనములతో సుందరముగా వెలువడుగాక, దర్శనం పత్రిక 
ఇతోధికముగా ఆస్తిక జనాదరమును పొందుగాకయని శ్రీచరణులు 
ఆళీర్వదించినారు. 


ఇటు fs 


'ఫాకాకాాా 






www.sringeri.net E-mail: adminoffice@sringeri.net Phone: 08265 - 250123 / 250192 Fax: 08265 - 250792 


nf 





“ఇయ ఎ) 





దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 





మానవ జీవన సాఫల్యానికి ననాతన ధర్మాన్సి ఆచరించడంతో పాటు 
సాటివారి వట్ల ఆదరణ భావంతో వ్యవహరించాలని, నమాజంలో 
మంచిని పెంచడానికి బిత్తళుద్దితో కర్తవ్యాన్ని నిర్వహించడమే తవన్సుగా 
భావించాలని శ్రీ శృంగేరీ జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివారు 
తమ అనుగ్రవాభాషణంలో ఉద్భోధిన్తుంటారు. నమాజ హితానికి 
ధర్మాన్ని ఆచరించడమే శరణ్యమనే వాస్తవం వూజ్య జగద్గురు 
శ్రీచరణుల ప్రవభనం ద్వారా తేటతెల్లం అవుతుంది. నిజానికి 
సమాజంతో నంబంధం లేకుండా సౌటివారి కష్టనుఖాలు 
పట్టించుకోకుండా కాలం వెళ్లదీయడమంటే ధర్మాన్చి అతిక్రమించడమే 
అవుతుంది. అడవులకు వెళ్లి ముక్కు మూనుకోవడమే తపస్సు కాదని, 
కుటుంబ బాధ్యతలకు పూర్తి న్యాయం చేస్తూ కూడా తపస్సు చేయవచ్చనెది శ్రీచరణుల మాధదర్భనంలోని 
వరమార్థం. నమాజం వట్ల బాధ్యతగా వ్యవహరించాలనేది ఇందులో అవగతం అవుతుంది. మనస్సు, 
Fo "శరీరం లు ఉత్తమ సంస్కారంతో వ్యవహరించడాన్సి అలవాటు చేసుకోగలిగితే అంతకుమించిన 
తపస్సు, ధర్మాచరణ మరేముంటుంది. దైవాన్సి ఆరాధించడం, పెద్దలను గౌరవించడం, అన్సివెళలా వబిగా 
ఉండగలగడం, నైతిక విలువలు పాటించడం, ఇతరులను బాధించకుండా (పేమభావంతో మన్సించడం, 
సత్యానికి కట్టుబడి ఉండడం మొదలైన అంశాలను అనునరించడం అక్షరాలా తపస్సే అవుతుంది. 





నానాటికి మారుతున్త్లు కాల పరిస్థితులకు అనుగుణంగా ననాతన ధర్మ సంస్కృతుల వరిరక్షణ 
ఆవశ్యకతను సామాన్యులకు సైతం అవగాహాన కలిగే విధంగా వ్రబోధిన్తును శ్రీచరణుల నందేశాలు నమస్త 
మానవాళి నంక్షమానికి విశేష ధార్మిక (పేరణలు కలిగిస్తున్నాయి. దైనందిన జీవనంలో ధర్మం ఉపదేశించిన 
మేరకు ఉత్తమ సంస్కారంతో వ్యవహరించడమే తపన్సు అవుతుందని, ఈ క్రమంలో ఎదుటివారిలో 
దెవాన్సి దర్భించగలిగ ఉదాత్త విధానం సొంతం అవుతుందని శ్రీచరణుల నందేశం. నిన్సటి మంచిని నటి 
వరిస్థితులకు అన్వయించి రేవటి లక్ష్యాల సాధనలో ధర్మబద్ధమైన నమాజు హితం కోనం బిత్తపుద్దితో 
కర్తవ్యాన్ని నిర్వహించడం కన్నా వేరే తవన్సు లేదు. నిజానికి నమాజు జీవనంలో వేగం, కాలం కీలకభూమిక 
పోషిస్తున్నాయి. ఈ తరుణంలో భౌతికాంశాల్లో పరమార్ధ దృత్పుథాన్సి జోడి స్తెనే ధర్మాచరణ నులభసాధ్యం 
అవుతుంది. జీవన గమనంలో శాళ్ళతమైన శాంతి, సుఖాలను కేవలం ధర్మం మాత్రమే ఇస్తుంది. కాబట్టి 
ధర్మనమ్మతమైన కార్యక్రమాలను ఆచరించడమే (శ్రేయస్కరం. ధర్మాన్ని ఆచరించడం, అధర్నాన్సి 
విడనాడడం ద్వారానే మానవ జన్మకు సార్థకత చేకూరుతుంది. 


ఈవిధంగా నకల ధర్మసారాన్సి సామాన్య జీవన్ల౭?లికి అన్వాయింబి నమస్త (ప్రాణకోటి నంక్షమానికి, 
ప్రవంచ (శ్రేయస్సుకు పూజ్య శ్రీచరణుల బోధనలు దిశానిర్రైశళం చేస్తున్నాయి. త్రికరణళుద్ది, ధర్మనిబద్దత, 
సమాజహిత కాంక్ష ద్వారా మానవ జీవన సాఫల్యతకు చేరువ కాగలమని వబోధిన్తున్స శ్రీచరణులు 
అపరళంకరులే. వారి బోధనలు శిరోధార్యంగా స్వికరించడమే మన కర్తవ్యం. ఈ సందర్భంగా పూజ్య 
జగద్దురువులకు వారి దివ్య నప్తతి పూర్తి మహోత్సవాన 'దర్శనమ్‌' నభిక్తికంగా నమర్పిన్తున్త 
గుంతువందనమ్‌! 










LL a 
అ 


UU 





శ్ర (శే ము 
త్య 
దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
వమ మ య ౧ 
ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





కర్మభూమి భారతాదనికి ధార్మికదిక్ళూది.. సనాతన ధర్మవరిరక్షణకు మాధ్గదర్భ్శి.. సాక్రాతూ శారదాంబ న్వరూవం.. 
అపర ఆదిళంకరుల అవతారం... అద్వైత నిద్దాంతాను విళ్ళావాప్తం బేస్తూ జ్ఞానరోచన్సును వ్రనరింవజేన్తున్న మహాస్వామి. 
వారే దక్షిణామ్సాయ శృంగేరీ శ్రీశారదాపిఠం (బ్రహ్మవిద్యావ్యాఖ్యాన నింవోననాన్సి అధిరోహించిన వ్రజ్ఞాననిధి, తవళ్ళ క్రవర్తి 
, జగద్దురు శంకరాచార్య శ్రీమదనంత శ్రీవిభూషిత శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మవోస్వామివారు. ఆర్డధర్మ నమస్త అంశాలు 
సమగ్రంగా అధ్యయనం పాశ మహాతవస్పి, వేదవేదాంత యోగశాస్తాల్లో అపార పాండిత్యధురీణులు శ్రీచరణులు.. 
శృంగేరీ శారదాపిఠాధీళ్ళ్యరులుగా ముప్పైరెండు నంవత్సరాలకు పైగా యావద్భారతావనికి జ్ఞానభిక్ష ప్రసాదిన్తున్తు 
మవానీయులు వారు. లౌకిక అంశాలకు దూరంగా ఉంటూ, వేదళాస్తాధ్యయనాలను (పోత్సహిన్తూ నిరంతరం ధార్మిక 
కార్యాచరణతో ఆస్తికలోకానికి మార్గదర్భనం చేస్తున జగద్గురువులు... అనంఖ్యాక శిష్యకోటి జగద్దురు శ్రీ చరణులను 
నడయాడే దైవన్వరూవంగా నంభావిస్తూ ధన్యులవుతున్తారు. ననాతన ధర్మనంన్క తులను శిరోధార్యంగా భావించే 
పూజ్య జగద్గురు శ్రీచరణుల దివ్యనవ్తతి పూర్తి మహోత్సవం లోకకల్యాణం కోసం.. శృంగేరీలోని _ దక్షిణామ్మాయ 
శ్రీశారదాపీఠంలో అద్వితీయంగా జరగనుంది. ఎప్రిల్‌ 13వ తేదీ నుంచి 27వ తేదీ దాకా జరగనున్సఈ మహోత్సవం 
లక్షమోదక గణవతి హోమంతో ఆరంభమై... అతిరుద్ర మహాయాగం... అయుత చండీమహాయాగం, కోటికుంకుమార్హన 
క్రతువుల అనంతరం లలితాహోమంతో పరిసమాప్తి కాబోతోంది.18వ తేదీన జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీశ్రీ భారతీతీర్ణ 
మహానన్సిధానం వారి నప్తతి వూర్తి మహోత్సవం..71వ వర్దంతి ఉత్సవం... ఆప్పాక దర్భనమ్‌.. గురువందన నభ కన్నుల 
పండువగా జరగనున్నాయి. ఈ మవాత్తర కార్యక్రమాల్లో మనమంతా భక్తిశ్రద్దలతో పాల్గొందాం. వూజ్య జగద్గురు 
శ్రీచరణుల అనుగహభాషణంలో పునీతులమై ధార్మిక జ్రరణలు స్తీకరిద్దాం. ధన్యులమవుదాం. జగద్దురు శ్రీచరణుల 
దివ్యనవ్తతి మహోత్సవం నందర్భాన్సి వురన్కరించుకొని 'దర్భనమ సభిక్తికంగా అర్చిన్తున్సు అక్షరార్భన... 















దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


అ 








నమామి భారతీతీర్ధం.. శ్ర Fm వ 
జ్‌ న SRTE 
సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం । re. a 


అస్మదాచార్య పర్యంతాం ఎద సారు. -- రాం || 


భారతీతీర్థ నామ్నాయో - భాభిస్సదీపయన్‌ జగత్‌ । 
అజ్ఞానధ్వాంత సంఛేతా ఆ జయత్యద్య జగద్దురుః I 


భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణమ్‌ । 
భారతీ పదమారూఢం భారతీతీర్ధమాశ్రయ I 


విద్వావినయ సంపన్నం వీతరాగం వివేకినాం । 
వందే వేదాంత తత్త్వజ్ఞం విధుశేఖర భారతీం ॥ 





శె ఇ శ | | 
J ళ్‌ సావన న్‌ా | 
yD వక్‌ NN శ న కా త 
4 గో నజ నో 
i MT 


కే గ న నా 
శ్రీమత్సరమహంస పరివ్రాజకాచార్యవర్య, పదవాక్యప్రమాణ పారావార వారణ, యబు  సియమూసన తాతా 
ప్రత్యాహార ధారణాధ్యాన సమాధ్యవాజ్ల యోగానువ్ఫాననిష్ట, తపశ్చక్రవర్తి అనాద్యవిచ్చిన్న శ్రీ శంకరాచార్య గురుపరంపరా ప్రాప్త, 
షడ్డర్శనస్థాపనాచార్య, వ్యాఖ్యాన సింహాసనాధిశ్వర, సకల నిగమాగమసార హృదయ, సాంఖ్యత్రయటప్రతివాదిక, వైదికమార్గ 
(ప్రవర్తక, సర్వతంత్ర స్వతంత్ర, ఆది రాజధానీ, విద్వానగర మహారాజధానీ, కర్ణాటక సింహాసన ప్రతివ్రాపనాచార్య, శ్రీమద్రాజాధి 
రాజగురు భూమందలాచార్య, బుపష్యశ్చంగపురవరాధశ్వర, తుజ్బభద్రా తీరవాసి, శ్రీమద్విద్యాశంకర పాదపద్మారాధక, 
శ్రీమజ్జగద్దురు శ్రీ మదభినవ విద్యాతీర్థ మహాస్వామి గురుకరకమల సంజాత, శ్రీమజ్జగద్దురు శ్రీమద్భారతీ తీర్థ మహాస్వామినాం, 
తత్మరకమల సంజాత శ్రీమజ్జగద్దురు శ్రీ విధుశేఖర భారతీ స్వామినాంచ పాదారవిందయోః సాషాంగ ప్రణామాన్‌ 
సమర్పయామః 
శ్రీచరణ పద్మములకు అనేక సాష్టాంగ ప్రణామములాచరించి “దర్శనమ్‌” ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక సభక్తికంగా 'జగద్దురు 
దివ్య సప్తతి పూర్తి మహోత్సవి” సందర్భంలో సమర్పిస్తున్న విశిష్ట సంచిక. 
శ్రీచరణుల ఆశీరనుగ్రహంతో గత పదహారు సంవత్సరాలుగా సనాతనధర్మ పరిరక్షణ, సమాజంలో ఆధ్యాత్మిక చింతనను 
పెంపొందించే లక్ష్యంతో బుడిబుడి అడుగులు వెస్తూ... పాఠకుల ఆదరణను చూరగొంటున్న “దర్శనమ్‌” తెలుగునాట 
జగద్దురువుల విజయయాత్ర సందర్భంగా “గురువందనమ్‌' సమర్పించి పునీతమయింది. ఈ పదహారేళ్ల ప్రస్థానంలో 
అనేకమార్లు శృంగేరిలో చద ల పటు వష సందర్భాల్లో దర్శనమ్‌ గురుతర బాధ్యతగా విశిష్ట సంచికలను వెలువరించి 
జగద్గురువుల ఆశీరనుగహాన్ని పొందింది. సాక్షాత్తూ శారదాంబ స్వరూపమైన జగద్దురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాసన్నిధానం 
వారి దివ్య సప్తతి పూర్తి మహోత్సవం సందర్భంగా మరోమారు విశిష్ట సంచికను అందించే భాగ్యం కలగడం దర్శనమ్‌ 
సుకృతం. ఈ సంచిక రూపకల్పనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా చేయూత నందించిన ప్రతి ఒక్కరికి జగద్దురువుల సంపూర్ణ 


ఆశీస్సులు లభించాలని ప్రార్థిస్తూ... 







సదా జగద్గురువుల సేవలో.. 
నురునూముల ఎంకటరమణశర్మ 
సంపాదకులు 
దర్శనమ్‌ ఆధ్యాత్మికనార్హా మాసపత్రిక 








చుట్టు సహ్యాద్రి పర్వత ప్రాంతం...... 

ఒకవైపు తుంగ, మరోవైపు భద్రానదుల మధ్యలో 
అందమైన ప్రకృతి (రంల. 

జంతువుల సైతం జాతివైరాన్ని మరచే చోటు...... 

సాక్షాత్తూ జగన్మాతయే శారదాంబగా వెలసిన 


శంకర భగవత్సాదులవారు తపోశక్తితో శ్రీచక్రాన్ని 
ప్రతిష్టించిన పుణ్యస్థలి మ 

రామాయణకాలంలో దశరథమహారాజుకు పుత్రకామేష్టి 
నిర్వహించిన బుశ్యశ్చంగుడు సిద్ది వాందిన 


అఖిల భారతావనికి ధర్మనిర్దైశం చెస్తున్న జగద్దురువులు 
నదయాడ అర్మరా 

అదే దక్షిణామ్నాయ శృంగేరి శారదా క్షేత్రం. 

పుణ్యభూమియైన భరతఖండములో నదీ, నదములు 
పుట్టన ప్రదేశములు, అవి ప్రవహించు (ప్రదేశములు, 
అడవులు, పర్వత అదేశములు. సముద్ర తీరు 
మొదలైనవన్ని అత్యంత పవిత్రమైనవిగా, 
మహత్తుకలిగినవిగా వాసికెక్కినవి. ఆసేతు హిమాచల 
పర్యంతము వ్యాపించి ఉన్న తీర్ధములు పుణ్యక్షేత్రములు 
మహాబుషుల తపస్సుకు కెంద్రములై, భక్తి జ్ఞాన 
వైరాగ్యములకు జన్మన్థానములై ఉన్నాయి. ఈ నదీనద, 
గిరి, సముద్ర (ప్రదేశాలు భారతీయ సంస్కృతికి మూలమై, 
సనాతన ధర్మ వ్యాప్తికి జవ జీవములను అందిస్తున్నాయి. 
ఇలాంటి (ప్రదేశాలలో కనపడే ప్రశాంత వాతావరణం 
ప్రకృతి సౌందర్యం మన హృదయాలలో ఆధ్యాత్మిక 
భావనలను కలిగింపజేస్తాయి. 

అలాంటివాటిలో కర్ణాటకలోని సహ్యాద్రి. పర్వత 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


శారదాంబ దివ్య సన్నిధి 





క్ష. ౯, 


wm ee wh: |] క. ily, 
men et నా కత Fes క 101111 పటట wane wren Mal 


Bet urs! 


సానువులలో పావన తుంగా తీరమున పరమ రమణీయ 
ప్రకృతి సౌందర్వముతో అలరారుతు శృంగేరిలో అలన 
శారదాపీఠం సుప్రసిద్ధమైనది. ఈ క్షేత్రానికి షిమోగా, 
తరికెర మొదలైన ప్రాంతాలవరకు రైలు సౌకర్యమున్నది. 
అక్కడ నుండి అరవై దెబ్బ మైళ్ళు ఘాట్‌ రోడ్డు మీద బస్సు 
(పయాణం. ఆ కొండ కోనలలో ప్న. ఒక గొప్ప 
అనుభవం. ఎటు చూసినా పచ్చనిచెట్లతో ప్రకృతి దేవత 
సహస్ర శిరస్సులతో తలఊపుతు రమ్మని పిలిచినట్లు, 
వేయికన్నులతో భక్తులపై కటాక్ష వీక్షణములు 
ప్రసరింపజేస్తున్నట్లు అనుభూతి కలుగుతుంది. మనము 
దర్శించబోయే శృంగేరి క్షేత్ర మహత్యము 
యుగయుగాలుగా ప్రసిద్ధము. శ్రీశంకర భగవత్సాదుల 
మొదత టింంరో రీ కార రమయ సూ 
తేజోభరితము చేస్తున్న అనంతశ్రీవిభూషిత పరమహంస 
పరివ్రాజకారచర్య పరంపరా వాశస్యము, 
ఖండాంతరలలోను ఖ్యాతిపొందింది. 
వాక్కు వెంట అర్ధంలా, పూవు వెంట తావిలా, శృంగేరి 
శ్రీ శారదాపీఠ చరిత్ర శ్రీశంకర భగవత్పాదుల 
జీవితచరిత్రతో పెనవేసుకొని ఉన్నది. యావద్భారత 
భూమిని ఒక పవిత్ర యజ్ఞవెదికగా చేసుకొని నాల్గు 
దిక్కులలో నాలుగు ఆమ్నాయ పిఠాలనుస్తాపించి సనాతన 
ధర్మమును సుస్థిరము చేసిన మహనీయులు శ్రీశంకరులు. 
“ఆ పాంచాలాదా కటకాత్‌ వాయువ్యాగ్నేయ రెఖయా 
ఆ గోకర్నాశ్చ కాళ్ళీరాత్‌ నైబుతీసాన్య రేఖయా....” 
వాయవ్యము నుండి ఆగ్నేయము వరకు, నైబుతి 
అండ ఈశాన్యము వరకు రెండు రేఖలతో నాలుగు 
త్రిభుజాకారములుగా చేసి, వాటిలో దక్షిణమున 
యజుర్వేదాత్మకమగు శృంగేరిలో శ్రీశారదా పీఠమున 









దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


శ్రీసురేశ్వరాచార్యులను, ఉత్తరమున అథర్వవెదాత్మకమైన 
బదరికాశ్రమములో జ్యోతిప్పీఠమున శ్రీ తోటకాచార్యులను, 
' తూర్పున శ్రీ జగన్నాథ (పూరీ) క్షేత్రము శ్రీగోవర్దన 
పీఠమున శ్రీపద్మపాదాచార్యులను, పశ్చిమమున ద్వారకా 


పీఠమున _ హస్తామలకాచార్యులను, అధిపతులుగా 
నియమించి శాశ్వతంగా అద్వైత విద్యాప్రచారమునకు 
ఏర్పాట్లు చేశారు. 


“వర్ణాశ్రమ సమాచారాః అస్మ్నాభిర్య ప్రసాధితాః 

రక్షణీయాస్తు ఏవైతైః స్వే స్వే భాగే యథా విధి.” 

అని మఠామ్నాయ శాసనము రచించారు. చాతుర్వర్ణ, 
చతురాశ్రమ ధర్మపరివాలనాధికార బాధ్యతలు నాలుగు 
పీఠములకు సమానమే. కాని శృంగేరి పీఠమునకు దశవిధ 
యతి సాంప్రదాయ (ప్రవర్తనాధికారము, శాఖోపశాఖా పీఠ 
స్థాపనాధికారము, యావద్భారత సంబంధ ధర్మ 
నిర్ణయాధికారము ప్రత్యేకముగా ఉండటంతో ఇది 
సార్వభౌమ పీఠముగా వెలుగొందుతున్నది. శృంగేరి క్షేత 
మహాత్యము యుగయుగాంతరాలుగా అనేక పురాణాలలో 
ప్రసిద్ధము. శంకర భగవత్పాదులు దక్షిణ, ఉత్తరదిశలలో 
పర్వత (ప్రాంతములందును, తూర్పు, పశ్చిమదిక్కులలో 
సముద్ర తీరములండును వైదిక జ్ఞానకేంద్రములనదగిన 
ఆమ్నాయ పీఠములను స్థాపించి భారతదేశమంతా 
ఒకేసంస్కృతికి ఒకే ధర్మమని నిరూపించినారు. 

ఆంగ్లేయుల పాలనానంతరమే ఈనాటి రాజకీయ, 
నాంస్కృతిక ఐక్యత రత త లల నా 
అపప్రథ. ఈవిషయం ఆనాడే నిరూపణ చేసినట్లు రివ 
శతాబ్బముననే భారతదెశమున ధార్మిక, నాంస్కృతిక 
ఐక్యతను పునరుద్ధరించినారు. ఉత్తరాది మహిష్మతీ నగర 
విద్వాంసుడగు సురెశ్వరులు దక్షిణాది మఠ ఆచార్యుడై 
నారు. దక్షిణాది (బ్రాహ్మణుడగు తోటకాచార్యుడు 
ఉత్తరభారతదేశంలోని జ్యోతిప్పఠాధిపతిగా నియుక్తుడై 
నాడు. కేరళ నంబూద్రి బ్రాహ్మణులు బదరీలో 
పూజారులుగా, కర్ణాటక దేశీయులు నేపాలు 
తను, మహారాష్ట్ర బ్రాహ్మణులు రామేశ్వరము 
తర అర్బకులుగా ఉండవలెనని నియమము 
చేశారు. ఇంతకన్న మహోదాత్తమైన జాతీయ 
సమైక్యతా సంఘటన మరొకటి ఉంటుందా? 
ఇది నూటికి నూరుపాళ్లు స్వచ్చమైన జాతీయ 
భావన అనడం అతిశయోక్తి కానేకాదు. 

శ్రీ శంకరుల వారు మనకు ధర్మతత్వాన్ని 
తరించి మితిమీరిన కర్మకాందను అదుపుచేసి 
నాస్తికుల జడవాదాన్ని ఓడించి నేడు 
మనమందరం సగర్వముగా హిందువులం 
వ. 


ళా 













న్‌ 








య ౩ 














అనుకొనుటకు మార్గాన్ని ఏర్పరచిన లాం 
ఆనాడు వారు అవతరించి ఉండకపోతే నేడు హిందూ 
మతముగా పిలువబడుతున్న ఈ సనాతన ధర్మము, ఆర్ష 
సంస్కృతి, చం ములు, దర్శనములు మొదలైనవేవీ 
ఈమాత్రమైనా నిలిచియుండేవి కాదేమో. 
యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత 
అభ్యుత్తాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహం 
పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం 
ధర్మసంస్థాపనార్జాయ సరళా తు. 
అన్నట్లు - పరమెశ్వరుడు మానవులకు జ్ఞానభిక్ష 
పెట్టుటకు కృతయుగమున దక్షిణామూర్తి రూకల. 
ద్వాపర యుగమున వేదవ్యాస తరాపనుల. ౩౫9 
యుగమున శ్రీ శంకరుల రూపములో అవతరించాడు. 
“యద్యద్విభూతి మత్సత్త్వం శ్రీమదూర్జిత యా... 
తత్తదెవాన గచ్చత్వం మమ తేజోం శ సంభవమ్‌ - సృష్టిలో 
అసాధారణమగు తేజముగాని, శక్తిగాని, 
ఐశ్వర్యముగాని బఐటియందు = 
ప్రకటితమగునో అవన్నియు నా 
తేజోంశములే” అన్న గీతావాక్యాన్ని ఇక్కడ 
గుదం అవసరం. శ్రీ 
శంకరులు సాక్షాత్తు శివావతారమనడానికి 
ఎటువంటి సందేహము లేదు. దీనికి శైవ, 






వాయు, కూర్మ, పురాణాలలో 
[పమాణములున్నాయి. అటువంటి 
శంకరుల అవతార విశేషములను ఇపుడు 
తెలుసుకుందాం. 








యా 1 | దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య న్నా 
ఆ ఆ I (స ౧ yt 
ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక ౬ శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


నేటి కేరళ రాష్ట్రములోని తిరువాన్యూరు మండలమున 
“కాలడి అనే గ్రామము కలదు. ఈ [గామ లా 
పూర్ణానది ప్రవహిస్తుంటుంది. ఈ కాలడి [గామ ఆవిర్భావము 
గురించి ఒక ఇతిహాసము ఉన్నది. 

పూర్ణానది తీరమున పరమేశ్వరుడు స్వయంభూలింగ 
రూపమున ఆవిర్భవించి, తన ఆవిర్భావ వృత్తాంతమును 
కేరళాధీశుడగు రాజశేఖరునికి కలలో కనిపించి చెప్పినాడు. ఆ 
మహారాజు స్వయంవ్యక్త చంద్రమౌళీశ్వరునకు ఆలయ, 
మండప, (పాకారాది నిర్మాణములు చేశాడు. ఆ ఆలయములో 
నిత్య అర్చన, ధూప ర్‌ు నైవెద్యాదులకు లోటు రాకుండా 








మానాన్ని ఏర్పాటు చేశాడు. అంతేగాక 
నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, 
సంవత్సరోత్సవములు నిరాటంకంగా 
జరుగుటకు ఆదాయము వచ్చే 
ఏర్పాటుగూడ పూ... ఆ 
మ = = అడి రని య 
ఒక అగ్రహారము నిర్మించి, దానిని 
నంబూద్రితెగ బాహ్మణులకు దానంగా 
సమర్పించాడు. 

ఈ కాలడియే శంకరుల 
జన్మన్థానమని ప్రాచిన (గ్రంథములు 
పేర్కొన్నాయి. చిద్విలాసుడు అనేవారు 
సాక్షాత్‌ శంకరులకు ప్రత్యక్ష శిష్యులని 
ప్రతీతి. ఏరు శంకర విజయ 
విలాసవ అను బురునా శంకర 
జీవితచరిత్రను రచించారు. 
“అలకేవపురీయత్ర కాలటీతి ప్రతిశు 
తా” అసి చిద్విలాసుడు 
పెర్కొనడాన్నిబట్టి 'కాలడి” శంకరుల 
జన్మస్థానమని చెప్పవచ్చు. ఇక 
అత్యంత (ప్రామాణిక [గ్రంథమగు 
విద్యారణ్యకృత, నర తం 
విజయము కూడా కాలడియే శంకరుల 
జన్మస్థానమని చెబుతోంది. 

ఈ కాలడి అ[గహారమున లీ 
పండితుడు విద్వాధిరాజుకు శివగురువు 
అనె. వేదవేదాంగ _కోవిదుడైన 
కుమారుడు ఉన్నాడు. అతని 
భార్యపెరు ఆర్యాంబ. ఈ దంపతులకు సకల సంపదలు 
ఉన్నప్పటికి పుత్రసంతానం కలగలేదు. దానితో వారు 
సమీపములోనున్న వృషభాచలెశ్వర సన్నిధానానికివెళ్ళి తపస్సు 
చేయడం ప్రారంభించారు. ఒకనాడు పరమేశ్వరుడు 
శివగురువునకు కలలో దర్శనమిచ్చి, ముక రిక తీరునట్లు 
టకు పుత్రసంతానం కలుగుతుంది. కాని దిర్దాయుస్సు కల్లిన 
మూఢుడగు కుమారుడు కావలెనా, లేక అల్పాయుష్పతో 
సర్వజ్ఞుడగువాడు కావలెనా కోరుకో’ అనిఅడుగగా ఆ 
దంపతులు ఆలోచించి సర్వజ్ఞుడగు కుమారు. కావ... 
కోరుకున్నారు. 








ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 





శంకరుల జననం 


శివానుగహముతో కొన్నిరోజులకు ఆర్యాంబ 
గర్భందాల్చింది. విభవ నామ సంవత్సర ఆరా నక్షత్రయుక్త 
వైశాఖ శుద్ధ పంచమి (క్రి.శ. 788) శుభఘడియలలో, 
శివాంశ సంభూతుడైన మగశిశవును ప్రసవించింది. లేక లెక 
కుమారుడు కలిగినందుకు పరమానందభరితుడైన శివగురువు 
పిల్లవానికి జాతకర్మాది విధులను వైభవోపేతముగా జరిపించి 
“శంకరుడు” అని పేరు పెట్టినాడు. (“శం - (శుభము) కరోతి 
యితి శంకర:” అని భావికాలమున 
సార్థకనామధెయుడయ్యాదడు). ఆ బాలుడు ఎడాది 
తిరుగేటప్పటికి మాటలాడటం ప్రారంభించాడు. రెండవయేట 
చదవడం రాయడం వచ్చింది. మూడవయేట శాస్త్రప్రకారంగా 
చౌళకర్మ జరుపబడింది. ఆ బాలుడు కావ్యశాస్రాది సకల 
విద్యలు సునాయాసముగా అభ్యసిస్తూ దినదినాభివృద్ధి 
పొందుతున్నాడు. త్వరలోనే ఉపనయన సంస్కారము 
జరిపించి వేదవిద్య నేర్పించాలని రల 
అటువంటి భాగ్యం తండ్రికి లేకపోయింది. విధివశాత్తు 
శివగురువు శివైక్యం చెందినాడు. కుమారునికి ఐదేళ్ళు రాగానే 
ఆర్యాంబ బంధువుల వ ల కహూారునాకి 
ఉపనయనం జరిపించింది. అనంతరము శంకరులు 
గురుకులంలో ఉంటు నాలుగు వేదాలను, లిక ,వ్యాకరణము, 
ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అనే ఆరు 
వేదాంగాలను, తర్మమీమాంసాది శాస్త్రములు, ఇతిహాస, 
పురాణాది సకలవిద్యలను అవలీలగా అభ్యసిస్తున్నారు. 

శంకరులు గురుకులంలో ఉన్నపుదొక విచిత్ర సంఘటన 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


త్తు 


జరిగింది. ఒకనాడు శంకరులు ఖక్ష (మధుకరము) కొరకు 
ఒక ఇంటికి వెళ్ళారు. ఆ 
ఇల్లాలు భిక్ష వేయటానికి శక్తిలేక, “భవతి భిక్షాందేహి” అన్న 
బ్రహ్మచారిని వట్టిచేతులతో పంపడానికి మనసురాక ఇల్లంత 
అదరక. ఒక. ఉపిరికాయికా ఇ రది దాన్ని శంకరులకు 
సమర్పించింది. శంకరులు ఆఇల్లాలు ఆ క్షణమున 
అనుభవించిన మానసికవ్యధను (గ్రహించి ఆమె అనుభవిస్తున్న 
దారిద్యానికి చింతించినాడు. వెంటనే ఆశుకవిత్వముతో 
అమ్మవారిని స్తోత్రము చేయగా, ఆ తల్లి 
బంగారు ఉసిరికకాయల వరాన్ని కురిపించి ఆ ఇల్లాలి 
దారిద్ర్యాన్ని పోగొట్టింది. శంకరులు చేసిన ఈ స్తోత్రమ 
కనకధారా స్తోత్రంగా ప్రసిద్ధి చెందింది. 

ఏడవ సంవత్సరము నిండేప్పటికి శంకరులు సర్వవిద్యలు 
నేర్చుకుని గురువుల ఆశీర్వాదములు కంర, "ఇంటికి 
తిరిగివచ్చి మాతృసేవలో కాలము గడుపుతున్నారు. ఆర్యాంబ 
ఇంటనులడ్‌ ప్రతిరోజు పూర్ణానదికి వెళ్ళీ స్నానమాచరించి 
వస్తుండేది. ఒకనాడు ఆమె స్నానము చేసి తిరిగి వస్తుండగా 
మార్గమధ్యంలో ఆయాసంతో కూలబడింది. ఈ సంఘటన 
చూసిన శంకరులు పూర్ణానదిని ప్రార్థించి, ఆ నది తమ ఇంటి 
సుప ప్రవహించెటట్లు చేసారు. 

శంకరుల మహిమల గురించి విన్న కేరళ దేశాధీశుడైన 
రాజశేఖర మహరాజు తన మంత్రినిపంపి శంకరుని 
రాజభవనానికి ఆహ్వానించారు. తపస్సు, వేదాధ్యయనం, 
భిక్షాటనం, సంచారం మొదలైన యతినియమాలను పాటించే 
మాలాంటవారు రాజమందిరాలను దర్శించడం యుక్తము 









ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 





కాదని చెప్పడంతో స్వయంగా మహారాజే కాలడికి వచ్చి 
శంకరుల దర్శనం మ లన కానుకల సమర్పించాడు. 
తాను రచించిన మూడు నాటకాలను వినిపించాడు. చివరగా 
పుత్రసంతానాన్ని ప్రసాదించమని కోరాడు. శంకరుడు 
రాజశేఖరుని భక్తిప్రపత్తులకు ప్రీతిచెంది మహారాజా మీకోరిక 
అనతి కాలంలోనే సిద్ధించగలదని ఆశీర్వదించాడు. రాజు 
కానుకలు సమర్పించగా బ్రహ్మచారులమైన మాకు 
ఈకానుకలతో పనిలేదు. వీటిని యోగ్యులైన గృహస్తులకు 
బవ నా చం. పుత్రసంతానము 
కలుగబోతోందన్న సంతోషముతో రాజు మరలిపోయినారు. 
సామాన్య మానవులకు సాధ్యంకాని ఇలాంటి ఎన్నో 
మహిమలను ప్రదర్శిస్తున్నప్పటికి అమాయకురాలైన ఆర్యాంబా 
శంకరులు అవతార పురుషులనే సంగతి |గహించక, త్వరలో 
ఆయనను ఇక ఇంటివానిగా ఇసి, కొడుకు కోడలితో 
సుఖముగా ఉండాలనే ఆలోచనలో ఉన్నది. బాలశంకరులకు 
అటువంటి ఉద్దేశ్యం ఏ కోశానా లేకపోగా, సన్యాసాశ్రమాన్ని 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య 
= శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





స్వీకరించాలనే ఆలోచన ప్రబలమవుతూ వచ్చింది. 

ఒకనాడు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తుండగా ఒక 
మొసలి ఆయన కాలినిపట్టుకుని నదిలోకి లాగడం 
ప్రారంభించింది. ఎంత విదిల్చినా అది పట్టిన పట్టు 


మందు కుమారు అం పుల... ఆర్యాంబ 
నదివద్దకు వచ్చింది. సన్యానాశ్రమాన్ని స్వీకరించేందుకు 
తనతల్లి అనుమతి కోరడానికి ఇది మంచి అవకాశం అని 
భావించిన శంకరులు సన్యసించుటకు అనుమతించమని 
తల్లిని వేడుకొన్నారు. పుత్రుడు ఏదోవిధముగా బతికి 
బయటపడిన చాలునని తలపోసి, ఆ తల్లి సమ్మతించినది. 
తల్లి అనుమతితో వెంటనే శంకరులు మనస్సులోనే ఆతుర 
సన్యాసాన్ని స్వీకరించారు. విచిత్రంగా మొసలి ఆయన కాలిని 
వదలిపెట్టంది. 

నదిలోంచి బయటకు వచ్చిన శంకరుడు అము సన్యాసి 
అయినవాడు ఇంటిలో ఉండటం ధర్మంకాదు. ననా 


సంచారానికి బయలుదేరతాను, అనుమతి ఇవ్వమని 











అడిగాడు. తల్లి ఆర్యాంబ కొడుకు మాటకు ఎదురు చెప్పలెక 
దుఃఖాన్ని ఆపుకుని, నాయనా! నాదొక్క కోరిక. నా అవసాన 
ఆలా వద్ద ఉండాలి. నిన్ను కనిపెంచినందుకు 
నీచేతుల మీదుగా నా అంత్యసంన్మారాలు జరగాలి. ఇది 
వాఆ న క రిక కాదనక నారునా = అంది. 
లల. సీవనుకున్నట్టై జరుగుతుంది. నీ 
చివరికాలంలో నన్ను ఒకసారి స్మరిస్తే చాలు ఎక్కడున్నా నీ 
వద్దకు వసాను. నీ కోరిక తీరుస్తానని మాట ఇచ్చారు. తల్లిని 
బంధువులకప్పగించి ఏ లోటూ రాకుండా చూడమని 
ప్రార్థించారు. తల్లికి పాదాభివందనం చేసి ఇంటిలోనుండి 
బయలుదేరాడు. ఆయన క్రమ సన్యాసం స్వీకరించడానికై 
తగిన గురువును వెదుకుతు నర్మదా నదీతీరం చేరాడు. అక్కడ 
“అమరకాంతం” అన్న త యన తపస్సమాధిలో 
ఉన్న గవింద భగత్సాదులను దర్శించారు. శంకరులను 
బాన్‌ గోవిందభగవత్సాదుల ముఖం వికసించింది. 
ఎప్పటినుండో పరిచయమున్న వ్యక్తిని చూసినట్లు 
ఆత్మీయభావన కలిగింది. గురు శిష్యుల ఆత్మలు అరరఠిట కరు 
పోల్చుకున్నట్లుగా ఉంది ఆ సన్నివేశం. క్రమ సన్వాసదిక్ష 
అనుగ్రహించవలసిందిగా ప్రార్థించాడు శంకరుడు. ఈ నాటికి 


తగిన శిష్యుడు లభించాడన్న సంతోషంతో సన్యాసదిక్ష 
ఇవ్వడానికి సన్నాహాలు మొదలు పెట్టారు గల 
భగవత్సాదులవారు. 


లీలామానుషవి(గహుడు జ్ఞానమార్గమున ను 
ఉద్దరించుటకు అవతరించిన శివరూపుడే ఇతడు అని యోగ 
దృష్టితో గ్రహించారు. శిష్యుడు ఎంతటి ప్రజ్ఞావంతుడయినా 
గురుముఖతః: బ్రహ్మతత్వోపదేశం పొందటం సంప్రదాయం. 
ఎవరీ గోవింద భగవత్పాదులు 

వ్యాసమహాముని కుమారుడు శుకుడు. ఈ శుకుడు 
తంద్రివద్ద నేర్చుకున్న వేద, వేదాంతాలను భారతదేశంలో 
ప్రచారం చేశారు. గౌడపాదుడు హిమాలయాల్లోని 
బదరికాశమంలో ఉంటున్న శుకుని వద్ద వేదాంతశాస్త్రం 
నేర్చుకున్నాడు. ఆయన మాండుక్యోపనిషత్తును వివరించుచూ 
కారికలు రాసారు. వేదాంత (గ్రంథాలకు కారికలు, భాష్యాలు 
రాశారు! ఈ గాడవాదుని శిష్యుడే గంటల భగవత్సాదులు. 
ఈయన నర్మదా నది ఒద్దున ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. 
గోవిందభగవత్సాదులు వ్యాకరణ మహాభాష్యాన్ని అధ్యయనం 
అబన దిట్ట. వీరు శంకరులకు గురువై క్రమసన్యాసదిక్షను 
అనుగ్రహించారు. 

శంకరులు శంకరాచార్యులుగా 

గురుకృపతో శంకరులు మహావేదాంత వాక్యోపదేశము 
పొంది, చతుర్వెదాలకు శిరస్సులనదగ్గ (1) ప్రజ్ఞానం బ్రహ్మ 
(విశిష్టమైన జ్ఞానమే బ్రహ్మ, (2) అహం బ్రహ్మాస్మి (ఇను 





దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 


న .. 






[బహ్మమైయున్న వాడను), (8) తత్త్వమసి (అది (బహ్మ నీవై 
ఉన్నావు), (4) ఆయమాత్మా బ్రహ్మ (ఈ ఆత్మయె బహ్మము, 
అనే నాలుగు మహావాక్యాల ఉపదెశం పొంది సన్వాస దిక్‌ 
స్వీకరించారు. నాటినుండి శంకరులు “శంకరాచార్యులు”గా 
ప్ర పసిద్దులై, భుర్వువరరఠపరతి wes అ 
న్వనమలంకరించారు. శంకరాచార్యులవారు వేదాంతాది శాస్త్ర 
య! చెస్తు మూడు సంవత్సరాలు నర్మదానదీతీరంలో 
గురుపాద సన్నిధిలోనె గడివారు. 

అది వర్షాకాలము. నర్మదానది పొంగిపొరలుతు, 
ఆశ్రమాన్ని ఆ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలను ముంచెత్తింది. 
అదిచూసిన శంకరులు, తమ కమండలమును మంత్రించి 


స్‌ 'ప్రవావానికెదురుగా ఉంచారు. ఉప్పొంగుతున్న 
నర్మదానది 'ప్రవాహమంతా ఆ కమండలములో 
ఇమడిలోలుందిః అంతవరకు సమాధిలో ఉన్న 


గోవిందభగవత్న్సాదులవారు సమాధినుండి. తఅలిఈ విరితను 
గమనించారు. “ఉప్పొంగే నదీప్రవాహాన్ని తన 
కపురడలములోకి సంగ్రహించగలిగినవాడి తన 
బహ్మసూత్రములకు భాష్యము (వాయ సమర్శదని” 
వ్యాసులవారు చెప్పిన సంగతి ఆయనకు జ్ఞప్తికి వచ్చింది. 
వ్యాసులవారి నివాసస్తానమైన కాశీక్షేత్రమే బ్రహ్మసూత్ర 
భాష్యరచనకు సముచిత ప్రదెశమని భావించిన గురువుల 
ఆజ్ఞానునారము శంకరులు కాశీక్షేత్రము చేరుకొన్నారు. అక్కడే 
వారు బహ్మమిమాంస, శారిరక మనూంస' ఆ. 
నామాంతరాలు గల బహ్మసూత్రాలకు, పన్నెండు 
ఉపనిషత్తులకు, భగవద్దీతకు భాష్యరచన మ ప్రన్ధానత్రయ 
భాష్యకర్తలని పెరు పొందారు. 











దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 


ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


7 ~~ 





\ కా 
నీ | 
| క్‌ మా ఇ 1 | 
| 
లే [| క ఇ / 
న v- స్ట 
ఎ | ql 
(లా తా. 
ఇ న్‌ ఓ ) న 
పద్మపాదుడు : 


శంకరాచార్యులవారు కాశీక్షేత్రములో నివసిస్తున్న 
సబుతుతఅతరక ౧3౦నుతం జక ముముక్షువు వచ్చి 
వారిని దర్శించుకొని, సేవచేస్తు ఉంటున్నాడు. అతని 
భక్తి శ్రద్ధలను గమనించిన ఆచార్యులు, సన్యాసదిక్ష 
ఇవ్వడానికి ఇతడు యోగ్యుదని భావించి సన్యాసదిక్షనిచ్చి 
హలం యోగపట్టాన్ని ఇచ్చారు. ఒకనాడు 
శంకరులు గంగకు ఆవలి ఒద్దునున్న హల న అడి 
గట్టిగా సనందా! అనిపిలిచారు. ఆ పిలుపు DI 
ముందు వెనుకలాలోచించక, నేలపై నడిచినట్లుగానే 
గంగానదిపై నడవడం (ప్రారంభించాడు. ఆశ్చర్యంగా 
అతడు అడుగుపెట్టిన చోటల్లా పద్మములు పుట్ట ఆయన 
చక్కగా గంగను దాటీనాడు. శంకరులు సనందనుని 
గురుభక్తిని కొనియాడారు. ఆనాటినుండి సనందనుడు 
పద్మపాదుడనె పేరుతో ప్రసిద్దుడయ్యాడు. 

ఎవరు తప్పుకోవాలి 

ఒకరోజు మధ్యాహ్నం గంగాస్నానం చేసివస్తున్న 
శంకరులకు ఒక ఛండాలుడు ఎదురుగా వచ్చాడు. 


శంకరులు అతనిని తప్పుకొని దూరముగా 
తొలగుమన్నారు. అపుడా ఛండాలుడు “ఎవరిని 


తప్పుకొమ్మందువు? శరీరమునా? ఆత్మనా? ఆత్మవిద్య 
తెలిసిన అద్వైతవాదియగు నీవంటి సన్యాసులకు ఇట్టి భ్రమ 





ఎలా కలిగిందని” (ప్రశ్నించాడు. ఆతడు సామాన్యుడు 
కాడని, గొప్పజ్ఞాని అని శంకరులు (గ్రహించి సాష్టాంగ 
ప్రణామం చెసారు. ఛండాలుడు అదృశ్యమై అతనిస్థానంలో 
పరమేశ్వరుడు (పత్యక్షమైనాడు. బ్రహ్మసూత్రములకు 
భాష్యము రచించమని, యోగ్యులగు శిష్యులను 
నియోగించి, అద్వైత మతము నుద్దరించి (పచారం 
చేయమని ఆదేశించి అంతర్జానమయ్యాడు. 

ఒకనాడు శంకరులు శిష్యులకు బ్రహ్మసూత్ర 
భాష్యములను బోధింస్తున్న యయా ఉక వృద్ద 
బ్రాహ్మణుడు అక్కడికివచ్చి బ్రహ్మసూత్రములను గురించి 
(ప్రశ్నించాడు. శంకరులు సూ(త్రార్థమును వివరించి 
చెప్పగా, అతడు దాన్ని ఖండించడం, శంకరాచార్యులవారు 
ఆ వృద్దుని వాదము. ఖందిరివడం లా మండ రవ్వల 
వాద (ప్రతివాదములు జరిగాయి. ఎంతకు ఈ వాద 
(పతివాదనలు .. ముగియకపోవడంతో పద్మపాదుడు 
ఆశ్చర్యపడి ఈ వృద్ధ పండితుడు సాక్షాత్తు వ్యాసభగవానుడే 
అయి ఉండునని భావించి... 

శంకరశ్శంకర న్సాక్షాత్‌, వ్యాసో నారాయణస్వృయం 

తయోర్వివాదే సంప్రాప్తే, కింకరః కింకరోమ్యహం 

శంకరాచార్యులవారు సాక్షాత్తు శంకరుని స్వరూపం. 
వ్యాసులవారు స్వయంగా నారాయణులే. అలాంటి వారిద్దరి 
మధ్య వాదప్రతివాదాలు జరిగితే సామాన్య సెవకుణ్ణి 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





నేనేమి చేయగలనుకుంటు ఆసక్తిగా వారిని గమనిస్తున్నాడు 
పద్మవాదులవారు. అనంతరం శంకరులు వచ్చినవాడు 
సాక్షాత్తు వేదవ్యాసుడని తెలుసుకొని ఆయనకి 
నమస్కరించారు. బ్రాహ్మణుడు ముసలివాని రూవాన్ని 
విడిచి వ్యాసరూపములో సాక్షాత్మరించారు. వ్యాసులవారు 
ఆచార్యులవారి సూత్రభాష్యమును మెచ్చుకుని పదహారేళ్ళ 
వలు సంతి ఉన్న శంకరులకు ఇంకో పదహారెళ్ళ 
ఆయుష్పును అనుగ్రహించాడు. దుర్మతములను ఖండించి, 
వేద(ప్రతిపాదిత మతమును సుస్టిరము టయ. అద్వైత 
వేదాంతమును భరతఖండమంతటా (ప్రచారము రయ 
ఆజ్ఞాపించి ఆంతర్జానమయ్యారు. వ్యాసమహర్షి 
ఆజ్ఞానుసారము శంకరులు శిష్యసమెతముగా కాశీక్షేత్రము 
నుండి బయలుదేరి, (త్రివేణి సంగమస్థానమైన (పయాగ 
చేరుకొన్నారు. 

కేవలము కర్మమార్గము చేతనే మోక్షము నాధించవచ్చని 
విశ్వసించే కర్మమార్ల్గానుసారియైన కుమారిలభట్టును 
ఎదుర్శొని, వారిని జయించి, అద్వైత సిద్ధాంతమును 
ఆయనచేత అంగీకరింపచేయటం తన ప్రథమకర్తవ్యమని 
తలచి కుమారిలభట్టును దర్శించారు. సరిగ్గా అదే 
సమయానికి కుమారిలభట్టు తన ద్‌ పరిహారార్థము 
తుషాగ్ని శిక్ష విధించుకొని, తుషాగ్ని (వరిపొట్టుకుమ్ము) 
మధ్యలో మరణావస్థలో ఉన్నారు. వారిని మరణ 
సంకల్పము విడిచి పెట్టవలసిందిగా శంకరులు 
విన్నవించిరి. కాని కుమారిలభట్టు అంగీకరించలేదు. 
“శంకరా! మహిష్మతీ గతంల “అంట నాళిష్యుడు 
మండనమిథ్రుని కలిసి, అతనితో వాదించు. అతడు అన్ని 
విషయములలో నా అంతటివాడు. అతనితో వాదనంటే 
నాతో వాదించినట్లే” అని పలికి శంకరయతీంద్రులు 
చూస్తుండగానే ప్రాణములు విడిచినాడు. 
ఇ” అ 
శ 


షష 












య (వ 





సురేశ్వరాచార్యులు : 

కుమారిలభట్టు చెప్పిన మండనమిశ్రునిజాడ 
ఎదకుతు మహిష్మతీపురంలోని మందడనమిశుల ఇంటికి 
చేరుకున్నారు శంకరులు. ఆ సమయంలో వారి ఇంటి 
తలుపులు మూసి ఉండగా యోగశక్తితో ఆ ఇంటిలోకి 
ప్రవేశించారు శంకరులు. లోపల మండనమి[శులు 
ఆబ్టీకము పెడుతున్నారు. సన్యాసులు కర్మభ్రష్టులు కాబట్టి 
వారి ముఖాన్నికూడా చూసేందుకు ఇష్టపడని 
మండనమి॥్రులు ఇలా శ్రాద్దసమయంలో నేరుగా ఇంట్లోకే 
వచ్చిన సన్యాసిని చూస్తూనే ఎక్కడలేని కోపముతో 
ఊగిపోయారు. ఇద్దరిమధ్య మాటామాటా పెరిగి 
వాగ్వాదంగా మారింది. అక్కడున్న మిగతా బ్రాహ్మణులు 
వారిని శాంతింపజేసి సి “అభ్యాగతః స్వయంవిష్టుః” అని కదా 
సంప్రదాయం. కాబట్టి శంకరులకు భిక్ష ఇవ్వవలసిందిగా 
సూచించారు. అప్పుడు శంకరులు అన్నథీక్ష కోసం రాలేదు, 
వాద భిక్షకు వచ్చామని చెప్పడంతో సరేనన్న మండనమి[ు 
డు వురునాడు (పారంభించుటకు 

అంగీకరించాడు. 
మండనమి(శుని భార్య ఉభయభారతి. సకలశాస్త్ర 
పారంగతురాలు, అపర సరస్వతీదేవి అవతారం. ఆమెను 
మధ్యవర్తిగ అంగీకరించి వారిద్దరు చర్చ (ప్రారంభించారు. 
ఈ వాదనలో శంకరులు ఓడిపోతే సన్యాసాశ్రమాన్ని 
విడచి గృహస్థాశ్రమం స్వీకరించాలి. మండనమిశ్రులు 
ఓడిపోతే సన్యాసాశ్రమం స్వీకరించేందుకు అంగీకారము 
కుదిరింది. చాలారోజులు వాదోపవాదములు- ఖండన 
మండనములు జరిగాయి. చివరకు శంకరులు 
ప్రతిపాదించిన అద్వైత సిద్దాంతమును మండనమిత్రులు 
అంగీకరించి ఓటమిని ఒలక నార సురేశ్వరాచార్యులనే 
యోగపట్టముతో స్వీకరించి శంకర 


శాస్త్రచర్చ 


సన్యాసం 








ము 








ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


భగవత్సాదులకు శిష్యులయ్యారు. గృహస్థాశ్రమ బాధ్యత 
ముగిసింది కాబట్టి ఉభయభారతి శరీరము చాలించి 
సత్యలోకమునకు ప్రస్థానం లయకు సిద్ధమయ్యింది. 
శంకరులు ఆమెను వారించి తాను స్థాపించబోయే 
చతురామ్నాయ పీఠములలో నాన్నిధ్యం అనుగ్రహించి 
ఆయా పీఠములను, వాటి భక్తులను కాపాడుతుండమని 
ప్రార్థించారు. ఉభయభారతి అందుకు అంగీకరించి 
శంకరులవెంట అదృశ్య రూపములో అనుసరించటం 
(ప్రారంభించింది. 

శ్రీసురేశ్వరులు తైత్తిరీయ, బృహదారణ్యకోపనిషత్తులపై, 
పంచీకరణముపై, మరియు దక్షిణామూర్తి సోత్రముపై 
(మానసోల్లాసవార్తికం) వ్యాఖ్యలను వ్రాశారు. శంకర 
భగవత్సాదులు (ప్రతిపాదించిన మౌలిక సూత్రములను 
వివరిస్తు నైష్మర్మసిద్ది అనే (గ్రంథాన్ని (వ్రాశారు. శంకర 
భగవత్పాదుల తర్వాత అద్వైత (ప్రతిపాదితమైన పలు 
(గ్రంథాలు వ్రాసినవారు శ్రీసురేశ్వరాచార్యులు. 

శంకరులు తమ దిగ్విజయ యాత్రలో దివ్వక్షేత్రమైన 
శ్రీశైలం చేరుకొన్నారు. అక్కడ విచిత్రమైన ఒక సంఘటన 
జరిగింది. ఒక కాపాలికుడు శంకరులను దర్శించి 
సశరీరంతో కైలాసాన్ని పొందాలనే తన కోరిక తీరేందుకు 
చక్రవర్తి శిరస్సు కాని, సర్వజ్ఞుడైనవాని శిరస్సుగాని 
పరమేశ్వరునికి సమర్పించాలని, చక్రవర్తి లభించడం కష్టం 
కాబట్టి సర్వజ్ఞుాలైన తమ శిరస్సు కావలెనని ప్రార్థించాడు. 
అందుకు శంకరులు చిరునవ్వుతో అంగీకరించి ఒక 





దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





త్తు 


ఏకాంత స్థలముకు రమ్మని చెప్పారు. శంకరులు చెప్పిన 
స్థలానికి వచ్చిన కావాలికుడు శంకరులను వధించడానికి 
సిద్ధపడగా అక్కడే ఉన్న పద్మపాదుడు నృసింహన్వామిని 
ప్రార్థించగా స్వామి ప్రత్యక్షమై ఆ కావాలికుని సంహరించి 
శంకరులను రక్షించాడు. 

హస్తామలకాచార్యులు: 

అనంతరం శంకరులు పడమటి దిక్కుకు దిగ్విజయ 
యాత్ర చేస్తు బలిపురం అనే అగ్రహారానికి చేరుకున్నాడు. 
అక్కడ ఉలకక, పలకక పిచ్చివానిలా కనబడుతున్న ఒక 
పిల్లవాన్ని వెంటబెట్టుకుని వాని తల్లిదండ్రులు శంకరుల 
దగ్గరకు వచ్చి ఈ పిల్లవానిపై దయచూపి బాగుచేయమని 
ప్రార్థించారు. దాంతో శంకరులు ఆ పిల్లవాన్ని నీవెరవు? 
ఇలా జడునిలా ఎందుకు ప్రవర్తిస్తున్నావని అడిగారు. 
అప్పుడు ఆ పిల్లవాడు... 

నాహం జడః కింతు రట (ప్రవర్తతే, మత్పన్నిధానెన”... 

స్వామీ, నేను జడుడని కాను. నిత్యజ్ఞాన స్వరూపియైన 
ఆత్మనని పలికాడు. అప్పటికప్పుడు ఆశుధారగా 
ఆత్మతత్వాన్ని విశదీకరిస్తు పన్నెండు శ్లోకాలు చెప్పాడు. అది 
విన్న శంకరులు బ్రహ్మజ్ఞాన సంపన్నుడైన ఈబాలుడు 
తనవద్ద ఉండతగినవాడని నిశ్చయించి, ఆ తల్లిదండ్రులను 
ఒప్పించి ఆ పిల్లవానికి సన్యాసదీక్షనిచ్చారు. వేదాంత 
సారమంతా అరచేతిలో ఉసిరికకాయలా సులభంగా 
వివరించి చెప్పినందుకు అతనికి “హస్తామలకుడు” అనే 
యోగపట్టాను అనుగ్రహించి తమ శిష్యగణములో 
చేరుకొన్నారు. 

తోటకాచార్యులు: 

శంకరయతీంద్రుల శిష్యగణంలో గిరి అనే అతడు 
అన్నివేళలో ల త్త న సార తంటా. 
వేదాంత విద్యా విచారములో అతడికి గల యోగ్యత 
బహుతక్కువ. అందువల్ల మిగిలిన శిష్యులు ఇతనిని 
చులకనగా చూస్తుండేవారు. దిన్ని శంకరులు గమనించి 
“వ్యాది దేశ సచతుర్దశ విద్యాస్సద్య మ న. 
నామె” అని సంకల్పమాత్రం చేతనే గిరికి సర్వవిద్యలు 
అనుగ్రహించారు. గురువులకృపతో హఠాత్తుగా 
సంభవించిన అఖండ జ్ఞానానికి ఆనందాశ్చర్యములకు లోనై 
ఆచార్యులవారికి పాదాభివందనం చేసి ఆశువుగా క 
శ్లోకాలతో గురుస్తుతి చేశారు. ఆ శ్లోకములన్నీ తోటక 
వృత్తములలో ఉన్నందున గిరి “తోటకాచార్యుడుగా” 
ప్రసిద్ధుడయ్యాడు. ఆ శోకాలు తోటకాష్టకంగా (ప్రాచుర్యం 
పొందాయి. 

- ప్రసాదవర్మ కామబుషి 









ము శృంగేరిగా ప్రసిద్ధిచెందిన రం ఎరు 

బుష్యశృ్ళంగగిరి. ఆ రుదు సంగ్రహంగామారి శృంగగిరిగా, 
శృంగేరిగా అయింది. దశరథమహారాజుచెత పుత్రకామేష్టి 
యాగము చేయించిన బుష్యశ్చంగ మహర్షి ఈ ప్రదేశంలో 
సంచరించినందుకు ఆయన పేరుతోనే ప్రసిద్ది పొందింది. 
బుష్యశృంగుని తండ్రియైన విభాండక మహర్షి ఆశ్రమ 
స్థలమే ఇది. 

విభాండమహర్చ్షుల వారు ఆరాధించి, అనంతరం వారు 
ఐక్యం చెందిన శివలింగము మలహానికరెశ్వరుడు అనె 
పేరుతో ఊరిమధ్యలో ఒక ఎత్తయిన కొండపై వెలసి ఉన్నది. 
లట తప లల గ త పర్వతమే బుశ్యశ్చంగ 
పర్వతంగా మ తు న అన కలర్‌ ౨ ూరడు 
బుశ్యశ్చంగమహర్ని ఆరాధించి ఐక్యచెందిన శివలింగం 
శృంగేరికి సుమారు ఆరుమైళ్ళ దూరములోని వ. అనే చిన్న 
(గ్రామంలోని శివాలయంలో ఉన్నది. బుశ్యశృంగుడు 
లింగైక్య్వము చెందినాడనెందుకు గుర్తుగా ఆ శివలింగముపై 
శృంగము (కొమ్ము) వంటి గుర్తు ఈనాటాకీ 
మనంచూదవచ్చు. 

శృంగేరి పట్టణం కర్ణాటక రాష్ట్రంలో మలనాడునందు 
చికమంగళూరు జిల్లాలో, నాలుగువైపులా కొందల మధ్యలో 
పెద్ద లోయలో ఉన్నది. 14వ శతాబ్దిలో శృంగేరీమరానికి 
12వపీఠాధిపతులైన శ్రీవిద్యారణ్య స్వాముల సంకల్ప, 
అనుగ్రహ, ఆశీర్వాదాలచేత, ఆర్ష సంస్కృతిని రక్షించేందుకు 
హిందూ సామ్రాజ్య స్థాపనకు న వేయబడ్డాయి. 
తదనుసారం హరిహర, “బుక్కరాయ సోదరులు విజయనగర 
రాజధాని పట్టణ నిర్మాణం చేయడం, రాజ్య విస్తరణ 
మొదలైన సంఘటనలు సంభవించాయి. అప్పుడు 
శ్రీభారతీకృష్ణతీర్థులు అనేవారు శృంగేరి పీఠాధీశ్వరులుగా 
విరాజిల్లుతున్నారు. ఆదిశంకరాచార్యులు చందనపు చెక్కతో 
చెక్కించి ప్రతిష్టించిన శ్రీశారదాదేవి విగ్రహమును 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





స్వర్ణవిగహంగా ww ఆలయాన్ని విశాలముగా 
కట్టంచింది Nee Es ఆచార్యులవారి 
తపోనుష్టానాలు నిర్విఘ్నంగా సాగేందుకు, వారి సిబ్బందిలో 
40 మంది బ్రాహ్మణుల పోషణ నిమిత్తం ఆనాటి వాలకులు 
9[గ్రామాలు దానమిచ్చారు. ఆ తరువాత బుక్కరాయలు 
విద్యాశంకర ఆలయ కుంభాభిషేక సమయంలో మరికొన్ని 
భూములను శృంగేరి త స్థలములలో బ్రాహ్మణ 
కుటుంబాలు నివాసముం౭౦దుకు వసతిని ఏర్పాటు చేశారు. 
అంతవరకు ఆచార్య-శిష్యులు మాత్రమే ఏకాంతంగా 
ఉంటున్న స్థలం ఆనాటినుండి గ్రామంగా, పట్టణముగా 
మార్పు ము. (ప్రారంభమైంది. దీనిప్రకారం. ఈనాటి 
శృంగేరి పట్టణానికి సుమారు 660 సంవత్సరాల చరిత్ర 
ఉన్నదని చెప్పవచ్చు. ఇలా శారదా తా భౌతికపరమైన 
సంపద వాసా వృద్ది చెందెందుకు ఆనాడే బీజం పడింది. 

మఠానికి 11-12వ ఆచార్యులైన శ్రీభారతీకృష్ణతీర్థ 
శ్రీవిద్వారణ్యస్వాముల వారి కాలంనుండి ఎన్నో మార్పులు 
సంభవించి, శారదా పీఠం అనేక రకాలుగాప్రాచుర్యాన్నిః 
పొంది, మహాసంస్లానముగా మార్చుచెందడం 
(ప్రారంభమైంది. విజయనగర సామ్రాజ్యన్థాపకులయిన 
విద్యారణ్యన్వాముల వారికి చక్రవర్తి తన 
కృతజ్ఞతాసూచకంగా కిరిటం సింహాసనం ఛత్ర చామరాది 
రాజలాంఛనాలను సమర్పించి వాటీని స్వీకరించవలసిందిగా 
ప్రార్థించాడు. రాబోయే రోజులలో కలియుగ (ప్రభావంతో 
మానవులలో ఆస్తికభావన సన్నగిల్లిపోయి, వైదికాచార 
వ్యవహారాలు అడుగంటిపోయే ప్రమాదాన్ని వ. 
గురించి, దానిని నివారించడంకోపసలణలౌ౭౭--౩ 
అధికారం, సామాన్యులను ఆకర్షించే 
అవసరమె అని తాపం) విద్యారణ్యులవారు ఆ 
రాజలాంఛనాలను స్వీకరించుటకు 
నిర్ణయించుకొన్నారు. 


ఆడంబరాలు 


అయిష్టంగానే 





ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 






గురుపరంపర 





నారాయణ పద్మభువం వసిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ 
వ్యాసంశుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్రమధాస్య శిష్యం 
శ్రీ శంకరాచార్య మథాస్య పద్మపాదంచ, హస్తామలకంచ శిష్యం 
తం తోటకం వార్తికకార మన్యానస్మద్దురూన్‌ సంతతమానతోస్మి, 

అనాది కాలంగా వస్తున్న గురుపరంపర దివ్యాఘము, 
సిద్దాఘము, వ క అని సూదువితాలుగా 
ఉన్నదని పెద్దలు చెబుతారు. 

దివ్యాఘము 

మొదటగా పరమెశ్వరునివద్ద నారాయణుడు ఆత్మజ్ఞాన 
సిద్ధిని పొందాడు. నారాయణుని నుండి బ్రహ్మదెవడు 
దీన్నిపొందాడు. త దివ్యాఘము అంటారు. 

సిద్ధాఘము 

బ్రహ్మనుండి వసిష్ట మహర్షి వసిష్టుని నుంది శక్తి 
మహర్షి శక్తినుండి పరాశర మహర్షి పరాశరుని నుండి 
వేదవ్యాసుడు, వ్యాసభగవానుని వద్ద ఆయన కుమారుడు 
శుకమహర్షి పొందినారు. ఈవిధంగా వెదాంత జ్ఞానము 
వంశపారంపర్య క్రమములో సంక్రమిస్తు వచ్చింది. శు 
కమహర్షి అనంతరం ఈ గురుపరంపర వంశపారంపర్య 
క్రమములోగాక, గురుశిష్య పరంపరాగతంగా సాగింది. శు 


కమహారి-గ డవాదాచార్సులకు, గౌడపాదులు ఏంద 
భగవత్సాదులకు ఈ విద్యను ప్రసాదించారు. వీరు సాక్షాత్తు 
పతంజలి అవతారమని అంటారు. ఈ మహానుభావులకే 
శంకరులవారు శిష్యులై విరాజిల్లారు. ఈ పరంపరను 
సిద్దాఘమని అంటారు. 

మానవౌఘము 

శ్రీశంకర భగత్పాదుల శిష్య చతుష్టయం అనబడే 
పద్మవాద, సురెశ్వర, హసామలక, తోటకాచార్యులతో 
మానవౌఘము ప్రారంభమై నేటివరకు అవిచ్చిన్నంగా 
కొనసాగుతున్నది. 

శృంగేరిలో శ్రీ శారదా పీఠాధిపత్యం వహించిన 
ప్రథమాచార్యులు శ్రీసురేశ్వరాచార్యులు. పూర్వాశ్రమంలో 
ల కుమారిలభట్టు శిష్యులని, మతదం 
పేరుగలవారని, ఉభయభారతితో గృహస్థాశమములో 
ఉన్నవారనే విషయం ఇంతకు ముందటే వివరింపబడింది. 

శ్రీ సురెశ్వరులు చాలాకాలము శృంగేరి పీఠాధిపత్యాన్ని 
నిర్వహించారని తెలుస్తున్నది. వీరు శంకరుల 








దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 





శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 


ఉపనిషద్భావ్యానికి, దక్షిణామూర్తి స్తోత్రముకు వార్తికములు 
వ్రాసి, వార్తికకారులని ఖ్యాతిగాంచారు. వార్తికమంటె 
ఉకానుక్త అర్ధములను స్పష్టపరచె వ్యాఖ్యాన [గ్రంథమని 
చెప్పవచ్చు. "ఏరు ఈ.శ. 894 వరక్తు పీఠాధిపత్యం 
వహించినట్లు ఆధారములున్నాయి. 

వీరి తరువాత వీరిశిష్యులు, తర్శవేదాంత శాస్త్ర 
నిష్టాతులైన 'నిత్య్వబోధ ఘనాచార్యులు క్రీ.శ. 848 వరకు 
పీఠాధిపతిగా ఉన్నారు. అనంతరం జ్ఞానఘనాచార్య, 
జ్ఞానోత్తమ రాలా రః జ్ఞానగిరి, సింహగిరి, ఈశ్వరతీర్ధలనె 
వారు శారదాపీఠ ఆచార్యులుగా విరాజిల్లినట్లు తెలిస్తున్నది. 
క్రీ.శ. 1146-1229 మధ్యకాలమున శ్రీ నృసింహతీర్థ 
నానురి యులు 9 ఆచార్యునిగా పిఠాధిపత్యాన్ని 
ల నలం ఏర గురుతనుిలి మయా యర 
అ(గ్రహారాన్ని నిర్మించారు. వీరి కాలములో ఉచిత 
సౌకర్యాలతో అనేక శాస్త్ర పాఠశాలలు నెలకొల్పబడినట్లు, 
దానిలో అనేకమంది విద్యార్థులుండుటమే కాక, ఆంధ్ర, 
కర్ణాటక, మహారాష్ట్ర గౌడ, చోళ దేశ విద్వాంసులు తరచు 
శృంగేరి దర్శిస్తుండెవారని చరిత్ర. 

శ్రీవిద్యాతీర్థులు 

గురుపరంపరలో తరువాత పదవ పిఠాధీశ్వరులుగా 
వెలుగొందిన వారు శ్రీ శ్రీవిద్యాతీర్థుల వారు. 
పీఠాధిపత్యకాలము కీ.శ. 1229-1333గా తెలుస్తున్నది. 
Jee విద్యాశంకరులని నామాంతరమున్నది. వులు 
అనేకశాస్త్ర పారంగతులని, యోగనిష్టులని, అవతార 
పురుషులని కీర్తింపబడ్డారు. విజయనగర సామ్రాజ్య 
నిర్మాణములో పులి సంకల్పబలం ఎంతగానో తోద్పడిందని 
చెబుతారు. ఆంధ్ర దేశములోని ఓరుగల్లు నుండి ఇద్దరు 
సోదరులు వచ్చి వఏరివద్ద శాస్తాభ్యాసం చెశారు. అ 
సోదరులలో చిన్నవారు క్రి.శ. 1828లో సన్యాసదీక్ష 
స్వికరించారు. అప్పుడు వారికి భారతీతీర్థ అను యోగపట్ట 
నామాన్ని మూడు సంవత్సరముల అనంతరము పెద్దవారు 
సన్యసించగా వారికి విద్యారణ్య అనె యోగపట్ట నామాన్ని 
జగద్దురువులు అనుగ్రహించారు. శ్రీ విద్వాశంకరులు 
వందసంవత్సరాలకు పైగా మఠనిర్వహణ సాగించారు. 
చివరకు కుంరగా నది. తరముల ఒక భూగ్భహము 
నిర్మించుకొని గాలా యాగసహాధా కావలెనని 
సంకల్పించుకొన్నారు. ఆ సందర్భమున నాలుగు 
ముఖములు గల ఒక విచిత్ర శిల్పము ఇయమని 
ఆజ్ఞాపించారట. ఎదురుగా విద్యాతీర్థుల రురు రులు. 
మూడువైపుల (బ్రహ్మ విష్ణు మహశ్వరుల ముఖాకృతులు, 
విద్యాశంకరుల శిరస్సుపై లక్ష్మీనృసింహ విగ్రహము, దాని 
పైభాగమున మహాలింగాకారము. ఈ శిల్పమునకు 
వ... 


ఖ్‌. 












“ఇయ (1 





రెండువైపుల తమ (ప్రియ శిష్యులైన 
భారతీతీర్థ -విద్యారణ్యమూర్తులు ఉండేటట్లు నమూనా 
కీరా ల ఉరు తయారుచేయించారు. వారు | 
భారతీతీర్భులకు, తదితర శిష్యులకు భూగృహములో 
యోగనిష్టలో ఆసీనులు కాగానే తలుపులు 
కాటా యబుస్‌ః12 సంవత్సరముల వరకు తెరువవద్దని, 
12 సంవత్సరముల అనంతరము తమ భౌతికదేహము, ఆ 
విచిత్ర శిల్పరూపములో కనబడుతుందని చెప్పారు. 12 
సంవత్సరముల గడువు పూర్తియ్యవరకు ఆగలేని శిష్యులు 
భారతీతీర్ధస్వామి వారు జసంకాతలాి ఉన్నసమయంలో 
రుద సంవత్సరాలకే తెరచిచూడగా సమాధిలో | 
శిల్పపైభాగమైన లింగాకారం మాత్రం ఆవిర్భవించి ' 
ఉన్నది. సంచారములోనున్న భారతీతీర్భులకు ఈ 
విషయము తెలిసి చాలా విచారించారు. విద్యాతీర్థులు 
వారికి కలలో కనబడి “చింతించవద్దు. భగవత్సంకల్పము 
ఇలాగే ఉన్నది. ఇక్కడ ఇంకొక లింగాన్ని ప్రతిష్టించి ' 
ఆరాధించమని” చెప్పారు. దానితో భారతీతీర్ణస్వామివారు 
అక్కడొక అద్భుతమైన ఆలయము శ్రీచక్రాకారములో 
కట్టంచి దాస్‌త్‌- = (ప్రతిష్టించారు. అదే 
విద్యాశంకరాలయమని ప్రసిద్ధిపొందింది. 
అనంతరకాలంలో విద్యాతీర్థులు తయారుచేయించిన 
శిల్పమూర్తికి “చతుర్యూర్తి విశ్వేశ్వరుడు” అని పేరుపెట్టి 
పిఅహగిరి. "అని. [(పదేశములో (ప్రతిష్టించి నిత్య 
పూజాదికములు జరిగేటట్లు ఏర్పాటు చేశారు. 
విద్యాశంకర ఆలయములో ఈనాటికీ విద్యాతీర్థులు 
యోగనిష్టతో ఉన్నట్లు, రాత్రివేళ దేవతాగణాలు వచ్చి 
వారిని సేవిస్తున్నట్లు ఘంటానాదాలు వినబడుతాయని ఒక 
విశ్వాసం. 
ఘంటానాదపురస్పరంప్రతిదినం రాత్రౌ సురానాం గణః 
భక్వాపూరిత మానసైః సుమవరైః కర్పూర సీరాజనైః 
ధూ పైర్ధిపచయెర్మనోహరతరైఃసంపూజ్యమానం ముహుః 
విద్యాతీర్థ పదారవిందయుగళం వందే జగత్సావనం. 
అని '“భక్తిసుధదాతరంగణి” యందు శ్రీ సచ్చినానంద 












ము 












గో న్న నస ళో 1 న నో | 1 ; i 
సే ef aA 3 క తం! గ్‌ 
22 THEE SURREY క 
త్మ్‌ క్ల వాన క | టా గ్‌ er . కా ఇ! 


స 
నో గ నో 


కాలైళలళళల లలల లిరలలలలటే.. hayoa3 39 = వక. కీ 


శివాభినవ నృసింహ త వర్ణించారు. 
విద్వారణ్యుల తర్వాత శృంగేరి పీఠాధిపత్యము నిర్వహిస్తున్న 
గురువులందరూ ఈ విద్యాశంకరులనే పీఠాధీశ్వరునిగా 
భావించుచున్నారున. మరఠరమువారు దెలువరెంజ 
శ్రీముఖములన్నింటిలో “న్రీ విద్యాశంకర” అనరా 
వాడుట దీనికి తర్మాణం. అంతేగాక, జగద్దురు 
బిరుదావళిలో “శ్రీవిద్యాశంకర పాదపద్మారాధక” అన్న 
బీరుదు ఈనాటీకి కూడా మనం చూడవచ్చు. 

విద్యాశంకరుల తరువాత 11వ పీఠాధిపతిగా శ్రీభారతీ 
తీరులు కీ.శ. 1333లో బాధ్యతలు స్వీకరించి, 47 
సంవత్సరములు శారదాపీఠ కార్యభారాన్ని వహించారు. ఆ 
య లం త్రీ విద్యారణ్యులు మఠ నిర్వహణలో, శాస్త్ర 
(గ్రంథ రచనాది కార్యకలాపాలలో వీరికి చేదోడు 
వచిచ ణా ఉండలు హరిహర-బుక్కరాయ సోదరులు 
భారతీకృష్ణ తీర్ణులను దర్శించి, విద్వాంసుల, విద్యార్దుల 
పోషణకు మఠనిర్వహణ కొరకు కొన్ని గ్రామాలను, 
భూములను, భూరి విరాళములను సమర్పించిన సంగతి 
పూర్వ అధ్యాయములలోనే చెప్పబడింది. కీ.శ. 1380లో 
భారతీకృష్ణ తీర్థులు బ్రహ్మీభూతులయ్యారు. 

పదునాల్లవ శతాబ్దం (ప్రారంభం న 
భారతదేశమంతా సంక్షోభభరితమై అల్లకల్లోలంగా ఉన్నది. 
దీనికి కారణం ముస్లిములు దండయాత్రలు చెసి అనేక 
హిందూ సామ్రాజ్యాలు, వీటికి ఆయువుపట్టు అనదగ్గ 
దేవాలయాలు, సుందరమైన, సుసంపన్నమైన నగరాలను 
నాశనం చేయడం ప్రారంభించారు. ఈ ఉపద్రవం దక్షిణ 
భారతానికి వ్యాపించింది. ఇటువంటి విపత్మర కాలంలో 
రాజ్యాన్నికోల్పోయిన శారిహర-బుకరాయ *దరులు 


జ 





దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


య (| 









మతంగ పర్వతముపై తపస్సు చేసుకొంటు 
విద్యారణ్యయతీంద్రులను ఆశ్రయించారు. హిందూరాజ్య 
స్థాపనకు, ఆర్షసంస్కతి పరిరక్షణకు కంకణబద్దులయిన 
విద్యారణ్యులు భువనెశ్వరీదెవిని ఉపాసించగా ఆ తల్లి 





కనకవర్షము కురిపించింది. ఆ ధనాన్ని వారు 
దారిహార =బుక్కఠాయ సోదరులకిచ్చి రాజ్యాన్ని 
పునస్థాపించమని ఆదేశించారు. విద్యారణ్యుల 


ఆదేశానుసారం రాజసోదరులు ఆ ధనంతో తుంగభద్రా 
నదీతీరములో క్రీ.శ. 1336లో శ్రీచక్రాకారములో, | 
9ద్వారములతో ఒక పట్టణాన్ని నిర్మాణం కాసు 
విద్యానగరమని ర పెట్టారు. కొంతకాలం తరువాత 
దాన్నే విజయనగరమని పిలుస్తుండేవారు. రాజ సోదరులు ' 
విజయనగర సామ్రాజ్యాన్ని సుస్థిరంగాచెసి 
దక్షిణభారతంలో అనేక దేశాలను జయించారు. తమ 
గురుదక్షిణగా 
సమర్పించారు. విద్యారణ్యులు వారి. గురుభక్తికి 
చాలాసంతోషించి తమ ఆశీరనుగ్రహాలనందించారు. 
వారిద్దరినె రాజ్వవాలన' భారం . వహించవలసిందిగా 
ఆదేశించారు. అప్పటినుండి శృంగేరి పిఠాధీశ్వరుల 
బిరుదావళిలో “కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య” అనే 
విరుదు చేర్చబడింది. 
క్రి.శ. 1880లో శ్రీ భారతీతీర్ణుల నిర్యాణానంతరం | 
12» ఒeర పతిగా శ్రీ విద్యారణ్యులవారు వ్యాఖ్యాన 
అహం లంత. తా రును ఆర, తర్మ వ్యాకరణ, 
వంక. జ్యోతిశాస్తములందు నిష్ణాతులు. అంతేగాక. ' 
మంథత్ర తంధత్ర, యోగవిద్యా పారంగతులై, 
శ్రీవిద్యోపాసకులుగ, బ్రహ్మవేత్తగ, బహుగ్రంథకర్తలుగా ' 
ప్రశంసింపబడ్డారు. శ్రీ విద్యారణ్యులు నాల్గువేదములకు 
భాష్యము వ్రాసిన మహనీయులని, హరిహరరాయలుకు 
విజయనగర సామ్రాజ్య సార్వభౌమత్వము 
ప్రసాదించినవారని లక్ష్మీ-సరస్వతులనిద్దరిని తన వశం 
చేసుకోగల్లినవారని, శంకర భగవత్పాదుల వలె |! 
విద్యారణ్యులు కూడా అందరికి గురువులై 
విరాజిల్లుతున్నారని, ఇలావీరి ప్రతిభా పాటవాలను 
ప్రశంసించే ఎన్నో శ్లోకములు శాసనములలో ఉన్నాయి. 
హరిహరరాయలు తమ పూర్వికులవలె గురువులపట్ల, 
శారదా పీఠముపట్ల మిక్కిలి భక్తి ప్రపత్తులు, గౌరవ, 
ఆదరములు కల్లినవాడై మరికొన్ని భూములను 
సమర్పించడమేగాక శృంగేరి సస విద్యారణ్యపురం 
అనేఒక అగ్రహారాన్ని నిర్మించాడు. చందనపు చెక్కతో 
మలచబడిన శారదాదేవి ఆలయములోని మూలవిరాట్‌ను 
విద్యారణ్యులు సువర్ణవిగ్రహముగా మార్చుబేసి, ఆరాధనా 


రాజ్వసంపదనంతా విద్యారణ్యులకు 










(ము 





21 






పద్దతులను సంస్కరించారు. తురుష్కుల దోపిడికి గుర 
శిథిలమైన దేవాలయాలను ఎన్నింటినో పునరుద్ధరించి 
నిత్య పూజాదికాలు ఏర్పాటు చెశారు. మహాతపస్పి, 
ఆర్షధర్మ ప్రతివ్ధాపకులు, రాజసీతిజ్ఞులు, బహు(గంథ 
నిర్మాణధురిణులు, విజయనగర సామ్రాజ్య స్థాపకులు, 
మహర్షులు, జగద్దురువులు అయిన _ విద్యారణ్య 
యతీంద్రుల ప్రభావంతో సనాతన ధర్మం వర్థిల్లుతున్న 
సమయమది. అద్వైత సిద్ధాంత ప్రచారం జరిగి ప్రజలలో 
నైతికవర్తనం, పాపభీతి, తత్త్వచింతనలో ఆసక్తి 
అంబాలందాలు. SoU Bn DE 
వయోవృద్దులయిన తిర ఆరు సంవత్సరములపాటు 
పిఠాధిపత్యాన్ని నిర్వహించి 1386లో విదేహముక్తి 
పొందారు. 

విద్వారణ్యుల అనంతరం చంద్రశేఖర భారతి-1, శ్రీ 
నరసింహభారతి-1, పురుషోత్తమ భారతి-1 అనేవారు 
క్రీ.శ. 1386-1448 మధ్యకాలములో శారదా 
పీఠాధిపత్యాన్ని నిర్వహించారు. పురుషోత్తమభారతి 
కాలములే విజయనగర ప్రభువులు ఆండవళ్ళీ, కంగువళ్ళి, 
హరేహళ్లి అను గ్రామాలను పీఠానికి అర్పించారు. క్రీ.శ. 
1448-1479 సంవత్సరముల మధ్యకాలములో 
శంకరానందభారతి, చంద్రశేఖరభారతి-2, నృసింహ 
భారతి-2 అనేవారు శారదా పీఠాన్ని అలంకరించారు. 

రెండవ. పురుషోత్తమ భారతీ స్వాములవారు 19వ 
జగద్దురువుగా 1479లో శారదా పీఠాన్ని అలంకరించారు. 
వీరి కాలములోనే విజయనగర సామ్రాజ్యము, 
హరిహరరాయల వారసుల శక్తి సామర్య్భ్యాలు 
క్షీణించడంతో, వారిసేనాపతులలో ఒక్కదైన 
తో వ లత వికి చిక్కింది. ఇతని రెందవ 
వాయ విఖ్యాతిగాంచిన శ్రీకృష్ణదేవరాయలు. 
రాయలవారి కాలములో రాజ్యము చైతన్యవంతమై, 
నూతనశోభతో అలరారింది. కళింగ దెశాధీశుడైన 
వీరభద్రగజపతిపై దండయాత్రకు పోయేసమయంలో 


రాయలవారు పురుషోత్తమ భారతీస్వాములవారి 
అను(గ్రహాశీస్సులను అర్థించడం, _ వారి ప్రార్థనతో 
జగద్దురువులు వారిముఖ్య శిష్యులలో తరం 


విజయనగరానికి పంపి తమ ఆశీస్సులనందించడం 
జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు హుయ్యూరు దాని పరిసర 
(గ్రామాలను మఠానికి సమర్పించాడు. అన్యాక్రాంతమైన 
గాలిలా  హరకెరి, “మాగా, సొళ్ళబైలు అను 
(గ్రామాలను తిరిగి శృంగేరి సంస్ఫానానికి స్వాధీనం చెశారు. 
శృంగేరి మఠానికి చెందిన గ్రామములలోని ప్రజలందరు 
శృంగేరి గురువుల ఆజ్ఞకు బద్దులై ఉండాలని శాసనం 


సీ | 


ఖ్‌. 










దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


“య్‌ . 










చేశాడు. పురుషోత్తమ భారతిస్వామివారు క్రీ.శ. 1517 
వరకు పీఠాన్నలంకరించారు. 

పురుషోత్తమ భారతిస్వామి వారి అనంతరం క్రీ.శ. | 
1517 మొదలు క్రీ.శ. 1560 వరకు 43 సంవత్సరములు 
శృంగేరి పిఠాధిపత్య నిర్వహణ _ గావించినవారు 
శ్రీరామచంద్ర భారతీస్వామివారు. వీరి కాలములో 
శ్రీకృష్ణదేవరాయలయొక్క అల్లుడైన సదాశివరాయలు 
విజయనగరాన్ని పాలించాడు. ఇతడుకూడా తమ 
పూర్వీకులవలే శృంగేరి శారదా పీఠం పట్ల అత్యంత ' 
భక్తి శ్రద్దలు కలిగినవారు. es బస్తిహళ్ళి అనే గ్రామమును 
సెనాపతియైన హౌొన్నప్ప నాయకుని ద్వారా శృంగేరి 
సంస్థానానికి సమర్పించినట్లు ఆధారాలున్నాయి. | 
శ్రీరామచంద్రభారతీ స్వామి వారు ఒకసారి సంచారంలో | 
భాగంగా కర్మాళ గ్రామమునకు పోయారు. అక్కడి జైనుల ' 
ఆహ్వానం మేరకు జైనమందిరానికి వెళ్లి | 
అనంతపద్మనాభన్వామిని ధ్వానించగా, జైన విగ్రహము | 
అనంత పద్మనాభ విగ్రహంగా మారిందట. పిమ్మట 
మూడవ, నాల్గవ, అయిదవ నరసింహభారతి స్వాములు 
ముగ్గురును 1560-1600మధ్యకాలమున శృంగేరి 
పీఠాధిపత్యము నిర్వహించారు. 

ఈ ముగ్గురు నరసింహభారతుల తర్వాత అభినవ 
నరసింహభారతి-1 అనువారు 1600 సంవత్సరమున 
శారదా పిఠాధిపత్యాన్ని స్వీకరించి 1623 ఆరూ 
పీఠాధిపతిగా కొనసాగారు. వీరు శివగీతకు వ్యాఖ్యానాన్ని 
వ్రాశారు. ఒకనాడు మలహానికరేశ్వరస్వామి ఆలయానికి 
వెళ్ళి విఘ్వేశ్వర పూజ చేయాలనకున్నారు. కాని అక్కడ 
గణపతి విగ్రహం లేదు. దాంతోవారు అక్కడి స్తంభంపై 
ములు కొమ్ముతో గణపతి రూపాన్నిగీసి దాన్న 
అర్చించారు. ఆ తరువాత వారు గీసిన ఆకారం మెరకు 
రాతిస్తంభం ఉబికివచ్చి గణపతి విగ్రహంగా ఏర్పడింది. 
స్తంభం వెనుకవైపు విగ్రహ ఆకారంలో డొల్లగా మారింది. 

వీరి పీఠాధిపత్యసమయంలో శివగంగలో ఒక 
శాఖామరాన్ని స్థాపించారు. వీరి కాలు. ఇక్కేరి 













ము 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





ew a టా 
సంస్థానాధీశులు శ్రీ విద్యాశంకర ఆలయమునకు 
కానుకలు, శృంగేరి నలప. కొన్ని మాన్యాలు 
సమర్పించినట్లు 1621 నాటి శాసనమొకటి ఉన్నది. 
శృంగేరిలో వీరు సిద్ధిపొందారు. 


ew 
ళ్‌ 


be 7. కా 
no Wt 





తదనంతరము 2ర5వపీఠాధిపతిగా 1623లో 
సచ్చిదానంద భారతి-1 ఆచార్యస్థానం పాలు 
1663వరకు నలభై సంవత్సరాలు పీఠాధిపతిగా 


ఉన్నారు. వీరి కాలంలో మలవానికరెశ్వరస్వామి 
ఆలయంలో భవాని అమ్మవారి ప్రతిష్ట చేశారు. 
మరఠాభివృద్ధి కొరకు నీటిపారుదల ఏర్పాట్లు, ఆనకట్టలు 
కట్టించడం, వ్యవసాయాన్ని అభివృద్ది పరబుడం"జరిగింగో 
ఇక్కరి రాజపాలకుడైన వీరభద్ర నాయకుడు 16830 
(పాంతమున శృంగెరిని దర్శించి కొన్ని [గ్రామాలను 
సంస్థానానికి సమర్పించాడు. బీజాపూర్‌ సుల్తాను 
రణ్గాలత్‌ఖాన్‌ ఇక్కేరి రాజ్యాన్ని ఆక్రమించుకొన్న అనంతరం 
శృంగేరి మఠాధీన [గ్రామాలు అన్యాక్రాంతం కావడంతో 
గురువులు సులానుకు శ్రీముఖం పంపారు. దానికి 
సమాధానంగా అన్యాక్రాంతమైన గ్రామాలను మఠానికి 
స్వాధనపరచవలసిందిగా ఆజ్ఞాపించానని, తన ఉద్యోగులు 
జగద్దురువుల ఆజ్ఞ శిరనావహిన్తారని, అవసరమైన 
అన్నివిధములుగా సహాయం చేస్తానని విన్నవిస్తు జవాబు 
పంపాడు. 

వీరి అనంతరం జగద్దురు పరంపరలో. ౨. వారు 


నే 


యి 











ఆ లా 
ఆనన . 


ఐదవ నృసింహభారతి స్వామివారు. వీరి కాలంలో పీఠానికి 
కొన్ని భూములు వచ్చిచేరాయి. యలహంక పాలకుడు 
దొడ్డ వీరప్పగౌడ అనేవాడు సిగెకుప్ప గ్రామాన్ని దానం 
చేసినట్లు తెలుస్తున్నది. ఒకసారి ఆ ప్రాంతంలో కరువు 
ఏర్పడితే జగద్దురువులు శృంగేరి పిఠనిధులను వెచ్చించి 
ఆదుకున్నారు. వీరు క్రీ.శ. 1706 వరకు పీఠపాలన 
సాగించారు. 

సచ్చిదానందభారతి-2 అనేవారు 27వ పీఠాధిపతిగా 
కీ.శ. 1706లో శారదా పీఠాన్ని అలంకరించారు. వీరి 
హయాంలో దండూరు, హేమపుర అనే రెండుగ్రామాలు 
మఠానికి సమర్పించబడ్డాయి. మైసూరు ప్రభువు 
కృష్ణరాజవదడయార్‌-2 పరుగులను పట్టువస్తములను 
పంపాడు. ఆనాటి రాజులకు, సామంతులకు, మొగలాయి 
అధికారులకు, మహారాష్ట్ర పాలకులకు జగద్దురువులపట్ల 
అత్యంత భక్తిప్రపత్తులుండేవి. మత, సాంఘిక విషయాలలో 
శృంగేరి ఆచార్యుల ఆజ్ఞలను పాటించేవారని తెలుస్తున్నది. 
వీరు క్రీ.శ. 1741లో సిద్ధిపొందగా, వీరి శిష్యులైన 
అభినవ సచ్చిదానంద భారతిస్వామి-1 వారు పీఠాన్ని 
అలంకరించి 26 సంవత్పరములవాటు (1767వరకు) 
పీఠాధిపత్యము నిర్వర్తించారు. బిదనూరు రాణి, మైసూరు 
పరయా కృష్ణరాజవడయారు, కూర్తు కాలకుడా 
మొదలైనవారు వారి వారి పరగణాలలోని కొన్ని గ్రామాలని 
శృంగేరి సంస్థానానికి సమర్పించినట్లు తెలుస్తున్నది. 
మైసూరురాజు హైదరాలీ జగద్దురువులపై గౌరవాన్ని భక్తిని 
(ప్రకటించి ఏనుగులు, గుర్రాలు, ఒంటెలను, ఒక బంగారు 
పల్లకి, పట్టు శాలువలను పంపినట్లు చరిత్రలో ఉన్నది. 
వీరు తమ దిగ్విజయయాత్రలో భాగంగా నాసిక్‌ను దర్శించి 
అక్కడె విదేహముక్తి పొందారు. 

క్రీ.శ. 1767లో శారదా పీఠాన్ని అధిష్టించిన 29వ 
గురువర్యులు ఆరవ నృసింహభారతీస్వామి దారు ఏలు 
మూడు సంవత్సరాల కాలమే ఆ స్థానములో ఉండి 
1770లో నాసిక్‌లో విదేహముక్తి పొందారు. 

క్రీశ. 1770 నుండి 1814 వరకు పీఠాధిపతిగా 
ఉన్నవారు సచ్చిదానంద భారతీ నంత నారు! మ 
శ్రీవిద్యోపాసకులు, తర్క వేదాంతాలలో నిష్ణాతులు. వతి 
కాలములో టిప్పుసుల్తాన్‌ మైసూరు రాజ్యాన్ని 
పాలిస్తుండేవాడు. టిప్పుసుల్తాన్‌ మిగతా విషయాలలో 
ఎలాఉన్నప్పటికి శృంగేరీపీఠంపైన, జగద్దురువులపైన 
అత్యంత భక్తి ప్రపత్తుతో ఉందేవాడు (బహుశా గురువుల 
తపోబలం గురించి బాగా తెలుసుకొని ఉండటం 
వల్లకావచ్చు). గురువుల ఆశీర్వచన శక్తితో అనేక 
యుద్దాలలో విజయంసాధించి చేజారిన సంస్థానాలను 


ము 















తిరిగి పొందాడు. అన్యాక్రాంతమయిన శృంగేరిమఠ 
భూములను తిరిగి మఠానికి ఇప్పించాడు. 1/91నుండి 
1798లోగా శృంగేరి సంస్థానానికి 29లేఖలు వ్రాశాడు 
టిప్పుసుల్తాన్‌. అన్నింటిలోనూ గురువులపట్ల భక్తి, 
గౌరవాలను ప్రకటించాడు. ఇదెప్రకారంగా హైదరాబాదు 
నిజాం, మహారాష్ట్ర పాలకులు, ఈస్టిండియా కం వారు 
జగద్దురువులపై తమభక్తి ప్రపత్తులు ప్రకటించారు. 

టిప్పుసుల్తాన్‌ మరణానంతరం మూడవ కృష్ణరాజ 
వడయారు రాజ్యాన్ని పాలిస్తున్నాడు. వయసులో 
చిన్నవాడవటం, పాలనాపరమైన విషయాలు 
తెలియకపోవడంతో రాజ్యపాలన _ వ్యవహారమంతా 
పూర్ణయ్య అనే రాజప్రతినిధి నిర్వహింస్తుండేవాడు. 
అప్పుడు ఆశ్చర్యకరమైన ఒక సంఘటన జరిగింది. 
పూర్ణయ్య  మధ్వ(బ్రాహ్మణుడు. దై మతాన్ని 
అనుసరించేవాడు. అద్వైతద్వేషి ఒక సమయంలో శృంగేరి 
జగద్దురువులవారు శ్రీరంగపట్టణములో విడిది చేశారు. 
జగద్దురువులను పరిక్షించి బఏరళవిం౭లదుతక ఆద 
మంచిసమయం అనుకున్నాడు పూర్ణయ్య. 
జగద్ద్గురువులకు-ఆస్థానపండితులతో శాస్త్ర విషయాలపై 
వాక్యార్థ సభ ఎర్హాటు వాయించాడు గులుపులకు 
వాక్యార్థానికి అభ్యంతరమేమీ లేదు. కాని పీఠాధిపత్యాన్ని 
వహించి జగద్గురువుల స్థానంలో ఉన్నవారు వేరొకరి 
సాధారణ వ్యక్తిలా వ్యవహరించుట యుక్తంకాదు. కాబట్టి 
తమకు పండితులకు మధ్య తెర కట్టీ వాక్యార్థం చేద్దామని 
చెప్పారు. శాస్త్రచర్చలు ప్రారంభమై నెమ్మదిగా తారస్థాయికి 
చేరుకుంది. చర్చను శ్రద్దగా గమనిస్తున్న పూర్ణయ్యకు 
ఒకసమయంలో జగద్గురువుల కంఠధ్వని ప్రి కంఠంలాగా 
వినిపించగా తెర తొలగించి చూశాడు. జగద్దురువుల 
స్థానంలో సాక్షాత్తు శారదాంబయే ఉండటం చూసి 
సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. మరుక్షణంలో 
శారదాంబ అదృ్భశ్యమయింది. భయాశ్చర్యాలతో పూర్ణయ్య 
అమాంతంగా ఆచార్యులవారి వాదాలపైబడి జరిగిన 
అపచారానికి క్షమించమని ప్రార్ధించాడు. తదనంతరం 
పూర్ణయ్య జగద్గురువుల పాదసేవకుడై భక్తిశ్రద్ధలతో 
ఉండేవాడు. వీరు 1814 వరకు శారదా పీఠమున 
(ప్రకాశించినారు. తరువాత మూడు సంవత్సరములు 
ద్వితీయ అభినవ సచ్చిదానందభారతీ స్వామి వారు 
పీఠాధిపతులై 1817లో సిద్ధి పొందారు. 

విరు సిద్ధి పొందేందుకు 6రోజులముందు శృంగేరి 
నివాసియైన ఒక బాలుని పీఠాధిపత్యమునకు అర్హుడని 
గుర్తించి సన్యాసమిచ్చి పీఠాధిపతిగా నియమించారు. వారే 








దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


“య్‌ ఏ 2 
ఆనన . 









అష్టమ నృసింహభారతీస్వామి. 

వీరు చిన్నతనంలోనే కాలినడకతో కాశీయాత్ర చేసి 
అక్కడ శాస్రాధ్యయనం చేశారు. వీరు చాలాకాలం తపో 
యోగ, అభ్యాసాలను చెసి అనేక సిద్దులను దంతా. 
వతు నృసింహోపాసకులు. ప్రతిరోజు జప,తప, అర్చనాది 
కార్యాలలోనే ఇరవై గంటలు గడిపెడివారట. వీరు 
సంస్కృతాంధ్ర, కన్నడ, భాషలలోనే కాక తమిళ, మరాఠీ, 
గుజరాతీ, హిందూస్తానీ మొదలైన భాషలలో కూడా 
అనర్గళముగా ఉపన్యసించేవారని ప్రతీతి. శారదా పీఠానికి 
32వ ఆచార్యులైన విరి పీఠాధిపత్య కాలం కీ.శ. 1817 
మొదలు 1879 వరకు. ఈ అరవైరెండు సంవత్సరాల 
పీఠాధిపత్య కాలంలో నలభై సంవత్సరాలు భారతదేశ 
సంచారం లోనే గడిపారని తెలుస్తున్నది. వీరి 
కాలంలోగూడ కొన్ని గ్రామాలు మైసూరు మహారాజుద్వారా 
మఠానికి సమర్శించబడ్డాయి. లర్‌, గ్వాలియర్‌, 
అక్కలకోట్‌ మొదలైన సంస్థానాలనుండి శృంగేరిలో జరిగే 
ఉత్సవాలకు కానుకలు పంపబడుతుండెవి. హైదరాబాద్‌ 
నవాబు జగద్దురువులకు నవరత్నఖచిత స్వర్ణ కిరీటాన్ని 
సమర్పించి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నాడు. 

వీరు ఒకసారి మైసూరు యాత్రలో ఉన్నప్పుడు 
శివస్వామి అనే ఎనమిది సంవత్సరాల బ్రహ్మచారిని 
చరదిసి శారడాా కృపా వఏీనిషంతఅబింన్నక శిష్యునిగా 
తెలుసుకొని, ఆ బాలునికి సన్యాసదిక్ష ఇచ్చి సచ్చిదానంద 









దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 








శివాభినవ నృసింహభారతి అనే యోగపట్ట నామము 
అనుగ్రహించారు. ఈ బాలస్వామి పన్నెండు సంవత్సరాలు 
తము గురునులిత తా చెసి 878లో శృంగేరి 
చేరుకొన్నారు. శృంగేరి చేరిన తరువాత కొంతకాలానికి 
అంటే 1879లో గురువులు నరసింహభారతి స్వామివారు 
విదేహకైవల్యం పొందారు. అనంతరం సచ్చిదానంద 
చమ స్వామివారు 38వ 
పీఠాధిపతిగా వ్యాఖ్యానసింహాసనాన్ని అలంకరించారు. 
శ్రీసచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ స్వామి 
వీరు అపారమైన గురుభక్తి కలవారు. తర్క, 
వేదాంతాది శాస్త్ర నిష్టాతులు. వీరు 1886లో శివమొగ్గ, 
గోకర్ణం, భారాల. ౨ఎరజ్‌, సాంగ్ర, కొల్లాపురం మొదలైన 
ప్రదేశాలలో సంచరించి అఖండ సత్సారాలను పొందారు. 
తర్వాత షోలాపూర్‌, బీజాపూర్‌, బళ్ళారి డుగా శృంగేరి 
చేరుకున్నారు. తరువాత మూడు సంవత్సరాలకు అంటే 
1892లో మైసూరు మహారాజైన చామరాజవడయార్‌ 
ఆహ్వానంపై మైసూరు వెళ్ళి అక్కడె చాతుర్మాస్యాన్ని చేశారు. 
ప్రసిద్ధ విద్వాంసులను పిలిపించి గణపతి వాక్యార్ధ సభలు 
నిర్వహించారు. అదెవిధంగా శృంగేరిలో కూడా గణపతి 
నవరాత్రి ఉత్సవాలలో వాక్యార్థ సభలు 
సంప్రదాయాన్ని ప్రారంభించింది వీరే. చాతుర్మాస్య 
ఆఅ ంంఆరతఅుంజనగూదు, చామరాజనగర్‌, కరూర్‌, 


న్భసి ౦హభారతి 








జరుపే 


య (| 


ఈం లంలో రామేశ్వరం మొదలైన (ప్రదేశాలు దర్శించి 
1895లో శృంగేరి చేరుకొన్నారు. ఈ దేశ సంచారం చెసే 
సమయంలో వారు దేశంలో వైదికవిద్య నిర్లక్ష్యం 
చేయబడుతున్నదని గమనించి వెద,శాస్ర అధ్యయనాలను 
తిరిగి ఉద్ధరించాలని సంకల్పించి 1895లో మన్మథనామ 
సంవత్సర శ్రావణశుక్ష షష్టి నాడు సద్విద్యా సంజీవని అని 
ఒక పాఠశాలను శృంగేరిలో (ప్రారంభించారు. 

1897లో తుంగానదికి దక్షిణం వైపున్న అడవిని 
బాగుచేయించి అందులో ఒక ఆశ్రమాన్ని నిర్మించారు. 
దాంట్లో వారు ఏకాంతంగా ఉంటుండేవారు. దీనికి తమ 
గురువులకు గుర్తుగా “నరసింహవనం” అని పేరుపెట్టారు. 
తాగ ఎండల అంక సిద్దులు పొంది ఎందరికో 
రోగాలను, గ్రహపీడలను తొలగించి అద్భుతాలు చేశారు. 

ఏరి జ్ఞాపకశక్తి, తపశ్శక్తిని బట్టి ఏరు సాక్షాత్తు అవతార 
పాం అని చెప్పవచ్చు. కాని వీరు అదంతా గురువుల 
అనుగ్రహమని చెప్పేవారు. ఏ పనిని చేసినా శారదాంబకు, 
వారి గురువులకు విన్నవించకుండా కాం. 
“యద్యత్‌ కర్మ కఠీమి తత్తదఖీలం శంభో తవారాధనం” 
అన్నట్లు ఏ కార్యాన్ని చేసినా గురువులకే అర్పించేవారు. 
శ్రీ శంకరభగవత్సాదుల పట్ల మనం చూపుతున్న కృతజ్ఞత 
అతి స్వల్పమని భావించి, ఈ విషయమై బాగా ఆలోచించి 
శ్రీశంకరజయంతి మహోత్సవాలను (ప్రతిసంవత్సరం 
వైశాఖ శుద్ద పంచమి నాడు జరిగేట్టుగా ఏర్పాటు చేశారు. 
శ్రీవారి సంకల్పానుసారం ఆనాటినుండి ఈనాటి వరకు 
శ్రీశంకర జయంతి మహోత్సవాలు అవిచ్చిన్నంగా 
జరుగుతున్నాయి. 

వీరికాలంలో శృంగేరి మఠాలు లౌకికంగా కూడ చాలా 
అభివృద్ది చెందాయి. విద్యార్థులకు పాఠశాలలు, 
యాత్రికులకు ధర్మశాలలు నిర్మించబడ్డాయి. రాబడి 
పెరిగింది. శారదాలయాన్ని మరింత శోభాయమానంగా 
చేసేందుకు రాతితో నిర్మించాలని సంకల్పించి శంకుస్థాపన 
చెశారు జగద్దురువులు. శ్రీ శంకర భగవత్సాదుల 
జన్మస్థలమైన కాలడిలో వారికొక ఆలయాన్ని కట్టంచాలని 


సంకల్పించి వారి జన్మస్థలాన్ని గుర్తించారు. 
తిరువనంతపురం మహారాజు మూలం తిరునాళ్‌ 
రామవర్శగారు ఆ స్థలాన్ని శృంగేరి మఠానికి 


సమర్పించారు. 1910 ఫిబ్రవరి21తేది సోమవారం నాడు 
(సౌమ్య సంవత్సర మాఘ శుద్ధ ద్వాదశి) శ్రీశారదాంబ 
అమ్మవారి (ప్రతిష్ట, శ్రీశంకరుల ప్రతిష్ట-కుంభాభి షెక 
మహోత్సవాలు అతి వైభవంగా జరిగాయి. 

ముస్లిములు, కైస్తవులు, ఆంగ్లేయులు మొదలైన 
















విదెేశిమతాలవారు సైతం వీరిని జగద్దురువులుగా, 
దివ్యపురుషునిగా గౌరవించేవారు. వీరు రచించిన దేవతా 


స్తోత్రములు “భక్తిసుధా తరంగిణి” పేరుతో 
ప్రచురించబడ్డాయి. పీఠ్‌ రళంకర భగవత్పాదుల 
సాహిత్యమంతటిని “శంకర [గ్రంథావళి మరుతో 


ప్రప్రథమంగా వెలుగులోకి తీసుకువచ్చిన మహనీయులు. 

పండిత సత్మారాలు, విద్యార్థిపోషణ, విద్వాలయములు, 
ఆలయ, మర నిర్మాణాలు ఎన్నో నిర్వహించిన ఈ 
అపరశంకరులు చివరకు లౌకికమైన పనులను విడిచిపెట్టి 


ఆత్మనిష్టలోనే కాలంగడి పెందుకు 
నిశ్చయించుకొన్నారు. శృంగేరి వాస్తవ్యులైన 


గోపాలశాస్రి-లక్ష్యమ్మ అనే పుణ్యదంపతులకు ఏకైక 
Jee తలంటు రర త స్య 
ఉత్తరాధికారిగా నిర్ణయించి 1912 మార్చి 20వ తేదిన 
(పరీధావి సంవత్సర చైత్ర శుద్ద విదియ) స్నానాది 
అనుష్టానాలన్నింటిని ముగించుకొని పద్మాసనంలో 
సమాధిస్థితిలో ఉండి అట్లే విదేహకైవల్యం పొందారు. 

శ్రీ చంద్రశేఖరభారతీస్వామి 

సంతునమాంనిసవాన్రం శ్రీమద్ధ్యుశ్చుంద్రశేఖర గురుభ్య: 

యేషాం హృదయే వదనే నామ్ని వూతేచ భారతీలనతి 

1912 ఏప్రిల్‌ 7వ తేదిన పరీధావినామ సంవత్సర 
చైత్ర బహుళ షష్టి ఆదివారం నరసింహశాస్త్రి గారు 
విధిప్రకారంగా సన్యాసదీక్ష స్వీకరించి చంద్రశేఖరభారతి 
అనే యోగపట్ట నామంతో శారదాపీఠ వ్యాఖ్యాన 
సింహాసనానికి జగద్దురువులుగా పట్టాఖీషిక్తులయ్యారు. 
వం చిన్నతనంలో శృంగేరిలోని మాధ్యమిక పాఠశాలలో 
విద్యాభ్యాసం చెస్తున్నప్పుడు జగద్దురువులు వారిని గుర్తించి 
సద్విద్యా సంజీవని పాఠశాలకు మార్చి సంస్కృత, తర్క 
సాహిత్వాది లన విద్యాభ్యానాన్ని చేయించారు. 
తరువాత బెంగళూరులోని శంకరమఠ పాఠశాలలో 
మీమాంసాధ్యయనం చేశారు. సన్యాసాశ్రమ 
స్వీకరణానంతరం వీరి గురుదేవులైన శ్రీసచ్చిదానంద 
శివాభినవ నృసింహభారతీ స్వాములవారిచే ఆరంభించబడి 
అసంపూర్ణంగా మిగిలిపోయిన శారదా మందిర నిర్మాణాన్ని 
సక! అట్లే గురుదేవుల సమాధి స్థలంలో ఒక 
సుందరమైన ఆలయాన్ని నిర్మించి, ఆ రెండు res 
1916లో (నలనామ సంవత్సర వైశాఖ బహుళ (ప్రతిపద 
గురువారము) కుంభాభిషేకాలు అత్యంత వైభవంగా 
నిర్వహించారు. మైసూరు మహారాజు కృష్ణరాజ ఒడయారు 
వచ్చి ఈ ఉత్సవ వైభవాలలో పాల్గొన్నారు. మైసూరు 
మహారాణుల విన్నపాన్ని అంగీకరించి 1924లో మైసూరు 
యాత్రచెసి అక్కడినుండి తిరుచురాపల్లి, ఈరి 2 మధుర, 
వ. 


ళా 













న్‌ 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 


అననన .. 






Fr 





తిరునల్వేలి, రామేశ్వరం, కన్యాకుమారి మొదలైన 
ప్రాంతాలలో విజయయాత్ర చెసి 1927 నాటికి కాలడి 
చేరుకున్నారు. అచట శంకర జయంతి ఉత్సవాలను 
నిర్వహించి ఇంకొక వేదాంత పాఠశాల నెలకొల్పి 1928 
నాటికి శృంగేరి చేరుకున్నారు. 

సహజంగానే వీరు ఏకాంత వాసాన్ని ఇష్టపడేవారు. 
దక్షిణదేశ యాత్రానంతరం ఎక్కువగా తపశ్చర్యలోను, 
ఆత్మనిష్టలోను కాలం గదుపుతుండడంతనుతానికి 
సఅబంధింసు తల బార నలు ము ఆటం 
ఏర్పడకూడదని ఆలోచించి 1931లో శ్రీనివాసుడు అనె 
పద్నాలుగు సంవత్సరాల యువకుడికి సన్యాసమిచ్చి 
అభినవ విద్యాతీర్థ అనే యోగపట్టా నామాన్ని 
అను(గహించారు. 


1938లో బెంగళూరు యాత్ర చేసి శంకర మఠములో 
ఇంతకుముందటి ఆచార్యులు ఏర్పాటు చెసిన 
శంకరభగవత్సాదుల ఆలయానికి ఎదురుగా ఒక 
దేవాలయాన్ని కట్టంచి అచట శ్రీ శారదాదేవి మూర్తిని 
ప్రతిష్టించి మ. కము జరిపించారు. అక్కడినుండి 
కాలడికి వెళ్ళి 10నెలలపాటు ఉండి 1940లో శృంగేరి 
చేరుకొన్నారు. 1952లో శిష్యబృందమంతా కలిసి 
జగద్దురువుల షష్టిపూర్తి మహోత్సవాన్ని పురస్కరించుకుని 
లోకక్షేమానికై చండీయాగం తదితర కార్యక్రమాలు చేయ 


,, 


ము 















= 


తపశ్చక్రవర్తి దివ్యసప్తతిపూర్తి 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 


A 

















దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 





లలి లాయ. ఆ. కార్యక్రమాలు, చాల తైఇఖ వంగా 
జరిగాయి. గురుదేవులు మాత్రం  నిర్లిప్తంగానె 
ఉండిపోయారు. 1954లో రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌గారు, 
జగద్దురువులను దర్శించుకుని ఆశీస్సులు పొందారు. 
1954వసంవత్సరం సెప్టెంబర్‌ 24 (శ్రీ జయనామ 
సంవత్సర భాద్రపద బహుళ అమావాస్య). అది 
బ్రాహ్మముహూర్తవేళ. స్నానంకోసం గురువర్యులు 
తుంగానది వైపు బయలుదేరారు. అది వర్షాకాలం. 
మహోత్తుంగ తరంగయె  తుంగానది పొంగి 
పొరలుతున్నది. నదిలో ప్రవాహసంగతిని సేవకుడు 
గుర్తుచేయగా, తెలుసునంటు గురువులు నీటిలో దిగారు. 
స్నానసంకల్పంచెసి య రస అన గురువులా 
రెండవమునక వేశారు. ఇకపైకిలేవలేదు. కాసేపటికి 
జగద్దురువుల భౌతిక శరీరం నీటిలో 
కొట్టుకపోవడంచూసిన యల మహాబలభట్టు, 
మరికొతమంది కలిసి శరిరాన్ని ఒడ్డుకు చేర్చారు. 
ఆశ్చర్యం! జగద్దురువుల శరీరం పద్మాసనంలో ఉన్నది. 
రెండు చెతులు ధ్యానముద్రలో ఉన్నాయి. నీటిలో 








ఉక్కిరిబిక్కిరి అయిన గుర్తులుగాని, మృతిచెందిన 
గుర్తులుగాని కనపడలేదు. నదీతీరానికి వచ్చిన 
మంఠటంఠలడి తులు, శిష్యులు, వైద్యులు మున్నగువారు 


ఆశ్చర్యచకితులయ్యారు. శ్రీ గురుదేవుల భౌతికకాయానికి 
మఠ సంప్రదాయాలననుసరించి జరగవలసిన 
సంస్కారాలు యథావిధిగా నిర్వహించారు. శ్రీవారికి 
అత్యంత పూజసీయులైన వారి గురు. మ శ్రీ 


ఇ మ్‌. 
కై 





సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ స్వామివారి 
సమీపంలోనే శ్రీ చంద్రశేఖర భారతీస్వాముల దివ్వసమాధి 
ఏర్పాటు చేయబడింది. 

శ్రీవారి దివ్యానుభవాలు, పాండితీ ప్రజ్ఞ, సచ్చరిత్ర, 
శిష్యులపై చూపించిన వాత్సల్యం మొదలైన వాటిగురించి 
కథలు కథలుగా చెప్పుకొంటు దేశమంతటా సంతాప 
సభలు జరిగాయి. జాతి, మత భేదమనేది లేకుండా 
క్రైస్తవులు, ముస్లిములు కూడా శ్రద్దాంజలి సమర్పించడం 
గమనించవలసిన విషయం. ఈ సందర్భంగా వారూ = 


శిష్యునికి చెప్పిన వివరణ గుర్తుచేసుకోవడం 
సందర్భోచితం. 


ర రహా త భావించుచున్నచో నా 
ఉపదేశమంతయు వ్యర్ధమే కదా! బితుతడి రట వ 
దేహముకాదు నీ గురువు. శక్తిస్వరూపియె చేతన 
స్వరూపియై నీ గురువు నీయందే ఉన్నాడు.” 

యన్నామకీర్తన మిహ ప్రవదంతి సంతః 

సంసార భేషజ మనుత్తమ మెవ నిత్యమ్‌ 

యద్దర్శనం పరమ తత్పద దర్శనమ్‌ 

తం, శ్రీచం[ద్రశేఖర యతీశ్వర మానతోస్మి! 

శ్రీమదభినవ విద్యాతీర్థమహాస్వామి 

వీరి అనంతరం దక్షిణామ్నాయ శృంగేరి శారదా 
పీఠమందు విరాజిల్లిన మహాతపస్వుల పరంపరలో శ్రీ 
అభినవ విద్యాతీర్థ మహాస్వామివారు 35వ జగద్గురువులు. 
పూర్వాశమంలో ప టమ నానుతూ 
బెంగళూరు వాసులైన రామశాస్త్రి, ఎంకటలక్ష్మమ్మల 
పెద్దకుమారులు. 1917వ సంవత్సరం నవంబర్‌ 
13వతేదిన (పింగళ సంవత్సర ఆశ్వయుజ బహుళ 
చతుర్దశి) జన్మించారు. బెంగళూరులో మాధ్యమిక 
పాఠశాలలో చదువుకొంటున్న శిల జగద్గురువులు శ్రీ 
చంద్రశేఖర భారతీస్వామివారి ఆజ్ఞతో శృంగేరి వచ్చారు. 
అక్కదే వీరికి ఉపనయనం జరిగింది. 1931వ సంవత్సరం 
మనిల ౨2 తదీనాడు లీ చంద్రశేఖరభారతీస్వామివారు 
సన్యాసదీక్షనిచ్చి న విద్యాతీర్థ అనె 
యోగపట్టాన్నిచ్చి శిష్యునిగా స్వీకరించారు. జగద్దురువుల 
దివ్య సన్నిధిలో వారి మార్గదర్శనం, ఉపదెశాలను ౨౩ 
సంవత్సరాల పాటు నిరంతరముగా పొందిన భాగ్వశాలి శ్రీ 
విద్యాతీర్థులు. తమ గురువులు విదెహముక్తి పొందిన 
పిదప జయనామ సంవత్సర ఆశ్వయుజ బహుళ పంచమి 
(16.10.1954) నాడు శారదాపీఠమునకు ౩5వ 
అధిపతులుగా పట్టాఖీషిక్తులయ్యారు. 

శిష్యకోటి కోరికపై 1956లో దక్షిణదేశ సంచారానికి 
బయలుదేరారు. కొల్లూరు, ధర్మస్థల, మంగుళూరు 











. 


నా 








మొదలగు (ప్రాంతములు దర్శించి కాలడి రా. 
వ్యాసపూజ చాతుర్మాస్య సంకల్పములను అక్కడే చేశారు. 
తరువాత ఒక సంవత్సరంపాటు మధురై, కోయంబతూరు, 
తిరువనంతపురం, కన్యాకుమారి వంటి నగరములందు 
విజయయాత్ర చేశి 1957లో కుర్తాళం చెరుకొని 
చాతుర్మాన్యాన్ని నిర్వహించారు. తదుపరి వారి 
విజయయాత్ర రెండు సంవత్సరాలపాటు నాగపట్టణం, 
చిదంబరం, కుంభకోణం, తంజావూరు, శ్రీరంగం 
మొదలైన ప్రదేశాలలో కొనసాగించి 1959 నాటికి 
శ్రీరామసముద్రం అనే గ్రామానికి చేరుకొని చాతుర్మాస్య 
దీక్షచేసి అక్కడ అఖిల భారత శంకర సేవాసమితి అనె 
ధార్మిక సంస్థను ఏర్పాటు చెశారు. 

అక్కడినుండి శ్రీశైలం మీదుగా హైదరాబాదు చేరుకొని 
రాజా వెంకటరావు లింబేకర్‌ గారు నిర్మించి సమర్పించిన 
శంకరమఠంలో శ్రీ శారదాంబ, శంకర భగవత్పాద 
ఆలయ ప్రతిష్టలు, శంకర జయంతి ఉత్సవాలను 
తభవంగా జరిపించారు. భ(దాచలర్కి వరంగల్లు, 
రాజమండ్రి, కాకినాడ, మద్రాసును దర్శించి, 19618 
గుంటూరు చేరుకొని శంకరమఠంలో శంకర భగవత్సాద 
ప్రతిష్ట చేసి 1961లో తెనాలిలో తెలుగులో “శంకరకృప” 
మాసపత్రికను (ప్రారంభించారు. 1962లో శృంగేరి 
చేరుకున్నారు. ఆవిధంగా ప్రథమయాత్ర ఆరుసంవత్సరాల 
పాటు సాగింది. మరలా ద్వితీయయాత్ర 1964లో 
ప్రారంభించారు. 1965లో వీరికి కనకాబిషేకం జరుపగా, 
ఆ స్వర్ణ నాణాలకు మరికొంత ధనాన్ని కలిపి జాతీయ 
రక్షణనిధికి అందజేసారు. అనంతరం 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


త్తు 





ఉజ్జయిని, గ్వాలియర్‌, డత అయోధ్యల మురుగ. ఆ 


"వెళ్ళి దర్శించి అక్కడ పశుపతినాథ్‌ మందిరంలో 


శివరాత్రినాడు శతరుద్రాభిషకం చెశారు. కేదారనాథ్‌, 
బద్రీనాథ్‌, జమ్ము కాళ్ళీర్‌లను దర్శించారు. 1968లో 
శృంగేరికి చేరుకున్నారు. ఈ విధంగా ద్వితీయ 
విజయయాత్ర నాలుగుసంవత్సరాల పాటు జరిగింది. 
ఆదిశంకరుల తరువాత నేపాల్‌ దర్శించిన జగద్దురువులు 
వీరే. వీరి విజయయాత్రలో అనేక (ప్రదేశాలలో శంకర 
మఠాలు, యాత్రీకుల వసతి wr నిర్మాణాలు, 
వేదపాఠశాలల ఏర్పాటు, జీర్ణ దేవాలయాల పునరుద్ధరణ, 
దేవతా ప్రతిష్ట, కుంభాభిషేకాలు జరిపించడం వంటి 
ధార్మిక ఇలారా క మిక్కిలిగా చేశారు. “శంభోర్యూర్తిః 
చరతి భువనే శంకరాచార్య రూపా” అన్నట్లు 
భారతదేశమంతా మూడుసార్లు సంచరించి ధర్మప్రచారం 
చేసిన అపర ఆదిశంకరులు విరు. 

వీరు తెలుగు. కన్నడ, సంస్కృతం, తమిళం, హిందీ, 
భాషలలో ధారాళంగా ఉపన్యసించేవారు. తమ 
దివ్యోపదేశములతో సనాతన ధర్మ ప్రచారంచెస్తూ 
భక్తకోటిలో శ్రద్దా విశ్వాసాలను వాదుకొల్పారు. 
శంకరజయంతి, వినాయక చతుర్ధి వంటి పండుగలలో 
జరిగే వాక్యార్థ సభలలో శ్రీవారి శాస్తవాందిత్య పటిమ, 
సర్వజ్ఞత్వము వ్యక్తమవుతుండేది. చు 
శిష్యవాత్సల్యపూరితులు. సర్వజన సులభులు. 
దయామయులు. వీరి ప్రసంగాలు,సంభాషణలు, శంకరకృప 
వంటి అనేక పత్రికలలో ఆంధ్ర తమిళ కన్నడ భాషలలో 
ప్రకటీంచబడ్డాయి. 









దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 





ధో 


ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


ఉజ్జయినిలలో శ్రీవారు చాతుర్మాన్యానుష్టానము 
ఉన్నపుడు తమను దర్శించుకొని శాస్తాధ్యయనం 
చేయాలన్న వం నివేదించుకొన్న 
సీతారామాంజనేయులు అనే బ్రహ్మచారిని ఎనమిది తగ ీ గ్ర A 
సంవత్సరాలు తమవద్దనే ఉంచుకుని OX గ స్‌ 
శాస్తాధ్యయనం చేయించి శ్రీశారదాదేవి ప్రేరణతో గర భళీ AAA 


os 
న OY 


1974వ సంవత్సరం సంర. 1 తొలెద్‌ా W100 


(ఆనందనామ సంవత్సర ఆశ్వీయుజ బహుళ 
ద్వాదశి) సన్యాసదిక్ష ఇచ్చి భారతీతీర్థ అనే 
యోగపట్టాన్ని అనుగ్రహించి తమ ఉత్తరాధికారిగా 
ప్రకటించారు. 1979లో శంకర జయంతి 
ఉత్సవాలకు పూరి, ద్వారక, బదరీ పీఠాధిపతులను 
శృంగేరికి ఆహ్వానించి చతురామ్నాయ పీఠ్రాధిపతుల 
సమ్మెళనాన్ని అతి వైభవంగా, అపూర్వంగా 
సిర్వవారిణాలుల 1979 అక్షోబరులో జగద్గురువుల 
పట్టాభిషేక రజతోత్సవం ఇ ఎఅతంగా 
జరుపబడింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ 
శారదాధన్వంతరీ ఆసుపత్రిని ప్రారంభించారు. శ్రీ 
శారద ఆలయ (ప్రాంగణంనుండి నరసింహవనానికి 
పోయేందుకు అప్పటివరకున్న వెదురు వంతెన 
స్థానంలో చక్కని సిమెంటు వంతెన కట్టించేందుకు 
సంకల్పించి 1987 ఫిబ్రవరి నెలలో శంకుస్తాపన చేశారు. 
నాన్‌ యయా ల యు నిర్మాణ సంస్థవారు 
శ్రద్ధతో పనిపూర్తిచేశారు. శ్రీ విద్యాతీర్భులు సంకల్పించిన 
మహత్మార్యాలలో ఇదే చివరిదిగా మిగిలిపోయింది. వీరి 
కాలమున ఎన్నో శంకరమరఠాలు, ధార్మిక సంస్థలు ఏర్పడి 
పీఠ చరిత్రలో ఒక స్వర్ణయుగ మారంభమయిందని 
చెప్పవచ్చు. వివేక వైరాగ్య సంపన్నులు బ్రహ్మవెత్త అయిన 
జగద్దురువలవారు 1989వ సంవత్సరం సెప్టెంబర్‌నెల 
21వతేదిన (శుక్ల సంవత్సర భాద్రపద బహుళ సప్తమి 
నాడు) విదేహముక్తులైనారు. 

ఆ సమయంలో భారతీతీర్భులు పూనాలో యాత్ర 
చేస్తున్నారు. ఈ వార్త తెలియగానే మిక్కిలి దుఃఖంతో 
ప్రత్వేక విమానంలో పూనానుండి మంగుళూర్‌ వచ్చి 
అక్కడినుండి కారులో శృంగేరి చేరుకొన్నారు. ఈ విషాద 
వార్త క్షణాలలో దేశమంతా వ్యాపించింది. వేలాది భక్తులు 
శృంగేరికివచ్చి మహాసన్నిధానంవారి పార్టివ శరీరానికి 
య దర్శనం. చెసుకుని నివాళులు అర్చించారు. 

రతితీర్థ మహాస్వామివారు 

: న దివ్యసాన్నిధ్యంతో పునీతమైన ఆధ్మాత్మిక 
నిలయం, ఆర్షధర్మ ప్రచార కేంద్రం అయినటువంటి శ్రీ 
శారదా పీఠమును తేజోభరితం చేస్తున్న వర్తమాన 





TE ప్రా 3 
we ఛా, | 
ఇ" అకట. టే. 
ల శ్రీ ee వ. 
పూర్వ ఆ(శశమంలో వీరు తంగిరాల వేంకటేశ్వరావధాని, 


అనంతల కమ్మ అనే పుణ్యదంపతులకు జ్యేష్టకుమారుడు. 


పేరు సీతారామాంజనేయులు. 1951వసంవత్సరం 
ఎ(పిల్‌మాసం11వ తేదీన (ఖరనామ సంవత్సర చైత్ర 
శుద్ద షష్టినాడు) బందరులో జన్మించారు. బాల్యమంతా 


నర్సరావుపేటలో గడిచినది. అచట  ప్రతాపగిరి 
శివరామశాస్త్రి అను సంస్కృత పండితుని వద్ద 
సంస్కృతము, తండ్రిగారి వద్ద వేదస్మార్తములును, 


మునిసిపల్‌ ఉన్నత పాఠశాలలో పదకొండవ తరగతి 
వరకు విద్యాభ్యాసము ఇశకాలు! ఏలు రారు సంవత్సరాలకే 
సంస్కృత భాషలో మాట్లాడగలిగిన నేర్చు సంపాదించారు. 
1961లో శ్రీ అభినవ విద్యాతీర్థులు ఆంధ్రప్రాంతంలో 
సంచరిస్తూ నరసరావుపేటకు రాగా 
సీతారామాంజనేయులు శ్రీవారిని దర్శించి వినమతతో 
మృదుమధురంగా సంస్కృతములో మాట్లాడి వారి 
అనుగ్రహాన్ని పొందారు. కొంతకాలం తరువాత 1966లో 
ఉజ్జయినిలో చాతుర్మాస్య దీక్ష చెస్తున్న జగద్దురువులను 
దర్శించి తమ చరణసన్నిధిలో శాస్రాధ్యయనం చేయాలనే 
కొఠికను బెలుబుబుగ్రా జగద్దురువులు 
అంగీకరించారు. 


అందుకు 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 





శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


శ్రీచరణులు తర్మసంగ్రహము పాఠం 
చెప్పడంతో ఆరంభమైన వారి శాస్రాభ్యాసం 
“విద్యాతురాణాం నసుఖం ననిద్రా” అన్నట్లు 
సాగింది. సీతారామాంజనేయులుకి చదువుపట్ల 
గల (శ్రద్ధ గమనించి, శిష్యుడు ఆశ్చర్యకరమైన 
విద్యాఖవృద్ధిని చూసి ఆచార్యులు 
అమితానందము పొందుచుందెడివారు. 

1974లో శృంగేరిలో నవరాత్రి ఉత్సవాల 
చివరిరోజున ఏకాదశి నాడు శ్రీచరణులు 
శారదాదేవి ఆలయ గర్భగృహంలో ప్రవేశించి 
ధ్యానంలో నిమగ్నులయ్యారు. కొంతసేపటికి 
బయటకు వచ్చి, శారదాదేవి ఆజ్ఞానునారం 
సీత్రారామాంజనేయులును శృంగేరిపీఠ 
ఉత్తరాధికారిగా నిర్ణయించామని, 1974వ 
సంవత్సరం నవంబర్‌ 11వ తేదిన 
(ఆనందనామ సంవత్సర ఆశ్వయుజ బహుళ 
ద్వాదశి) వారికి సన్యాసదీక్ష ఇచ్చేందుకు 
నిర్ణయించామని ప్రకటించారు. 

సన్యాసాశ్రమ స్వీకారం 

1974 సంవత్సరం నవంబర్‌ 10నాడు 
(ఆశ్వయుజ బహుళ ఎకాదశి) సన్యాస 
స్వీకారానికి ముందుగా చేయాల్సిన విధులు 
ప్రారంభమయ్యాయి. శిష్యస్వామి గురువులకు 
సాష్టాంగ ప్రణామంచేసి శ్రీ శారదా, భగవత్సాద 
దేవాలయాలను దర్శించి, గణపతి హోమం, పూర్ణాహుతి 
వీక్షించి మఠ ప్రాంగణంలో ఉన్న సమస్త 
దేవాలయాలను దర్శించి, పూర్వఆచార్యుల అధిష్టానాలలో 
ప్రణామాలర్పించి. సన్యాసాశమ స్వీకార పూర్వం 
సలా పూర్వరంగ కార్యకలావాలను పూర్తిచేశారు. 
అలునాటు ఉదయకనా సంధ్యావందనాదికాలు 
పూర్తిచేసుకుని పురుషసూక్రహోమము, విరజాహోమము 
ఆచరించి, తుంగానదిలో స్నానంచేసి, వీటిలో నిలబడి 
మొలత్రాడు, యజ్ఞోపవీత, వ(సాది ఆచ్చాదనాలు త్యజించి 
(మైషోచ్చారణ మంత్రాలను పఠించారు. గురువులిచ్చిన 
కాషాయ వస్త్రములను ధరించి దండ కమండలాలను 
స్వీకరించారు. 

నాదస్వర మంగళ వాద్యములొకవైపు, సురొజిలు 
వేదఘోషతో మారుమోగుతుండగా గురు శిష్యులిద్దరు శ్రీ 
చంద్రశేఖర భారతీస్వామి అధిష్టానం వద్దకు చేరుకొన్నారు. 
అక్కడ శ్రీ మహాసన్నిధానంవారు శిష్యుస్వామికి 
ఆణవోపదేశము: మహావాక్యోపదేశం ఇస రి “భారతీతీర్థ” 
అనే యోగ పట్ట నామాన్ని అనుగ్రహించారు. అనంతరం 


హే 


జ 









— 





శ్రీ శారదాలయానికి వెళ్ళి, అక్కడి వ్యాఖ్యాన సింహాసనంపై 
శిష్య స్వామిని ఆసీనులను చేశారు. వారి శిరస్సుపై ' 
సాలగ్రామముంచి దానికి పూజచేసి మంగళహారతి 


ఇచ్చారు. అనంతరం మహాసన్నిధానం వారు 
సింహాసనంపై ఆసీనులు కాగా, శ్రీభారతీతీర్భులు గురు 
వర్యులవాదములకు పూజ చేశారు. తరువాత ఇరువురు 
కలసి శ్రీ శారదాంబను దర్శించుకొని శంకర భగవత్పాద, 
తోరణగణపతులకు నమస్కరించి, ప్రాంగణంలోని సమస్త 
ఆలయాలను దర్శించి నరసింహవనానికి తిరిగి రావడంతో | 
సన్వాసా(శ్రమ స్వీకారోత్సవం ముగిసింది. 

శ్రీ భారతీతీర్ణుల వారు తమగురువులతో పాటు 
భారతదేశమంతా సంచరించారు. శ్రీ 
మహాసన్నిధానంవారు తమ గురువులైన శ్రీ చంద్రశేఖర 
భారతిస్వామితో 23 సంవత్సరములు కలిసి ఉండి 
శాస్రాధ్యయనం, మఠ నిర్వహణాది విషయాలన్నింటిలో 
సుశిక్షితులైనారు. శ్రీ భారతీతీర్ణులు గూడ ఎనిమిది 
సంవత్సరాలు బ్రహ్మచారిగా, సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన 
తరువాత 15సంవత్సరాలు శిష్యునిగా గురువులను 
ుంనుకొనె భాగ్వం పొందారు. వీరుకూడా గురువులా 











ము 









దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


అ 





జగద్గురు శ్రీశ్రిశ్రి భారతీ తీర్థ మహాస్వామివారి జీవన రేఖలు 


తంగిరాల సీతారామాంజనేయులు 


లో లో ఆ 
1. పూర్యాశ్రమ నామం 


2. జననం : 11.04.1951 (చెత్ర శుద్ద షష్టి) 
8. జననిజనకులు వేంకటేశ్వరావధాని, అనంత లక్ష్మమ్మ 
4. జన్మ స్థలం మచిలీపట్నం (బందరు), కృష్ణా జిల్లా, 


ఆంధప్రదేశ్‌ 
5. విద్యా గురువులు 


11వ తరగతి వరకు 
6. తురీయాశ్రమ స్వీకారం 
7. _పెఠాధిపత్యం 


దేవాలయ పునర్నిర్మాణం 
10. తోరణ గణపతి 

ఆలయ పునర్నిర్మాణం 
11. రాజగోపురం ఉద్భాటన 


08.0.2014 


పూర్యాశ్రమ నామం 


కుప్పా వెంకటేశ్వర ప్రసాద శర్మ 


శాస్త్ర పాండిత్యం, తపఃశక్తి, ఆరధ్య్మాత్మికశక్తి మొదలైన 
వాటిలోనేగాక మఠ నిర్వహణాది లౌకిక కార్యకలాపాలలో 
ప్రజ్ఞావంతులై పేరు గడించారు. 

మహాసన్నిధానంవారి ఆదేశానుసారం 1983 నుండి 
స్వతంత్రంగా విజయ యాత్రలు చేయటం 
(ప్రారంభించారు. కొల్లూరు, బెంగళూరు, మైసూరు 
నగరాలలో సంచారంచేసిన తరువాత శ్రీవారు ఆంధ్ర 
దెశముంుకు దయచ * హిరిదూపురర, లేపాక్షి, 
అనంతపురం, మహానంది, కర్నూలు పట్టణాల మీదుగా 
శ్రీశైలం, (త్రిపురాంతకం, నాగార్జుననాగర్‌, 
నరసరావుపేట, గుంటూరు, డోర్నకల్లు, భద్రాచలం 
సందర్శించి, అక్కడినుండి. రాజమండ్రి, కాకినాడ, 


భు. 





ప్రతాపగిరి శివరామశాస్త్రి వద్ద సంస్కృతం, 
తండ్రిగారి వద్ద - వేదస్మార్తములు విద్యాతీర్దుల 
వద్ద తర్క సంగ్రహంతో ప్రారంభం. 
నర్సారావుపేట మునిసిపల్‌ ఉన్నత పాఠశాలలో | 


10.11.1974 (ఆశ్వయుజ బహుళ ఎకాదశి) 
19.10.1989 శుక్షనామ సంత్సరం 
ఆశ్వయుజ బహుళ పంచమి 


09.04.2011 (4 - 16 ఉత్సవములు) 
16.01.2011 వికృతి మాఘ శుద్ద (త్రయోదశి) 


08.06.2014 (జయ నామ సం. జ్యేష్ట శు. 
దశమి) 01.06.2014న లక్ష మోదక గణపతి 
హోమంతో (ప్రారంభం) శిష్య స్వీకారం 
22/23.01.2015 విధుశేఖర భారతీస్వామి - 


య (| 






అ యాను 


ద్రాక్షారామం, కోనసీమలో సంచారాన్ని కొనసాగించి 
హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆంధ్రప్రదెశ్‌ ప్రభుత్వం 
ఘనస్వాగతం పలికింది. శంకర మఠంలో శ్రీక్రోధన నామ 
సంవత్సరం 1985లో చాతుర్మాస్య దీక్ష చేశారు. ఆ 
సనుయంలొ శతా వణానం. సంస్కృతంలో అష్టావధానం, 
ఆదిశంకరులపై ఒక సదస్సు, వాక్యార్థ సభలు, హరికథలు, 
పురాణ (ప్రవచనాలు మొదలైన ఎన్నో కార్యక్రమాలు 
ఆనందంగా జరిపించారు. 1989లో మహారాష్ట్రలో 
సంచరిస్తున్నప్పుడు మహాసన్నిధానంవారు విదేహముక్తులైన 
వార్త తెలిసింది. వెంటనే శృంగెరి వచ్చి గురువులకు 
చేయవలసిన విధిని పూర్తిచేసి పట్టాఖీషిక్తులై సంపూర్ణంగా 
మఠ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. 













eles. ON! క్ష” 


క ea: 


4.30 
5.00 
5.15 
7.30 
8.00 
9.00 
9.30 





శ్రీ చరణుల జీవితంలో ఒకరోజు 


గురువర్యులు నిద్రలెచుట. 

స్నానాది కార్యక్రమములు 

ఉదయానుప్పాన, జపధ్యానాదులు 

గురుపాదపూజ 

విద్యార్థులకు శాస్తవాఠ తొలు 

(గ్రంథ పఠనమ 

భక్తులకు దర్శనము, తీర్ధప్రసాదాది అనుగ్రహము, 
భక్తుల సంఖ్యనుబట్టి మధ్యాహ్నం 12.30 వరకు 
ఉండవచ్చును. ఈ వేళలో (ప్రతి శుక్రవారము 
శారదాంబ ఆలయ సందర్శన ఉండును. 


12.30 మధ్వాహ్నిక న్నాన జప, అనువానాదులు. 


1.30 


గురువుల అధిష్టానములు దర్శించి భోజనమునకు 


వఎడలుట, విశ్రాంతి. 


mae ఇ దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
ఇ గ i ౧ 
ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక నో శ్రీశ్రీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


శ్ర భారతీతీర్థ స్వామి వారి బాల్యం 





రకాలా టం 


oon ౦.౨... 


లో 





3.00 విద్వాంసుల, పండితులకు తరు శాస్త బర్త 
4.15 మఠ సంబంధ ఉత్తర ప్రత్యుత్తరముల నవలోకించుట. 
5.00 భక్తులకు దర్శనమిచ్చుట. 

6.30 మఠ అధికారులతో చర్చలు. 

1౨0 .శాయింకాలి నాన. జప, అనువానాదులు. 
8.-15 ఆదిశంకరుల కాలమునుండీ అనూచానముగా 
చేయబడుచున్న చంద్రమౌళీశ్వర పూజ. 

10.00 నివాసమునకు వెడలుట, గ్రంథపఠనాదులు. 
11.00 విశ్రాంతి, నిద్రకుపక్రమించుట. 
స్టూలముగా స్వామివారి దినచర్య యిది. 
దెశకాల, ధర్మముల ననుసరించి. స్వల్ప 
మార్పులుందవచ్చును. 





ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 





త 


| * 
| ~—= wl 
a గ 
i | త! 
|. ఇ నూ 
1 ¥ ఆ i నాన! 
x శ 
ఎల 
- 
Ar] అ 
శ 4 


ప్రాతఃకాలిక సౌఖ్య శాయనిక వాగారంభవ జల్పతాం 

అంబాయాః ముఖమంటపే ప్రచలతాం ఘంటారవాణాం 

సఖా వాయుర్మాం స్పృశతి ప్రతిక్షణ 
నవోస్మీలత్సుఖాపాదకః 

మాతుర్శక్త గణాః పరస్పర మిదం సౌహార్డ మాచిన్వతే I 

వానా జీవనంలో అధ్యాత్మ ప్రస్థానం 
అభిలషణీయమైనది, అనివార్యమైనది. కేవలం పుట్టి, 
మెట్టి, గిబ్లై విషయం జీవరాసులది. పుట్టినందుకు ఆచార, 
వ్యవహార, విహారాదులను సమన్వయం చేసుకుని, 
జీవితాన్ని పదార్థ భావన నుండి యథార్ద స్థితికి చేర్చుకుని, 
జీవన్ముక్త స్థాయిలో సంచారం చేయవలసిన విధి, 
మానవుడు మాత్రమె సాధించుకోవలసిన ధర్మానుష్టానం! 
ఇది భారతీయ ఆత్మ! జవము, జీవమూ, చైతన్యము 
ఒక్కటె ప్రవహించే కర్మానుష్టాన త్రివేణి. ఈ 
మహానుభవాన్ని సాధించుకున్నది. 

ఆసేతు శీతాచల పర్యంతమూ పరచుకున్న అఖండ 
భారతావని! ధర్మగ్గాని సంభవించినప్పుడు, పగవంతుడు 
భారతదేశంలో ప్రభవించి, ధర్మరక్షణ ఇయడరి, పునః 
పునః జరిగింది. అధర్మం ప్రబలి, ప్రజ నిరీశ్వరవాదాన్ని 
ఆశ్రయించి, జాతి తన అస్తిత్వాన్ని కోల్పోతున్న దుర్చర, 
దుస్తర పరిణామకాలంలో అవతరించిన వారు, 
'శంభోర్య్మూర్తిః చరతి భువశే శంకరాచార్య రూపా! అని 
సర్వజన హృదయోల్లాస పుంభితముగా ఆరాధించ బడిన, 
శుద్దాద్వైతమూర్తి శీ శంకర భగవత్పాదులు. 

అంతేకాదు 'చతుర్ణిః సహ శిష్యెస్తు శంకరోవార్త కిస్యతి' 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


కాలే స్టలే జలే 

















అంటే 'పరమెశ్వరుడు గురుస్వరూపంగా నలుగురు 
శిష్యులతో వస్తాడు అంటుంది వాయుపురాణం. 

“వ్యాకుర్వాన్‌ వ్యాస సూత్రార్థమే శృతేరర్థమ్‌, యతో 
చివేన్‌ శృతేర్నాయః స పివర్తతః శంకర సవితావనీ. 

అంటే శంకర భగవత్పాదులు జ్ఞానాదిత్యులే! 

పంచరాత్ర, పాశు పత, శాక్త, జైన, బౌద్దుల అఖండ 
భారతాన్ని ఆవరించి, ఆవహించి, వైదిక జీవన ధర్మాలు 
వెనుబడుతున్న వేళ, ధర్మ శూన్యత ఏర్పడిన వేళ, 
ఆగమించిన అవతార స్పూర్తి, 'శంకరభగవత్సాదులు! 

కేవలం 32 సంవత్సరాల శంకరుల అవని సంచారం, 
ఎన్నాళ్ళున్నామని కాదని, ఎట్లా ఉన్నామని, ఎయోచిశావుం 
ప్రశ్నించుకోముంటుంది. 

అద్వైత జీవన విధానాన్ని జాతికి వరదానం ఇపున 
వేదమూర్తి శ్రీ భగవత్సాదులు! 

ఇదే సన్మంగళ కాలం! అవతార కార్యక్రమ 
ఆరంభవేళలు సంకల్పత్మకాలు. ఆ పవిత్ర సిద్ద, శుద్ధ 
కాలమే భగవత్సాదులను స్వధర్మ స్వకర్మోనుఖం 
నచ. 

ధర్మ ప్రబోధము, ప్రచారము, ప్రసారము ముప్పేటగా 
సాగి, ప్రథమంగా శృంగేరి చేరుకుని, తుంగానద తీరంలో 
తమ కంటపడిన ఒక పరమాద్భుత సన్నివేశం 
అంతళశ్చేతనను (పేరేపించగా ఒక అద్వైత ఏఠస్థాపనను 
సంకల్పించారు. పరస్పర విరుద్ధ జీవప్రవృత్తులు గల కప్ప- 
పాము సమన్వయ స్థితిలో నిలకడ చెందిన దృశ్యం, 
శంకరుల అంతర్హృష్టెక్‌ స్థల మాహాత్మ్యాన్ని 













దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట స 





ధో 


ష సంచిక 


ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 
ల 


వరగర్వితుడైన హిరణ్యకశిపుడు లోకకంటకుడై అందరిని 
బాధించసాగాడు. దేవతలను జయించాడు. ఇంద్ర సింహాసనాన్ని 
ఆక్రమించాడు. పంచభూతాలను నిర్పంధించాడు. తపస్సులను 


కా 























త్ల జము వా 
గ 
w| 





సాక్షాత్కరింపజేసింది. శ్రీచక్ర నిర్మాణం, జగదంబను 
“శారద నామంతో ప్రతిష్టించడం ఎకకాలంలో 
భగవత్సాదులు జరిపి, శ్రీ సురేశ్వరాచార్యులను ప్రథమ 
పీఠాధిపతిగా నియమించారు. 

ప్రప్రథమ ఆమ్నాయ కీఠంగా శృంగేరి, సనాతన ధర్మ 
ప్రసార భూమికగా, జగదీశ్వరి శారద, జ్ఞాన వరదాయినిగా 
సుప్రతిష్టయై జాతిని ధర్మమార్గంలో నడిపిస్తూనే ఉన్నది. 

బ్రహ్మవెత్తలు, ఆర్హధర్మస్వరూపులు, మవానిలములంః 
తేజోమూర్తులైన మహా చైత్యపురుషులు బఠాదిరో హణతి 
శాస ఆర్హమైన భారతీయ సనాతన ధర్మాన్ని ఆచరణీయ 
జీవన విధానంగా లోకాన్ని ధర్మ మార్గవలంబిగా తీర్చిదిద్దిన 
35 మంది పూర్వ ఆచార్య పరంపరలో ఈనాటి జగద్గురు 
శ్రీ భారతీతీర్ద మహాస్వామివారు 36వ వారు. 

పూర్వాశమమున “సీత్రారామాంజనేయులు' వారి 
నామధేయం. శీ తంగిరాల వేంకటెశ్వరావధాని, భీమతి 
అనంతలక్ష్మమ్మగారలు వారి తల్లిదండ్రులు, 
పుణ్యదంపతులు. ఎప్రిల్‌ 11, 1951న జన్మించిన శ్రీవారు 
'సప్తతి'ని పూర్తి చేసుకుని నిండునూరు శరత్తుల వైపు 
వేస్తున్న ఈ తొలి అడుగు, భరతజాతిని భద్రజాతిగా 
తీర్చిదిద్దే ఇంతటి దివ్య చరితములో మరొక పవిత్ర 


= య నా అణాల 








భంగపరిచాడు. సాధువులను హింసించనాగాడు. 





ఘట్టము, జనవరి 4, 2015న శ్రీ శృంగేరి 
మహాసంస్థానమున శ్రీ విధుశేఖర భారతీస్వామివారు, 
నిఖిల జగతికి శ్రేయోమార్గ విధాతగా ఆగమించటం, 
అధివసించటం! 

(శీ భారతీతీర్ద మహాస్వామి తపోసంపన్నులు. 

లౌకిక, పారలౌకిక, ఆధ్యాత్మిక ప్రజ్ఞానిధులు. 

గురుశ్రీ చరణులు శ్రీమదభినవ విద్యాతీర్థమహాస్వామి 
యందలి భక్తి, అచంచలము, అనుపమానము. 

శ్రీ భారతీతీర్థ స్వామివారికి, గురువాక్యము 
శిరోధార్యము. 

గుర్వాజ్ఞ శాసనము, అనుసరణీయము, 
ఆచరణీయము. అనుల్లంఘనీయము. 

వారి ఆదెశమే ఉపదేశము. 

పరిపూర్ణ మానవతావాదము, విశుద్దమాధవీయము, 
స్వధర్మనిధానము శ్రీ చరణుల తాత్త్విక విభూతి! శ్రీ 
చరణులు వాజ్మయస్వరూపులు. 

శ్రీగణేశ, కార్తికేయ, చంద్రమౌళీశ్వర, శ్రీ శారదాంబా 
దేవతల పై సుళ్లోకాలను, గురువులు శ్రీ అభినవ 
విద్యాతీరులపై అక్షరమాలా స్తోత్రాన్ని, పరమ గురువులు 
నీ చంద్రశేఖరభారతీస్వామి వారిపై అష్టకమును రచించిన 
విజ్ఞాన శేముషి. గురుభక్తితో పాటు శిష్య వాత్సల్యం 
చెలువుదరిన అవ్యాజకరుణామూర్తి. 

పవిత్ర భారతదేశం ఆహ్వానించుకున్న వైదిక స్ఫూర్తి! 

శీవారి అవతరణ, అధ్యాత్మ సాధకులకు సంచారణ, 
విచారణ, తారణాది విషయాలకు మార్లోపదేశిని! 

ఉమాజానిః ప్రదద్యాన్నో గురూభ్యాం, చిరజీవితం! 

యతః కైంకర్యభాగ్యం చ సిద్ద్యేన పరమం సుఖమ్‌! 

ఇదె ప్రార్థన! ఇదే అభ్యర్థన! 

అవును! 

కాలే, శాంకరీయమ్‌ 

స్థలే, శ్రీ శృంగేరీ 

జలే, తుంగాతరంగం... మూడు స్థితులు, స్థిరమైన శ్రీ 
శారదాంబ సన్నిధానం! | | 

ఇది జాతి పుణ్యఫలము! 
- వల్లూరు శ్రీరానుచంద్రమూర్తి, 

ఆధ్యాత్మిక శాస్త్రవేత్త 


| 
= ——_ = యయా 

















ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 






త్తు 


భారతీతీర్ణమాశ్రయే 


యదాయదాహ ధర్మస్య గ్లానిర్భవతి భారత 

అభ్యుత్త్లానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం 

అని గీతాచార్యుని వచనం. ధర్మానికి హాని కలిగి 
అధర్మం వృద్ది కత అబలంయుంల పరమాత్మ తనను తాను 
సృష్టంచు కుంటాడు. 

పరిత్రాణాయ నాధూనాం వినాశాయచ దృష్కృతాం 

ధర్మ సంస్థాపనార్దాయ సంభవామి యుగేయుగే 

సాధుజనులను రక్షించి, దుష్టులను సంహరించడానికి, 
ధర్మాన్ని స్థాపించే నిమిత్తమై ప్రతి యుగంలో ఆ పరమాత్మ 
పుడుతూనే ఉన్నాడు. కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో 
మత్స్య, కూర్మ, రామకృష్ణాద్యవతారాలనెత్తి దుష్టులను 
రాక సుఅను= బంబారంశి ధర్మాన్ని స్థాపించాడు. కలి 
ప్రవెశించిన తరువాత ఈ యుగంలో చార్వాక, బౌద్ధ, 





జైన్యాది వైదిక మతాలు 


ప్రబలి 
అల్లకల్లోలమవుతూ నిజమైన ధర్మమేదో తెలియక 


జగత్తంతా 


సతమతమవుతూ అధర్మభూయిష్టమైన జగత్తులో 
దేవతలందరి ప్రార్థన విని సాక్షాత్తూ కలాసాధీశుడైన 
పరమేశ్వరుడే భారతావనిలో అవతరించాడు. 

కేరళ రాష్ట్రంలోని పూర్ణానదీ తీరంలో విరాజిల్లె కాలడి 
అగ్రహారంలో శ్రీ ఆర్యాంబా శివగురువులకు పుత్రునిగా 
జన్మించి చిన్నతనంలోనే వైరాగ్యభావాన్ని పొందాడు. 
సన్యాసదీక్షను గ్రహించి తన గురువైన శ్రీ 
గోవిందభగవత్సాదుల ఆదేశాన్ని స్వీకరించి అవైదిక 
మతాలను ఖండించి సనాతనమైన అద్వైత మతాన్ని పునః 
స్థాపించి అద్వైతాచార్యులయ్యారు. రామకృష్ణా ద్యవతారాలు 
ఎత్తిన సమయంలో రావణ కంసాదులను ఆయు ధాలతో 
సంహరించి దుష్టశిక్షణ, శిష్టజన పరిపాలన చేశాడు ఆ 
పరమాత్మ, కాని ఈ కలియుగంలో అవైదిక మతాలను 
ఖుండించడానికి జ్ఞానమనే ఖడ్గాన్ని ధరించి అందిరిని 
దండించి జయించి, విశ్వమంతటా వ్యాపించియున్న 
ఆందోళనను తొలగించి విశ్వశాంతిని స్థాపించారు. 

అక్కడితో అగక భారతదేశాన మళ్ళీ అవైదిక మతాలు 
చిగు రించకుండా ఉండేలా నిరంతర ప్రచార ప్రసారాలతో 
జనాన్ని ఉద్దరించే నిమిత్తం భారతదేశాన్ని నాలుగు 
భాగాలుగా చేసి పూర్వామ్నాయ, _ దక్షిణామ్నాయ, 
పశ్చిమామ్నాయ, ఉత్తరా మ్నాయాలనే నాలుగు ఆమ్నాయ 
పీఠాలను నలుదిక్కులలోనూ స్థాపించారు. యోగ్యులైన 
తన శిష్యులకు జగద్గురు స్థానాన్ని ఇచ్చి, పరంపరగా అద్వైత 
సిద్దాంతాన్ని బోధించమని ఆదేశించారు. తమిళనాడు, కేరళ, 
ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రావాల ప్రజలకు 
ధర్మబోధ చేయమని పరమపానమైన భారతదేశంలోని 
కర్ణాటక రాష్ట్రంలో తుంగానది తీరంలో శ్రీ శారదాదేవిని 
ప్రతిష్టించి, తన శిష్యులలో ప్రముఖుడైన శ్రి 
సురేశ్వరాచార్యులను నియమించి ధర్మాన్ని ఆయా రాష్ర్టాల 
వారికి బోధించమని అదేశించారు. ఆ ఆదేశాన్ని వాలంట 
సురేశ్వరుల నుండి నేటి అనంతశ్రీ విభూషిత జగద్గురు 
సార్వభౌములైన శ్రీశ్రీశ్రీ భారతీతీర్ణ మహాస్వామివారి వరకూ 
అవిచ్చిన్న గురుపరంపర కొనసాగుతోంది. ఈ మఠంలో 
ఉన్న విశేషం అదే. మనందరి సౌభాగ్య విశేషమేమంటే ఈ 
పరంపరలో విద్యారణ్యుల నుండి నేటి శ్రీ సన్నిధానం 
విధుశేఖరభారతీ స్వామి వరకూ అందరూ తెలుగువారే 








ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


రావడం ఎంతో ఆనందదాయకం. ఈ గురుపరంపరలో శ్రీ 
భారతీతీర్ద మహాస్వామివారు 36వ వారు. శ్రీచరణుల గూర్చి 
వాని మన జీవితాలను ధన్యం గారింట కొండాం. 
శ్రీచరణుల 71వ వర్దంతి సందర్భంగా వారికి సమర్పించే 
వాక్సుమమాల ఇది. 
మానవ జన్మ సార్ధక్యం 

అన్ని జన్మలలోకి మానవ జన్మ చాలా శ్రేష్టమైనది. 
'జన్తూనాం నరజన్మ దుర్లభం అని వివేక చూడామణిలో శ్రీ 
జగద్గురు శంకరభగవత్సాదులు ఈ మానవ జన్మను సార్ధకం 
చేసుకునే మార్గాన్ని సూచించారు. ప్రతివారూ ముక్తికొరకు 
ప్రయత్నించాలి. “యః స్వాత్మముక్తానయతేత మలా త 
ఆత్మహా ఎవడు తన ముక్తి కోసం ప్రయత్నించడో వాడు 
మూఢుడు. అంతేకాదు ఆత్మఘాతకుడు అన్నారు. కాబట్టి 
శంకరుల ఉపదేశాన్ని పాటించి మనమంతా ముక్తికొరకు 
ప్రయత్నించాలి. దాన్ని సాధించినప్పుడే మానవజన్మ 
సార్దకమవుతుంది. ఈ ప్రయత్నం చేయకపోతే 
“పశ్వాదిభిశ్చావిశేషాత్‌” అని. శంకరుల వారి భాష్యంలో 
“పశువులకన్నా వినిలో ఎమి విశేషము లేదు' అని చెప్పారు. 
ముక్తి ఎలా సాధ్యమౌతుంది 

ముక్తిని పొందాలంటే చేయాల్సిందేమిటి? ఎ సాధన 
ద్వారా ముక్తిని పొందగలుగుతాం అనే ప్రశ్నకు శంకరులే 
భాష్యాల్లో సమాధానం చెప్పారు. సోమయాగం చెయడం 
వల్ల స్వర్గలోకం వచ్చినట్టుగా ఎత ఆ కర్మనాచరించడం 
వల్ల వచ్చేది కాదు ముక్తి. మరి ఎలా అంటే - “జ్ఞానాదైవతు 
కైవల్యం” జ్ఞానం వల్ల మాత్రమే కైవల్య రూప ముక్తి 
వస్తుంది అని శంకరుల అభిపాయం. ఆ కైవల్య రూప 
ముక్తికి సాధనమైన జ్ఞానం కూడా ఎలా లభిస్తుంది అని ప్రశ్న 
వేసుకుంటే ఉపనిషద్వాక్య చింతనతో వస్తుంది అని 
చెప్పారు. కాని ఉపనిషత్తులు గంభీరంగా తాత్సర్యాన్ని 
చెపుతాయి. వాటి గాంభీర్యం, ప్రసన్నత మనకర్ణమవ్యాలంటే 
వాటినన్నిటిని అటల్‌ తా. అనుభవానికి తెచ్చుకున్న 
ఒక జ్ఞాని పంతు గురువుగా అభించారీ అటువంట 
గురువును “తద్విద్ది ప్రశిపాతేన అనే నియమాలతో 
ఆశ్రయించి ఈ సంసార సాగరం నుండి రక్షించమని 
అడగాలి. బంధమంటే ఎమిటి? ఇది ఎలా వచ్చింది? దిని 
విముక్తి ఎలా? అనాత్మ అంటే ఎవరు? ఆత్మ అంటే ఎవరు 
అని ప్రశ్నించి వారి ప్రసన్నగంభీరమైన వాక్కులను విని వారి 
కృపాదృష్టిని మనపై పడేట్టుగా చేసుకున్నామంటే, 
జ్ఞానమంటే ఎమిటో తెలుస్తుంది. జ్ఞానాన్ని పొందినవాడు 
ముక్తిని పొందగలడు. 
జ్ఞానబోధకులెవరు? 

జ్ఞానాన్ని బోధించేవాడు, తాను జ్ఞాని అయివుండాలి. 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 






ధో 


కరుణామూర్తి 

శ్రీ అభినవ విద్యాతీర్థస్వామి వారికి తీవ్రమైన గుండె 
జబ్బు రావడంతో వైద్యులు శ్రీస్వామివారిని మాట్లాడడం, 
వలు అం. ౨లుకుండా (6 ుంుంలంగా 
కోరారు. అయినా శ్రీస్వామివారు భక్తులకు తమ దర్శనాన్ని, 
ఆశీర్వాదాలనూ అనుగ్రహిస్తూ ఉండేవారు. ఒకనాడు 
శ్రిమహాసన్నిధానం - కూర్చుని ఉన్నచోటికి భక్తులెవరో 
వెళ్లారు. అక్కడ అప్పటికే ఒక వృద్దుడూ ఆయన భార్యా 
ఉన్నారు. వృద్దుడు బాగా వంగిపోయి ఉన్నాడు. ఆ 
వృద్ధమహిళ శ్రిమహాసన్నిధానంవారి దగ్గరకు వెళ్లి తన భర్త 
ఎయే రుగ్మతలతో బాదపడుతున్నదీ తాను ఎంతకష్టపడి 
సపర్యలు చేస్తున్నదే వివరించింది. ఆమె చెప్పినదంతా విని 
“ఈయనకు ఈ సమస్యలన్నీ ఉన్నాయా? ఇటువంటి 
బాధలు పడడం కష్టమే. ఈ మంత్రాక్షతలు తీసుకోండి. 
దిగులు పడవద్దు. అంతా మేలే జరుగుతుంది!” అని 
ఆశీర్వదించారు శ్రీమహాసన్నిధానంవారు. ఆమె ప్రసాదం 
తీసుకొని కొంతదూరంలో కూర్చుంది. మల్తిలేచి 
శ్రిమహాసన్నిధానంవారి దగ్గరికి హోం రల లయ 
వినిపించింది. శ్రిస్వామివారు ఆమె చెప్పిందంతా ఓపికగా 
విని ఆమెను అనునయించి మంత్రాక్షతలు ప్రసాదించారు. 
ఆమె తిరిగి శ్రీస్వామివారి దగ్గరికి వచ్చి తన వథనంతా 
వినిపించింది. శ్రిస్వామివారు ఆమెతో అనుగ్రహపూర్వకంగా 
మాట్లాడి మంత్రాక్షతలు ప్రసాదించారు. ఆ వృద్ధమహిళ 
తమ దగ్గరికి ఐదారుసార్లు వచ్చి చెప్పిందే తిరిగి చెబుతున్నా 
శ్రీమహాసన్నిధానంవారు అసహిష్టుతకానీ, కోపంగాని, 
అలసత్వంగానీ చూపకుండా ఎంతో ప్రసన్నంగా ఓర్పుతో, 
దయతో అనుకంపతో ఆమె చెప్పిన విషయాలను విన్నారు. 
అటువంటి కరుణామూర్తులు ఆ జగద్గురువు! 

- పి.ఎస్‌. గోపాలకృష్ణ 





రోగాన్ని తొలగించేవాడు (వైద్యుడు) ఆరోగ్యవంతుడై 
ఉండాలి. అప్పుడే రోగికి సంబంధించిన అనారోగ్యాన్ని 
తొలగించగతడు.  అతదెఎిథరిగా*్‌ సరినారరి శల 
బయటపడి జ్ఞాని అయినవాడు అజ్ఞాని అయినవాని 
అజ్ఞానాన్ని తొలగించగలగుతాడు. ఈ లోకంలో జ్ఞాని 
అయిన గురువులు చాలా దుర్హభులు. కాని మనందరి 
అదృష్టం వల్ల జ్ఞానియై “స్వయంతీర్యాపరాంస్తారయంతి' 
అన్నట్టు తాను తరించి, ఇతరులను తరింపజేసే 
గురువర్యుడు జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ 
మహాస్వామివారు. వారి నాశ్రయిస్తే వారు సందేహ 
రహితమైన జ్ఞానాన్ని బోధితిచగలరు. దానికి అనుబంధంగా 
వచ్చే అనేక ప్రశ్నలు జీవుడంటే ఎవరు? పరమాత్మ ఎవరు? 
వీరికుండే సంబంధమేమిటి? ఇద్దరూ ఒకరేనా, భిన్నులా? 








దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 














ఒకరైతే ఎకత్వం ఎలా పొసగుతుంది? జగత్తంటే ఎమిటి? జగత్కర్త ఎవడు? వాడు 
సగుణుడా? నిర్గుణుడా? నిర్గుణుడైతే జగత్కర్శత్వం ఎలా పాసగుతుంది. శరీరం , 
లేనివాడు సృష్టి చేయగలడా? మాయ అంటే ఎమిటి? మనకూ మాయకూ ఎమిటి. 
సంబంధం... మొదలైన ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తాయి. 
వీటన్నిటికి శాస్త్రియమైన సమాధానాలు తెలుసుకోవాలంటే అన్ని శాస్త్రాల్లో 
నిష్టాతులై, అద్వైత వేదాంతాన్ని ఆకళింపు చేసుకుని, అనుభవంలో కూడా ట్‌ 
అద్వైతత్వాన్ని మం బ్రహ్మనే అనే భావాన్ని పొంది ఉన్న గురువు మనకు 
కావాలి. అటువంటి గురువు మన జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ 
మహాస్వామి వారు. వేరెవ్వరిలోనూ ఈ లక్షణం కానరాదు. వేదాలలో 
పాండిత్యం, శిక్షాకల్పం మొదలైన వేదాంగాలలో పట్టు, మీమాంసా 
వేదాంతము, సాంఖ్యము మొదలైన ద్వాదశ దర్శనములయందు సమాన 
పాండిత్యం... విచిత్రమేమంటే అద్వైత వేదాంతం స్వమతం. పర 
మతములకు సంబంధించిన ఎ అంశాన్నయినా ఆక్షేపణ చేయవలసి 
వచ్చి పూర్వపక్షం చేసినట్టయితే, అది విన్న మనకు ఈ పూర్వపక్షమె 
సరియైనదెమో అనిపిస్తుంది. సిద్దాంతం విన్న తరువాత గాని, 
పూర్వపక్షంలోని దోషమేమిటో వారు చూపెడితేగాని తెలియదు. అంతటి 
మేధావి, ప్రతిభాశాలి మన జగద్గురువులు. ఇటువంటి వారిని ఆశ్రయిస్తే \' 
నిజమైన జ్ఞానబోధ లభిస్తుంది. నేటికీ ఎంతో మంది శ్రీచరణుల 
నాశ్రయించి, వారి చెంతనే ఉండి జ్ఞానాన్ని పొంది సంసార సాగరం నుండి గట్టెక్కిన 
వారున్నారు. 
నిజమైన యతివర్యులు 
“బ్రహ్మ సత్యం జగన్మిధ్య జీవో బ్రహ్మైవనాపరః అనే ఈ సిద్దాంతాన్ని నిరంతరం 
అనుభవిస్తూ తన వద్దకు వచ్చిన వారికి దీని సారాంశాన్ని చెప్పేవాడే నిజమైన సన్యాసి. 
'సన్యసేదకృతో ద్వాహః బ్రాహ్మణాబ్రహ్మచర్యవాన్‌ అని వ్యాసులు అన్నారు. “వివాహం 
బనుకోకుండా బ్రహ్మచారిగానే సన్యసించాలి' అని. అదేవిధంగా సంసారాన్ని నిస్సారమైనదిగా 
చూసి సారమైన దానిని చూసేందుకు వివాహం చేసుకోకుండానే వైరాగ్యాన్ని ఆశ్రయిస్తారు 
మహాత్ములు అన్నారు వ్యాసులు. “సంసారమేవ నిస్సారం దృష్ట్వా సారజిష్పుక్షతః 
ప్రవ్రజన్యకృతోద్వాహాః పరం వైరాగ్య మాళశ్రితాః అని క్రతువు అనే బుషివర్యుడు “యస్మిన్‌ 
క్షాన్తిశృమశ్రైచం సత్యం సంతోష ఆర్జవం। ఆకించన్యం ఆడంభశ్చ సకైవల్యమాశ్రయెత్‌ ॥ అన్నారు. 
ఓర్పు, ఇంద్రియ నిగ్రహం, శుచి, సత్యం, సంతోషం, బుజువర్తన, దైన్యరాహిత్యం, నిరాడంబరత ఆ 
ఎపనియందుండునో వాడు ముక్తిని -పహొందగలడు (వాడు జ్ఞాని), కామ॥క్రోథా దర్పమోహ లోభాదిిబవాలను.పదిలి తాల్‌ 
(సన్యాసి) మమతారహితుడు కావాలి అని పరాశరుడన్నాడు. “"ఆత్మయందే రతి కలిగి నిత్యతృప్పుడై ఉండి మహామతియైనవాడు 
భిక్షు అని కూర్మపురాణం; 'మనస్సున విష్ణువును భావించి పరమాత్మ ఈశ్వరుడు చిన్మయుడు, పరమానందుడు ఆ విష్ణువును 
భావించి అతనే బ్రహ్మ ఆ బ్రహ్మను నేనే అనే భావన సన్యాసి చెయాలి అని అగ్నిపురాణం తెలియజేస్తుంది. ఇలా ఎన్ని శృతి, 
స్మృతి పురాణాలలోని వాక్యాలు సన్యాసి ధర్మాలను బోధిస్తున్నాయో అవన్ని సమన్వయమవుతాయి మన గురువ రేణ్యులు 
శ్రీశ్రీశ్రీ భారతీతీర మహాస్వామి వారు యందు. అందుకని ఆయన నిజమైన యతివర్యులు. ఆ ఆశ్రమానికి సంబంధించిన 
ధర్మాలను తూచ. తప్పకుండా పాటించే మహానుభావులు. 
ఆత్మజ్ఞాడు యతివరెణ్యుని ఎందుకు ఆశ్రయించాలి? 
"యం యం లోకంమననగాసంవిభాజి.॥ 
విశుద్ధ సత్వః కామయతే యాంశ్చకామాన్‌ | 
తం తం లోకం జయతె తాంశ్చకామాన్‌ | 
తస్మాదాత్మజ్ఞం హ్యర్పయోద్భూతికాయః ॥” 


iN 





“యు 2 
ననా . 











దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
= శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 








-~ 
=m నన 
అని ముండకోపనిషత్తు చెప్పింది. సర్వవ్యాపియైన ఉన్నాయి. సర్వవ్యాప్త్రమైన పరమాత్మ సాక్షాత్కరం 


పరమాత్మను ఆత్మరూపాన సాక్షాత్కరించుకొన్న బ్రహ్మవెత్తకు 
సమస్త కోరికలు సిద్దిస్తాయి. ఆ నిర్మలాంతఃకరణుడు ఎయే 
లోకాలను ఎయే భాగాలను తనకు గాని, తన భక్తులకు 
గాని కోరుచున్నాడో అవి అన్నీ పొందుతాడు. కాబట్టి ఎయే 
కోరికలు పొందగోరువారయినా ఆత్మజ్ఞానంతో శు 
ద్ధాంతఃకరణుడైన ఆత్మజ్ఞుడైన యతిని పాదప్రక్షాళన, శు 
శూషల ద్వారా పూజించాలి. తద్వారా వారి కోరికలన్నీ 
తీరుతాయి. “ఉపాసతే పురుషం యోహ్యకామాః అని ఈ 
ఉపనిషత్తే బ్రహ్మము స్వయంప్రకాశం దానిని తెలుసుకున్న 
పురుషుడిని (ఆత్మజ్ఞాడిని) నిష్కామ భావనతో పూజిస్తే 
జన్మరాహిత్యమవుతుంది అని తెలియజేస్తోంది. బ్రహ్మను 
తెలుసుకున్నవాడు బ్రహ్మమే కావున (బ్రహ్మవిద్‌ బ్రహ్మైవ 
భవతి) బ్రహ్మోపాసన వలన కలిగే ఫలం బ్రహ్మవిదుపాసన 
వలన కలుగుతుంది. కావున ఆత్మజ్ఞాడైన యతివరేణ్యుని 
ఆశ్రయించాలి. అటువంటి యతివరిణ్యులు మన 
శిచరణులు. వారినాశయించిన వారికి ఈ లోకంలోని 
కోరికలు ఈడేరుతాయి. ఈనాటి వరకూ ఈడేరుతూనె 


కలుగుతుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలున్నాయి 
శ్రిచరణుల సందర్శన, పూజా ఉపాసనల వల్ల. 
శ్రీచరణుల ఆవిర్ణావం 

వున ఆంధ్రదేశంలో ల వేదశాస్త్ర 
పండితులున్నారు. వంతి గొప్ప ఖ్యాతి వహించిన 
మహామహితాత్ముడు శ్రీ తంగిరాల వేంకటేశ్వరరావుగారు 
కుత్సస గోత్రీకులు, సనాతన ధర్మాచరణ నిరతులు, 
నిరాడంబర సం మహాసాధ్వమణి అయిన 
అనంతలక్ష్మమ్మను వివాహమాడి గుంటూరు జిల్లాలోని 
“అలుగుమల్తెపాడు గ్రామంలో నివశిస్తుండేవారు. వీరికి 
నలుగురు కూతుర్లు జన్మించినా పుత్ర ప్రాప్తికై గ్రామంలోని 
క వానీశంకర” దెవాలరుంంలో ఈశ్వరోపాసన చెశారు. 
తరువాత మచిలీపట్నానికి మకాం మార్చారు. శ్రీరామ 
నవరాత్రోత్సవం జరిపి కొడుకు పుడితే నీ పరే 
పెట్టుకుంటానని అవధానిగారు మొక్కుకున్నారు. 
అనంతలక్ష్మమ్మ ఆంజనేయుణ్ణి ఉపాసించి పుత్రోదయమైతే 
నీ పేరే పెట్టుకుంటానని మొక్కకున్నది. ఆంజనేయుడు 





ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


అమ్మాయి లుళ్ళే జరుగుతుంది 


ఒకనాడు కరీంనగర్‌కు విజయయాక చేసే 
సమయాన వచ్చినప్పుడు నా తాతా చూసిన ఒక 
సంఘటన వివరిస్తాను. శ్రివారి దర్శనార్థం ఎంతోమంది 
భక్తులు లైన్లో ఉన్నారు. వారి సాధక బాధకాలు 
చెప్పుకుంటున్నారు. ఒక గృహస్థు తనకు పుట్టిన 
అమ్మాయికి ఎంతకూ వివాహం కావడం లేదు. కానీ 
శ్రివారి ముందు ఈ విషయాన్ని ఎలా చెప్పాలి. ఈ 
గృహస్థు పేద బ్రాహ్మణుడు, విద్వాంసుడు. 
శ్రిచరణులను ఈ లౌకిక విషయాన్నడిగి వారిని ఇబ్బంది 
పెట్టకూడదని లోలోపల అనుకుంటూ శ్రి వారిని 
దర్శించి వారిచ్చే తీర్జాన్ని స్వీకరించాడు. శ్రీచరణులు ఆ 
పండితుని చూచి నాయనా నీ అమ్మాయి వివాహం ఈ 
నెలలో కుదురుతుంది అన్నారు. ఆ పండితుని 
ఆశ్చర్యానికి అవధులు లేవు. ఆయన అంతరంగాన్ని 
పసిగట్టి ఇలాంటి వరాన్నిచ్చారని ఆయన కళ్ల వెంట 
ఆనందాగ్రువులు రాలగా ఈశ్వర సదృశులైన 
శ్రిచరణులను దర్శించి కంఠము గధ్గదమవడం వల్ల 
మాట్లాడలేక అక్కడినుండి శ్రీవారికి నమస్కరించి 
వెళ్ళారాయన. సరిగ్గా నెలలోపు ఆ అమ్మాయి వివాహం 
జరిగింది. ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి. నేను 
శ్రీమఠంలో అధ్యయనం చేసేటప్పుడు అనుభవమైన 
వారు ఆ సంపుటనల లల చెప్పేవారు. శ్రీవారు 
సర్వజ్ఞులు. 





స్వప్న సాక్షాత్కారమై మూడు ఫలాలనిచ్చి 
అంతర్జానమైనాడు. స్వప్నం ఫలించింది. ఉపాసనా 
ఫలించింది. ఖర నామ సంవత్సర చైత్ర శుద్ద పంచమి నాడు 
షష్టీ ఘడియలలో (11-4-1951) ఆ పరమేశ్వరుడే అవధాని 
దంపతులకు అవతరించాడు. పిల్లవానికి 
సితారామాంజనేయ' అని "నామకరణరో' చెశారు. "జక 
సంవత్సరం కాగానే నరసరావుపేటకు మకాం మార్చారు. 
జాల్యంలా ఎన్నో నింత. సంటనలను తల్లిదండ్రులు 
తనుఖువించారు. విడు ఎద అర అద్భుత శక్తిగా 
పరిణమించబోతున్నాడనుకున్నారు. సకాలానికి 
ఉపనయనం చేసి, పిల్లవానిని వేదాధ్యాపనం చెశారు. కృష్ణ 
యజుర్వేదాన్ని అనతికాలంలోనే నేర్చుకుని, అక్కయ్య 
చక్కని సంస్కృతాన్ని మాట్లాడడాన్ని గమనించి పోటీగా 
తాను కూడా సంస్కృతం మాట్లాడడం నేర్చుకుని సుందర 
పటుంగాలఅత.. అనాటి పండిత పామరులను తన 
భాూాపటిమతో అబ్బురపరుస్తుండేవారు. 

శృంగేరీ పీఠాధిపతులను ఆకట్టుకున్న సంభాషణ 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 






త్తు 


దక్షిణామ్నాయ శృంగేరీ శారదాపఠాధిపతుల్లో 35వ వారు 
శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర మహాస్వామివారు. ఆంధ్రదేశంలో 
సంచరించే సమయంలో విజయవాడలో సీతారామాంజ 
నేయులు చక్కగా సంస్కృతంలో మాట్లాడగలరని కవితా 
సుబ్రహ్మణ్యశాస్రిగారు చెప్పారు. పది సంవత్సరాలు 
పిల్లవాడు సంస్కృతంలో మాట్లాడుతున్నాడని తెలుసుకొని 
ఆశ్చర్య చకితులయ్యారు. ఆ పిల్లవాడు మాట్లాడిన 
సంస్కృత సంభాషణ శ్రీవారిని ఆకట్టుకుంది. మొట్టమొదటి 
ఈ సమావేశంలో సీతారామాంజనేయులు హృదయంలో 
గురువుగారిపైన గట్టి గౌరవభావమేర్పడింది. తండ్రి వద్ద 
వేదాధ్యయనం చేస్తున్న సమయంలోనే శాస్తాధ్యయనం 
కూడా చేయాలనే కోరిక ఆ పిల్లవానికి కలిగి, తండ్రికి 
విన్నవించుకున్నాడు. 1966లో జగద్గురువులు 
నరసరావుపటకు వచ్చారు. ఐదేళ్ల తరువాత మళ్లీ 
గురువుగారితో సంస్కృత సంభాషణ కంత టాడు 
శ్రీవారు ఉజ్జయినిలో చాతుర్మాస్యం చేస్తున్నారని 
తెలుసుకుని ఎవరికి చెప్పకుండా ఉజ్జయినీ క్షేత్రానికి వెళ్ళి 
అభినవ విద్యాతీర్ద మహాస్వామివారిని దర్శించి, ఈ సంసార 
సముద్రం నుండి దాటింబుబుని ప్రార్థించారు. 
శాస్రాధ్యయనం పట్ల తీవ్ర ఇచ్చ గల వీరి కోరికను దృష్టిలో 
ఉంచుకొని మొట్టమొదట “తర్క సంగ్రహం" 
ప్రారంభించారు. శ్రీ చరణుల వద్ద విద్యనారంభించి 
శంకరుల ప్రస్థానత్రయ భాష్యాలు, వ్యాకరణ భాష్యాలు, 
న్యాయశాస్త్రం, ఒకటేమిటి అన్ని శాస్త్రాలను అధ్యయనం 
చేసి వాటి స్వరూపాన్నే పొందారు. మా శక్తి అంతా గురువుల 
అనుగ్రహమే అంటారు. వారే శక్తిపాతం చేశారు. 
సన్యాసదీక్ష - పీఠాధిపత్యం 

ఎనిమిది సంవత్సరాలు శృంగేరిలో వివిధ శాస్త్ర 
పండితుల వద్ద శాస్తాధ్యయనం చయయ టం. 
మెప్పు పొంది గణశ నవరాత్రులలో 
ప్రసంగాలను విని నిరంతరం శాస్త్ర చింతన, దైవచింతన 
తప్ప లోక చింతన లేని శ్రీవారి పరిస్థితిని గమనించి శ్రీ 
అభినవ విద్యాతీర్ద మహాస్వామివారు 1974లో అవధాని 
గారిని పిలిపించి “శ్రీ శారదాదేవి అనుగ్రహం వల్ల, ఆమె 


క 


పండితుల 


ఆజ్ఞ ప్రకారంగా మేము సితారామాంజనేయులుకు 
సన్యాసదీక్ష, పిఠాధిపత్యం ఇవ్వదలిచాము” అని చెప్పారు. 
మీ చిన్న కుమారుడు దక్షిణామూర్తి ప్రేమగా మిమ్ములను 
చూసుకుంటాడని చెప్పిన మాటలు విని తబ్బిబ్బై శ్రీవారికి 
నమస్కరించి కృతజ్ఞతలు తెలిపి వెళ్ళిపోయారు. ఆ 
తరువాత భారతదేశంలోని నలుమూలల నుండి వచ్చిన 
భక్తసందోహం, పండిత సందోహం ఆనందమగ్నులై 
వీక్షిస్తుండగా 1974 నవంబర్‌ 11వ తేదీన శిష్యగ్రహణం, 








ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


పఠాధిపత్య ప్రదానం మహోత్సవంగా జరిగింది. ఉభయ 
స్వాములూ ఉన్నప్పుడు పెద్దవారిని మహాసన్నిధానం, 
చిన్నవారిని సన్నిధానం అనడం సంప్రదాయం. అటువంటి 
ఉభయస్వాముల సాన్నిధ్యంలో ఈ వ్యాసాన్ని రాసే భాగ్యం 
నాకు కలిగింది. మహాసన్నిధానం శ్రీ అభినవ విద్యాతీర్ద 
మహాస్వామి వారిని సుమారు పది సంవత్సరాలు 
దర్శించుకునే, వారితో సంభాషించే భాగ్యం నాకు కలగడం 
నా జీవితంలో గొప్ప విషయం. 
ఉభయస్వాముల దర్శనం 

శిష్యస్వికారానంతరం సన్నిధానంతో మహాసన్నిధానం 
విజయ యాత్రకు బయలుదేరి తెలుగు ప్రాంతానికి 
చేరుకున్నారు. ఆ సమయంలో మేము శివంపేటలోని శ్రీ 
విశ్వనాథశాస్తిగారి నిర్వహణలోని వేదశాస్త్ర పాఠశాలలో 
శాస్రాధ్యయనం, బ్రహ్మో మాణిక్య సోమయాజుల వారి 
వద్ద వేదాధ్యయనం చెస్తున్నాం. స్వయంభూ క్షేత్రమైన, ఒకే 
పానవట్టంపై రెండు శివలింగాలున్న శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర 
క్షేత్రాన్ని చొక్కరావు అభివృద్ది చెయాలని సంకల్పించారు. 
అయితే ఈ లింగాలలో ఒకటి భిన్నమై ఉండడం చూచి 
పండితుల ద్వారా ఈ విషయాన్ని శ్రిచరణుల దృష్టికి 
తీసుకువెళ్ళారు. అప్పుడు వారు మీ ప్రాంతం 
(తెలంగాణ)లో మహాపండితులు శ్రి శాస్త్రుల విశ్వనాథ 
శాస్రిగారున్నారు వారి పర్యవెక్షణలో కాశీ నుంచి శివలింగాన్ని 
తెప్పించి ప్రతిష్ట గావించండి. మ ర నః 
వస్తాం అన్నారు. తెలంగాణలో వేదశాస్తాల్లో మునిగితేలుతూ 
అధీతి బోధాచరణలు చేసే విశ్వనాథశాస్రిగారిని ఆశ్రయించి 
ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేయించారు. సుమారు 45 ఏళ్ల 
క్రితం ఎటువంటి సౌకర్యాలు లెని ఆ ప్రాంతానికి ఉభయ 
స్వాములూ వెంచెయడం, వారితో పాటు అధికారులు, 
అనధికారులు, పండితులు, పామరులు, భక్తులు, కవులు, 
గాయకులు, అవధానులు మొదలైన వారితో 
క్రిక్కిరిసిపోయింది శ్రీ కాళేశ్వర క్షేత్రం. ఆనాటి అనుభవం 
అర్‌ అపూర్వ ఘట్టం. అన్ని లోకాల్లోని సభలలోకెల్లా 
కెలాససభ మహాసభ అని వేదవ్యాసుడు అన్నట్లు 
పురాణాల్లో అంద్‌: శ్రీయుతులు శాస్త్రుల 
విశ్వనాథశాస్రిగారు, పట్టూరి మాణిక్య సోమయాజిగారు, 
మల్లోరుల రాజలింగన్నశాస్తిగారు, మధు సాంబన్నగారు, 
భాష్యం విజయసారథిగారు ఇలా ఎంతోమంది 
పండితులతో సభలు జరుగుతూ ఉంటే వీటన్నిటిలో శ్రీ 
సన్నిధానం (భారతీతీర్ద) స్వామివారు ఉపస్టితులై శ్రీవారి 
ఆదేశాన్ని స్వీకరించి పెద్ద పెద్ద శిఖరాలు, గోపురాలు 
అధిరోహించి అలసట చెందక నవ్వుతూ రంభా క 
మహోత్సవాలు చేస్తూ ఎంతగా విహరించారో అదొక 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశి 






త్తు 





ఆ 


ఆ 
ష్ట సంచిక 





అద్భుతఘట్టం. ప్రతిచోటా ఉదయం నుండి రాత్రి వరకూ 
క్షణం తీరిక లేకుండా కార్యక్రమాల్లో పాల్గొంటూ 
మందహాసంతో కూడుకొని విసుగు లేకుండా సంచరించెడి 
శ్రీచరణులు నేటికీ మా హృదయాల్లో ఆడుతూనే ఉన్నారు. 
పండితులను ప్రశ్నించి, కవులను అబ్బురపరిచే కవితలను 
చెబుతూ ఎన్నో భాషలలోని ప్రావీణ్యాన్ని చూపుతూ ఉంటే 
సరస్వతీదేవి వపులంరూపంత అణ దరేడరిగా గరించి 


సంచరిస్తున్నదా అనిపించింది. మహాసన్నిధానం 
అనుష్టానంలో నిరతులై ఉంటూ సన్నిధానంను ఆదేశిస్తూ 
సూచనలనిస్తూ, సంప్రదాయాలను ప్రవర్తింపజేసిన 


ఘటనలన్నీ ఇప్పుడు మళ్లీ జ్ఞాపకం వస్తున్నాయి. 

ఉభయస్వాములు మఠాన 
విరాజిల్లుతూ ఉండడం ఆనాటి ఆ జ్ఞాపకాలు 
పునరావృతమవుతున్నాయి. ఆచార వ్యవహారాల్లో ఎమాత్రం 
తూ.చ. తప్పకుండా అన్ని నియమాలనూ పాటిస్తూ 
అహరహం ధర్మస్థాపనకై ఆరాటపడుతున్నవారు శ్రీ శృంగేరీ 
శారదాపఠాధీశ్వరులు. ఎన్ని ఎళ్ళ క్రింద వారిని కలిసినా 
మరిచిపోకుండా ఆనాడు చెప్పిన మన పేరును 
జ్ఞాపకముంచుకొని ఇంటిపేరుతో సహా పలకరించడం వారి 
అద్భుత మెధాశక్తికి తార్కాణం. శ్రీచరణుల సన్నిధానానికి 
వెడితే అదొక మైమరపు, విచిత్ర పరిణామం. వారి ముందు 
నుండి పక్కకు రావాలన్నా రాలేకపోతాం. ఒక 
సుధాకుంభాన్ని పొంది వదిలి పెడుతున్నామె అనె అనుభూతి 
కలుగుతుంది. భారతదేశంలోని నలుమూలలా 


ఈనాడు కూడా 








ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


పుస్తక ప్రదానం 


ఒకరోజు శృంగేరికి వెళ్ళి శ్రీవారిని దర్శించుకుని 
రెండు రోజులుండి పాదపూజ చేసుకుని శ్రీవారు 
అనుగ్రహించిన మంత్రాక్షతలు తీసుకొని నమస్కరించి 
వస్తున్న సమయంలో నా హృదయంలో ఒక కోరిక 
ఉంది. శ్రీవారి చేతులమీదుగా ఒక పుస్తకాన్ని 
స్వకరించాలి అని. కానీ ఎలా అడిగేది. మౌనంగా 
నమస్కరించి వస్తుండగా, చాలా మంది 
భక్తులననుగ్రహించవలసిన శ్రీవారు. చప్పట్లు కొట్టి 
ఒరేయ్‌ పురాణం అని పిలిచారు. భయంతో, భక్తితో 
సమీపానికి వెళ్ళాను. ఎందుకో పిలిచారు, 
ఎమడుగుతారో అనుకుం టూండగా, “నీకు ఈ పుస్తకం 
ఇవ్వాలనుకున్నానురా అని పక్కనున్న 'యోగవాసిష్టాన్ని 
నాకు ఇచ్చారు. మందహాసం చేసి ఆశీర్వదించారు. నా 
ఆశ్చర్యానికి అవధులు లేవు. నేను నా హృదయంలో 
అనుకొన్నది ఎలా గ్రహించగలిగారు. గ్రహించే ఈ 
గ్రంథాన్ని ఇచ్చారా? అలా అయితే పుస్తకం అక్కడ 
ఎందుకు సిద్దంగా ఉంది? ఈ ప్రశ్నలకు యాం 
లేదు. ఒకవేళ ఎదయినా సమాధానం చెప్పాలనుకుంటే 
శ్రీవారు సర్వజ్ఞులు. వారికి తెలియని విషయమంటూ 
ఉండదు. ఇదే నా సమాధానం. కుచేలుడు కృష్ణుని 
సరల సకి ధనాన్ని యాచించెందుకు వెళ్ళాడు. 
ద్యారకాధీశుని వైభవాన్ని చూసి, వచ్చిన విషయాన్ని 
ప్రస్తావించలేదు. తిరుగు ప్రయాణమయ్యాడు. నేను 
వెళ్ళినదే ధనాన్ని యాచించేందుకు కదా అడగనేలేదే. 
అయినా అతనికి నేనుందుకు వచ్చానో తెలియదా? అని 
ఇంటికి చేరుకున్నాడు. తాను అడగని సంపద ఇంటికి 
చేరుకున్నది. కుచేలుడు ఆశ్చర్యపడ్డాడు. ఈ కథ 
భాగవతంలో చెప్పినప్పుడల్లా శ్రీవారి కథ నాకు జ్ఞాపకం 
వస్తుంటుంది. శ్రీవారు సర్వజ్ఞాలైన పరమాత్మ, 
22౩3333 SCC SSCS cI OCU STS SISSY) 
విజయయాత్ర చేసి, లక్షల మందిలో చైతన్యాన్ని 
తీసుకువచ్చిన అపరశంకరులు శ్రీచరణులు. మెము 
అధ్యయనం చేసిన సమయాన ప్రతి నెల జరుగుతున్న 
పాఠాలేమిటి ఇంకా ఎవిధంగా చదవాలి, చదివించాలి అని 
చెబుతూ ఎప్పుడయినా విజయయాత్రకు వచ్చినప్పుడు 
బెంగుళూరులోని శంకరమఠంలోని మా పాఠశాలలో 
పాఠమయే సమయాన వచ్చి కూర్చునేవారు. మా 
గురువర్యుల పాఠశైలిని మెచ్చుకునేవారు. ప్రతి వార్షిక 
పరీక్షలలో ప్రశ్నపత్రాలు వారి నుండే వచ్చేవి. దిద్దిన 
తరువాత ఉత్తర పత్రాలను కూడా పరిశీలించేవారు శ్రీవారు. 
ఎన్నో సందర్భాలలో వారి సమక్షానికి వెళ్లిన సందర్భంలో 
స్వయంగా తీర్థాన్ని ఇచ్చే సమయంలో మమ్మల్ని పక్కకు 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 






త్తు 


రమ్మని మౌఖికంగా పరీక్ష చేసేవారు. తీర్థానికి వెళ్ళామంటే 
శ్రీవారు ఈరోజు ఎ ప్రశ్న వేస్తారో అని ఆందోళనగా ఉండేది. 
బకవెళ వారిని చూసి. తడబడుతూ సమాధానం చెప్పలేని 
సమయంలో వాం మౌూతో సమాధానాన్ని చెప్పించేవారు. 
భయాన్ని వదిలి ధైర్యంగా సమాధానం చెప్పాలని 
ప్రోత్సహించేవారు. 

నేను తర్కసంగ్రహం చదువుతున్న రోజులవి. శ్రీవారి 
సమీపానికి తీర్గాన్నికై వెళ్లగానే ఓరేయ్‌ పురాణం పాఠమే 
మవుతుంది అనడిగితే తరసంగ్రహమండీ స్వామివారు అని 
నేనంటే గురుత్వ లక్షణం చెప్పు అనడిగారు. ఆద్యపతనా 
సమవాయి కారణం గురుత్వం అన్నాను. సంతోషించి మళ్ళీ 
ప్రశ్న వేశారు పతనె ఆద్యత్వంచ? దానికి 
తడుముకుంటున్న నన్ను చూసి శ్రీవారే ఆ లక్షణాన్ని 
నిరం) మళ్ళీ నాతో చెప్పించారు. 
సందర్భాల్లో వారు పరీక్షస్తుండేవారు. విద్యా వ్యాసంగం 
చేసేవారంటే వారికి పరమ ప్రీతి. శాస్త్ర విషయాన్ని గురించి 
అడిగితే గంటల తరబడి మాట్లాడేవారు. లౌకిక 
ఏషరయుబుదురు. నం టారు నా 
బెదార్యం, వాత్సల్యం మొదలైన ఎన్ని పదాలున్నాయో 
అవన్నీ శ్రీచరణుల విషయంలో సార్ధకమౌతాయి. శ్రీవారిని 
వర్ణించడానికి పదాలే చాలవు. 
సంధ్యావందనం 

బెంగళూరులో ఉభయస్వాములు అనేకమార్లు వచ్చారు. 
విజయయాత్రలో భాగంగా అటుపై నుండే వెళ్ళేవారు. 
అనేక సభల్లో శ్రీ మహాసన్నిధానం అభినవ విద్యాతీర్థగారు 
సంధ్యా వందనాన్ని గూర్చి చెప్పేవారు. ఒకనాడు సన్నిధానం 
భారతీతీర్ణ స్వామివారు గురువుగారిని అయ్యా తమరి అన్ని 
ఉపన్యాసాల్లో సంధ్యావందనం గురించి చెపుతారెందుకు 
అని అడిగారు. అప్పుడు మహాసన్నిధానం వారు నను 
ఉపనయనం చేసుకోగానే సన్యాసదీక్ష తీసుకున్నాను. 
సంధ్యావందనం చేయలేకపోయాను. అందుకే నాకు 
సంధ్యావందనమంటే ఇష్టం అన్నారు. ఎంతో గొప్ప 
విషయమిది. అనేక శాస్త్రాల్లో నిష్ణాతులైన శ్రీ అభినవ 
విద్యాతీర్ణ మహాస్వామివారు అంత చిన్న వయసులో 
సన్యాసదీక్ష తీసుకుని అనెక చాతుర్మాస్యాలను చేశారు. 
సన్యాసులలో ఎవరు అనేక చాతుర్మాస్యాలు చేస్తారో వారే 
గొప్పవారు అనే సంప్రదాయం ఉంది. అటువంటి 
మహాసన్నిధానం వారి అనుగ్రహపాత్రులైన శ్రీభారతీతీర్ద 
స్వామివారు గురువుగారి ఆచరణనీ ఈనాటికీ జవదాటరు. 
అంతటి గురుభక్తి. గురువుగారి ఆదేశాన్ని స్వీకరించి 
ఉత్తరయాత్ర చేస్తున్న సమయంలో మహాసన్నిధానం 
బ్రహ్మభూతులయినారు. విషయం తెలుసుకుని వచ్చి వారి 


SSE CEES 








పార్థివదేహాన్ని చూచి విలపించిన తీరు నేటికి నాకు కళ్ళకు 
కట్టినట్టు కనిపిస్తుంది. కొన్నాళ్ళవరకూ వారు తేరుకోలేదు. 
జగద్గురు స్థానాన్ని అలంకరించి భారతదేశాన్ని సంచరిస్తూ 
పన్నెండేళ్లు శృంగేరిని విడిచి మహాసన్నిధానం వారు 
విజయయాత్ర చేసి అద్వైత ప్రచారం చేసి, శృంగేరి వైభవాన్ని 
చాటితే. శ్రీచరణులు శృంగేరి విడవక 25 సంవత్సరాలు 
ఇక్కడే ఉండి శారదా చంద్రమౌళీశ్వర ఉపాసనా 
తపస్సునాచరించి, శృంగేరి వైభవాన్ని, గురుపరంపరను, 
వెదిక ధర్మనిష్థను చాటారు. 
అద్దుత కార్యాలు 

శ్రిచరణులకు జగద్గురు శంకరాచార్యుల పైన అమితమై 
అంబు యయా చయల న లం నిక 
జీర్ణించుకుని భారతదేశంలోనే ఎక్కడా లేని రీతిలో అతి 
సుందర మందిరాన్ని నిర్మించి, సుందరమైన శ్రిశంకరుల 
విగ్రహాన్ని ప్రతిష్టింపజేసిన ఘనత శ్రీచరణులకే దక్కింది. ఆ 
ప్రతిష్టా సమయంలో శిరి ఆదేశంతో 
శంకరభాష్యపారాయణం చస భాగ్యం లభించింది. మరో 
అద్భుతకార్యం రాజగోపుర నిర్మాణం. ఈ కాలంలో ఎవరూ 
నిర్మించలేని రీతిలో, చరిత్రలో నిలిచిపోయేలా సుందరమైన 
రాతికట్టడం. శ్రీజ్ఞానప్రదాత్రి శారదాదేవి ఆలయ గోపురానికి 
స్వర్ణంతో తాపడం చేయించి కృతజ్ఞతను చాటుకున్నారు. 
శృంగేరికి వచ్చే భక్తులకై నిత్యాన్నదాన నిమిత్తమై ఎంతో 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశి 






త్తు 


ఆ ఆ 
ష్ట సంచిక 


విశాలమైన భోజనశాలలు నిర్మించి నిరతాన్నదాత 
అయ్యారు. శ్రీ శారదాధన్వంతరి అనె ఆస్పత్రిని నెలకొల్పి 
ఎన్నో ప్రాంతాల్లో ఉచిత వైద్యసేవలు చేయిస్తూ ధన్వంతరి 
అవతారమెత్తారు. శృంగేరి చుట్టుపక్కల ఉండే 
పాఠశాలలకు మధ్యాహ్న సమయంలో భోజనాన్ని 
పంపుతారు. ఎందరో శ్రీ శారదాదేవి ప్రసాదాన్ని స్వీకరించి 
విజ్ఞాలయ్యారు. వికలాంగులకు రిక్షాలను ఇవ్వడం, 
కుట్టుమిషన్లు ఇచ్చి స్త్రీలను ప్రోత్సహించడం, విద్యార్దులకు 
(పోత్సాహకాలందించడం మొదలైన సామాజిక సేవలు ఎన్నో 
చేస్తున్నారు. 700 శ్లోకాలుగల భగవద్గీతను కంఠస్థం చేసిన 
వారికి 25 వేల రూపాయల  పారితోషికాన్నిస్తూ 
ఆధ్యాత్మికంగా (ప్రోత్సహిస్తున్నారు. వేదాన్ని చదువ కాం 
వృద్దులైన పండితులకు వృద్దాప్య పింఛను, వెదశాస్తాలను 
చెప్పే పాఠశాలలకు సరిపడే ద్రవ్య సహాయం, గోశాలల 
నిర్మాణం... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల 
ప్రణాళికలు వెసి దెశంలోని ప్రజల్ని ఆదు కుంటున్నారో 
చెప్పలేం. 

కలియుగంలో మనందరి ముందు నడిచి || 
ఇటువంటి ఈ గురువులో ఎ కోణంలో చూచినా అన్నీ 
కనబడతాయి. కవితాశక్తి అమోఘం. త్యాగరాజు, 
శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితుల రచనలతో సమానమైన 
కీర్తనలు, కాళిదాసాది మహాకవుల రచనలతో సమానమైన 








ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


అష్టదేవాః వసతః 
ఉభయ గురువులు కాలడిలో చాతుర్మాస్యాన్ని 
చెస్తున్న రోజులవి. ఆ సమయంలో ఇక్కడ 
వేదాధ్యయానాన్ని ముగించుకుని శాస్త్రాన్ని చదవాలని 
కాలడీకి వెళ్ళి ఉభయ గురువులకు 
విన్నవించుకున్నాను. అప్పుడే కాలడీలో శాస్త్ర 
పాఠశాలను నెలకొల్పారు. శ్రి శంకరశాగస్తిగారు 
అధ్యాపకులుగా నియుక్తులయ్యారు. 
శ్రీవిద్యోపాసకులు, యోగనిష్టాతులు, సదాచార 
సంపన్నులు మీమాంస వేదాన్త శాస్త్రాలలో నిపుణులు 
వారిని స్వామివారు పిలిచి వేదాంత శాస్త్రాన్ని 
అధ్యయనం చేయాలని తెలంగాణ నుంచి వచ్చారు. 
వారిని పరీక్షించండి. మీ పరీక్షలో నెగ్గితే శాస్త్ర 
పాఠశాలలో విరినుంచుకుందామన్నారు. వారు కావ్య 
నాటకాల్లో పరీక్షించారు. స్వామివారికి విషయం 
చెప్పారు. శాస్త్ర అధ్యయన యోగ్యులే అని చెప్పగా 
శాస్త్ర పాఠశాలలో అధ్యయన నిమిత్తం 
నియుక్తులమయ్యాం. ఆ సమయంలో శంకర 
శాస్త్రిగారిని స్వామివారు ఒక ప్రశ్నవేశారు. శాస్త్రిగారు 
మికెందరు సంతానం? అని. అప్పుడు శాస్త్రిగారు 
'అష్టాదేవా వసవస్సోమ్యాసః చతుస్రో దేవీ? అనే 
మంత్రాన్ని చదివారు. ఈ మంత్రంలో దేవాః అనే 
బహువచనమైన పుంలింగ పదాన్ని తెలిపి 
ఎనమండుగురిని తెలిపింది కాబట్టి ఎనిమిది మంది 
మమత ఆని తన ర ఎనన 
ఉన్న సంఖ్యాపదం చతస్రః- అంటే నలుగురిని 
తెలుపుతుంది. కాబట్టి నలుగురు కుమార్తెలు అని 
శాస్త్రిగారు మంత్రం ద్యారా చెప్పారు. ఇదివిన్న శ్రీవారు 
మందహాసం చేసి చమత్కారంగా “అయ్యా శాగస్తిగారూ! 
వేదంలో మంత్రమిలా ఉందని వెదానికి ప్రామాణ్యత 
సమకూర్చడానికై ఇలా సంతానాన్ని కన్నారా? అనగానే 
అక్కడి పండితులంతా నవ్వారు. 
కవాతు CsI SES య కాకా యట SEES) 
దివ్య కమనీయ శ్లోకాలు. ఎ క్షేత్రానికి వెడితే, ఆ క్షేత్రంలో 
ఆశువుగా కవిత్వం చెప్పడం వల్ల కొన్ని వందల శ్లోకాలు 
ఎన్నో ఛందస్సులలో వారి గళం నుండి జాలువారాయి. వారి 
రచనలు చూసిన వారికి భాష యందు ఎంత ప్రాఢపటిమ 
ఉంటుందో తెలుస్తుంది. వారి రచనలలోని “గరుడగమన 
తవ చరణకమలమిహ మనసిల సతుమమనిత్యం అనే 
గీతం కొన్ని లక్షల మంది గానం చేస్తున్నారు. ప్రాణశక్తి వారి 
కవితల్లో కనబడుతుంది. ఒక మహామేధావిని, వితరాగిని, 
నిరంతర శాస్త్ర చింతనాసక్తుని కనుగొని శ్రీ శారదాదేవి 
(ప్రేరణతో శ్రీవిధుశేఖర భారతీస్వామిని పఠాధిపతిగా చేసిన 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 






త్తు 


వారి శోధన పరమాద్చుతం. శ్రీచరణులు శక్తిపాతం చేశారా 
అన్నట్టు శ్రీజగద్గురు విధుశేఖరభారతీ స్వామివారు ఎంతటి 
ప్రజ్ఞాపాటవాలు గలవారో చెప్పనలవిగాదు. శ్రీవారి 
ప్రతిరూపం అన్నట్టుగా, ప్రతి కదలికలో మనం చూడగలం. 
ఇంతటి ప్రతిభాశాలిని గుర్తించి ఎఠాధిపత్యాన్ని ఇచ్చిన మన 
గురువర్యులు సదా వందనీయులే. అనేక సందర్భాల్లో 
శ్రీవారి ఉపన్యాసంలో ఈ శ్లోకం వ్యాఖ్యానించబడింది. 

“నానామ్నాయ పరిశ్రమం కలయతాం నాస్తెవ శా(స్తెషుధీః 

సత్యోరప్యనయోర్హ్యయోర్నసులభా సాహిక్తితౌ సాహితీ 

అషెతాసు సతీషు నాస్తి వినయో నాచార భక్తిక్షమా 

చాతుర్యః సచసాచనాచసచతాశ్సాలంబ్య ఖెలన్తముం” 

అనేకామ్నాయాలలో ౨6 చంవారీకి 
శాస్తాలయందు బుద్ది ఉండదు. అవి రెండూ 
ఉన్నాయనుకున్నా వినయం ఉండదు. ఆచారం, భక్తి, క్షమ, 
చాతురీ అనేవి ఉండవు. అదీ అదీ అదీ అవి ఈ మహాత్ముని 
ఆలంబనగా చెసుకొని ఆడుకుంటున్నాయి. ఈ శ్లోకంలో 
చెప్పిన తొమ్మిది లక్షణాలు సమగ్రంగా కూడుకొని 
ఆడుకొంటున్నాయి. ఆవిధంగా శ్రి శంకరులు 
జగద్గురువులు అవుతున్నారు. శ్రి శంకరులు జగద్ధిత 
బుద్దితో ప్రవర్తింపజేసిన శ్రీ శారదాద్యామ్నాయ పఠాల 
అధిపతులందరూ అటువంటి దివ్యతేజస్సుతో 
మానవజాతిని సముద్దరిస్తున్నారు. ఇందులో ఎమాత్రం 
సందేహం లేదు. ఈ గుణాలన్నీ మన గురువరేణ్యులు శ్రీ 
భారతీతీర్ణ మహాస్వామి _ శ్రీమత్తుంగానదీ తీర 
విలసబ్రీశారదాదేవీ నిరంతరోపాసనాజనిత (ప్రాప్త) శ్రీ 
శారదారూపులు. స్వాశ్రితజనభక్త అజ్ఞానతమో దూరీకరణ 
చలత్రచండభాస్కరులు. నిరంతరానేక శాస్రాటవివిహరణ 
పంచాననులు. చార్వాకాద్యన్యావైదిక మతోరగనాశక 
సమర్థగరుడులు. సర్వశాస్త్ర నిష్ణాతులు, నిరంతర 
శాస్త్రగోష్టప్రియులు. గోరక్షణ బద్ద కంకణులు, వేదశాస్త్ర 
ప్రచార ప్రసారదీక్షా నిరతులు అయిన శ్రీశ్రీశ్రీ అనంతశ్రీ 
విభూషితులు. జగద్గురు సార్వభౌములు భారతీతీర్థ 
మహాస్వాములనే ఆశ్రయిస్తాను. నా జీవనాన్ని సాఫల్యం 
చేసుకుంటాను. 

“భారతీకరుణాపాత్రం భారతీపదభూషణం 

భారతీపదమారూఢం భారతీతీర్ధమాశ్రయే” 

71 సంవత్సరాల జన్మదిత్సవ సందర్భంగా వారికిదే 
వాక్కుసుమ(స్రక్సమర్చణం. సర్వం 
జగద్గురుచరణారవిందార్పణమస్తు. 

- జగద్గురు శ్రీచరణధూళి రేణువు 

పురాణం ను హేశ్వరశర్మ 
వ్యాసకర్త : విఖ్యాత వేదళాస్త్ర సంస్కృత వండితులు, పౌరాణికులు 





దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





ప్రజ్లాననిధి.. అపర దక్షిణామూర్తి 


~~ ar 

శ్రీ శృంగేరీ దక్షిణామ్నాయ శారదాపీఠ వ్యాఖ్యాన 
సింహాసనాధిష్టితులైన జగద్గురువులందరూ దక్షిణా 
మూర్తులె. శ్రీశ్రీశ్రీ జగద్గురు భారతీతీర్థ మహాసన్నిధానం 
వారిలో మనం దక్షిణామూర్తి తత్త్వాన్ని దర్శించుకోవచ్చు. 
సుప్రసిద్ధ్దంగా, దక్షిణామూర్తి వటతరువు మూలంలో 
నిషణులై ఉంటారు. యువగా తెలియవస్తూ ఉంటారు. 
వృద్ధులైన శిష్యులు వారిని పరివారించి శాంతములైన 


మనస్సులతో కొలుస్తూ ఉంటారు. శ్రివారిది మౌనవ్యాఖ్య. 





శిష్యులందరూ భిన్నసంశయులై బ్రహ్మానందాధి 
రాజ్యపట్టభద్రులై ప్రకాశిస్తూ ఉంటారు. ఇదంతా 


పరమవిచిత్రమైన సంభావన. 

ఇందులో వైచిత్రి ఎమిటంటే వటవృక్షం ఒక విచిత్రమైన 
స్ఫూర్తినిస్తుంది. సాధారణంగా ఉద్భిజ్జ్ఞజాతికి చెందిన 
వృక్షాలు బీజరూపంలో ఉండగా నెలలోపలికి పోయి నేలను 
చీల్చుకొని పెకి ఊర్ణ్ట్వాభిముఖంగా పెరుగుతూ పోతాయి. 
సృష్టిలోని 84 లక్షల జీవరాశులలో ఇలా పైకి ప్రసరిస్తూ 
పోయే జాతులు రెండే. ఒకటి మానవజాతి. రెండవది 
వృక్షజాతి (అపవాదాలు ఉండవచ్చు.) తక్కినవానిలో 
అత్యధికంగా కనిపించేది తిర్యగ్గాతి. వానినే పశువులు, 
పక్షులు ఇత్యాదిగా వ్యవహరిస్తూ ఉంటాం. 

కనుక ఊర్వముఖంగా వం యా వోవటతా ఇక 
విశిష్టత. ఎందుకంటే అడ్డంగా ప్రవర్తించటమంటే ఎంత 
తిరిగినా భూపరిధిలో మాత్రమేకదా. నిలువుగా అంటే 
భూపరిధిని, తక్కిన భూతాలపరిధినీ, ఆకాశపరిధిని 
అన్వేషిస్తూ పోవటమన్నమాట. ఆ విధంగా మనుష్యులు, 
చెట్లు విశిష్టజాతిగా పరిగణనకు వస్తాయి. 

అందులోను వటవృక్షం ఇంకా విచిత్రమైనది. అది 
విత్తనం నుండి వ్యక్తస్థితి పొంది పైకి అన్నివైపులకు అంటే 
ఎనిమిది దిక్కులకూ వ్యాపించి మరల ఊడల రూపంలో 
నేలలోనికి ప్రవేశిస్తుంది. అంటె దానివ్యాప్తి పది దిక్కులకు 
సంబంధించిన దన్నమాట. మరొకవిధంగా చెప్పాలంటే 
సర్వదిగ్వ్యాపకమైన ఒక (ప్రాణీ అన్నమాట. ఈవిధంగా ఈ 
వటవృక్షానికి దిశాపరిచ్చిన్నత తొలగిపోతున్నది. 

ఇంక వటబీజం సృష్ట్యాదినుండి ఉన్నది. వృక్షరూపంలో 
కొంతకాలం దృశ్యమానమవుతూ ఉంటుంది. మళ్ళీ 
క్‌ గం లోనికి వెళ్ళి “ఉంటుంది”. ఈవిధంగా దానికి 
త్రికాలసత్త తెలియవస్తున్నది. కాలానవచ్చిన్నత దీనివలన 
తెలుస్తున్నది. 


వ్వా” 


ళా 













న్‌ 


అననన .. 





వటవృక్షం పరమాత్మ లక్షణమైన చిన్మాత్రత్వాన్ని మనకు 
స్ఫురింపజేస్తూ ఉంటుంది. సత్యం, జ్ఞానం, అనంతమూ 
అయిన దానినే బ్రహ్మము అని ఉప నిషత్తులు చెప్తున్నాయి. 
ఉక ల బాల్య అం, జ్ఞానం, అనంత స్ఫోరకమైన ఆనందం 
మనకు వటవృక్షంలో గోచరిస్తూ ఉంటాయి. ఎర్పడటం, 
ఉండటం, మళ్ళీ అవ్యక్తస్థితికి చేరుకోవటం అనే ప్రాకృతిక 
లక్షణాలు మూడూ మనకు వటవృక్షంలో తక్కిన 
తావులకంటె విలక్షణంగా, గోచరిస్తూ ఉంటాయి. “వటతి 
మూలైః స్వస్థానం వేష్టయతి” అని వట శబ్దానికి నిరుక్తిని 
నిఘంటువులు తెలియజేస్తున్నాయి. ఎంత అందమైన 
అర్థం! మనం పైన సంభావించిన "ప్రకృతి ధర్మాల 
నన్నింటిని ఈ నిర్వచనంలో గమనించవచ్చు. వైళ్ళతో - 
ఊడలతో తన స్థానాన్ని చుట్టుకొంటూ ఉండేది వటము. 
ఇంత విస్పష్టంగా తక్కిన వృక్షాలలో ప్రకృతి లక్షణాలు 
కానరావు. అందువలన “వటవృక్షము” చిత్రమైనది. 

వట తరువులో తరు శబ్బార్థాన్ని కూడ మనం 


| 















ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 









త్తు 


జనావళికి జగద్గురు సాహిత్య ప్రసాదం 





గరుడగమన తవ చరణకమలమివా 


మనని లనతు మమ నిత్యం 

మనని లనతు మమ నిత్యమ్‌ ॥ 

వంతు తాం నున రులు ఇవ 

వందు అంమవా కులు నివ 

అనో లలన బిటి నముబనభ అణ వలు 

విబుధవినుత వదవద్మ 

ప వదపద్మ Il 

వందు లావున రులు ౫౨ 

పంను అవమఆ కంతు దవ ॥ 1 
భుజగళయన భవ మదనజనక మమ 

ల బయహాోర్‌ 

ల అయుబార ॥ 

అంను తావముజారుంలు దవ 

అంటు అపఏనువారుంలు దన ॥ ez 
శంఖుభక్రథర దుష్టదైత్యహార 

సర్వలోక శరణ 

నర్వులోక ళరణ ॥ 

పం తాయ ల య దవ 
ల 3 
అగణిత గుణగణ అళరణళరణద 
ఎదళితనురరివుజూల 

ఎదళితసురరివుజాూల ॥ 

త. 

య లం. 4 
భక్తవర్యమిహ భూరికరుణయా 

పాహి భారతీతీర్థం 

పు భారతీతీర్థమ్‌ // 

మమ తావమపాకురు దేవ 

యం ఉన ౪ 5 
గరగ మున అవ అరఅరములవుబా 


మెలకువతో సమన్వయించుకోవాలి. తరన్వ్యాతపమనేెనెతి 
తరు. ద లల ఆతసము = ఎ౦ద = నుఠిడి లోకులు 
తరింతురు. తాత్వికంగా ఎండ అంటే తాపం కలిగించేది 
తాపత్రయంలోని తాపం. ప్రకృత మైన వట తరువు, ప్రకృతి 
లక్షణాలను స్ఫురింపజేయటమే కాకుండా తాపత్రయాన్ని 
ప్ట్‌ా లట. అందువలన కూడా వటతరువు 
“చిత్రము” అంటే విస్మయకరమని అర్ధం. వటతరువులో 


మనని లనతు మమ నిత్యం 

మనసి లనతు మమ నిత్యమ్‌ ॥ 

వంము తావవువాతులు దవ 

మటు జూటముజారుతు దివ 

స్వామీ! గరుడగమనా/ నీ పాదపద్మము ఈనా 
మనస్సునందు నిత్యము విలనిల్లుగాక! దేవా! నా 
తావమును కంగంబియిు. దవా శా ౨ వమును 
తూ). 

1. ఓ వనజాక్షా! బ్రహ్మ ఇంద్రుడు మొదలైన 
దివ్యవురుషులు కొలిబెడు పాదపద్మములుగల స్వామీ! 
దివా! బూ ఆఎబులుపు లూసునూపుము. దవా! శా 

బావలను కలగంది ౨ యును 

2 బుగగ! ముంనజనకా! ౨వ శా జనల 
అుతలబంరుబుంనం బారింబఐ య{ివాతఎఐ నుమా. 
లల బఖయబారివగుమా. 

దేవా! నా తాపమును పోగొట్టుము. దేవా! నా 
5 ఏవులను కలగంబయివు. 

3. శంఖబచక్రధరా! దుష్టదెత్యహారా! నర్వులోకళ శరణా?/ 
నర్వులోకళరణా/ దేవా! నా తావమును అపాకరింవుము. 
రా రూ. 

4. గణింపనలవఎఐకాని గుణగణములుగలస్వామి/ 
దిక్కులేనివారికి ద్విక్తాన స్వామి! దేవతల శత్రువుల 
మూకలను ముక్కలుముక్కలుబచేసిన దేవా! ముక్కలు 
చేనీన దేవా! నా తాపమును నర్వనాశనము చేయుము. నా 
వలు ల కల నరు. 

5. _ దేవా! మహాకరుణతో భక్తవర్యుడగు భారతీతీర్దుని 
పాలింవుము. భారతీతీద్దుని పాలింవుము. 

స్వామీ! గరుడగమనా! నీ పాదపద్మము ఈనా 
మనస్సునందు నిత్యము విలనిల్లుగాక! దేవా! నా 
తాటటుంను క అగంచిబయిము. దివా నా ౨ ఎమును 
యాలు. 


ఆశ్చర్యాన్ని కలిగించే అనేక విషయాలను మనం 
గవంంచాం: 

అట్ట వటతరువు మూలంలో మరొక చిత్రమైన విషయం 
“వృద్దాః శిష్యాః వృద్దులు శిష్యులు. సాధార ణంగా బాల్య, 
కౌమార, యౌవనదశలు దాటిన వృద్ధులలో 'జిజ్ఞాస' 
ఉండదు. జ్ఞానెచ్చ ప్రాథమిక వయస్సులోనే అంకురి 


స్తుంది. తరువాతి దశలలో క్రమక్రమంగా ఫలదశకు 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 


వస్తుంది. కాగా వృద్ధులైన _ జిజ్ఞాసువులైన _ వారిలో 
అంకురదశలో ఉండ టం “చిత్రం. అట్టివాడొకడో ఇద్దరో 
అయితే అంతగా ఆశ్చర్య పోనక్కరలేదు. “వృద్దాః వారు 
పెద్దసంఖ్యలో ఉన్నారు. ఇది చిత్రమైన విషయం. శిష్యశబ్ద 
సాహచర్యం చేత వీరందరూ జిజ్ఞాస నిలువెల్లా 
నిండివున్నవారనే అర్థం ప్రతీయమానం అవు తుంది. 
ఈ వృద్దులందరూ భగవద్గీతలో 
పర్కొనబడిన ఆర్హులు, జిజ్ఞాసువులు, అర్జార్జులు, జ్ఞానులు 
అయినవారు. అట్టి నాలుగు విధాలైనవారు వటతరువు 
మూలం లోనికి చేరుకొన్నారు. ఎందుకు అంటే, ఎక్కడకు 
చేరుకొంటే తమ ఆర్తి, జిజ్ఞాస, అర్జ్భాపేక్ష, యహ. 
జ్ఞానం అనుభవా నికి వస్తుందో ఆ స్థానం అది అని “తపస్సు 
ద్వారా తెలుసు కొన్నవారు కనుక. 

ఆ వృద్ధులందరూ ఆ 
వటతరుమూలమును చక్కగా 
ఆసనబంధధీరులై అధివసించి ఉన్నారు. 
శ్లోకార్ధ రాం చెస్తున్న విద్యార్థికి 
మొట్టమొదటగా దర్శనాన్ని అనుగ్రహిం 
చినవారు శిష్యులు. అంటే ఆ 
జిజ్ఞాసువు తన సహృదయులను - 
సమాన హృదయులను - గుర్తించే 
ప్రయత్నంలో ఉన్నాడన్న మాట. 
తరువాత పరకాయించి చూస్తే అక్కడ 
ఒక జ్ఞానమూర్తి దర్శనం అయింది. 
ఇంకా అటుశిష్యులనూ, ఇటు ఆచార్య 
స్థానంలో ఉన్న జ్ఞానమూర్తిని మార్చి 
మార్చి చూస్తున్నాడు. విద్యార్థి. అతని 


సూక్ష్మంగా ఆలోచిస్తే 


హృదయంలో ఆనందాశ్చర్యాలు 
పొంగుకొంటూ వస్తున్నాయి. ఇదేమిటి? ఇంత పెద్దవారు 
వివిదిషకలవారై శిష్యస్థానంలో కూర్చున్నారు. 


సాధారణంగా గురువు అంత కంటే వృద్ధుడై ఉండాలె. 
అక్కడ “ఒక యువ గోచరిస్తున్నాడు. ఎమిటి ఆశ్చర్యం! 
విద్యార్ది ఒకపట్టాన సమాథానపతలక పోతున్నాడు. 
విచారధార టక ఒడ్డుకు చరిన  నముయరల టు. 
ఈయన “గురుమూర్తియా అనే సంశయ దశనుండి 
'గురుమూర్తియే అనే నిశ్చయదశకు చేరుకొన్నాడు. 
అయినా ఆశ్చర్యమే “చిత్రమ్‌” అనుకొంటున్నాడు. 

కొంచెం తేరుకొన్న తరువాత ఈ గురుమూర్తి అయిన 
యువ ఆ వృద్దులైన శిష్యులకు ఎ పాఠం బోధిస్తున్నారో 
తెలుసు కుందాం అనుకొన్నాడు. అక్కడ వాగ్య్యవహారం 
ఎమి తెలియబడటం లేదు. ఇంకా “చిత్రమ్‌, - ఆశ్చర్యం. 
గురుమూర్తి అరమోడ్పు కనులతో, తెరవని వదనంతో, 











అ 


Ap 





అ 





నిశ్చలమైన సుఖాసనంలో, సుస్థితిలో ఉన్నాడు. ఆ 
మొత్తానికి ఎదో ఒక వ్యవహారపదం కావాలనుకొంటే దానిని 
“మౌనం అంటారు. అది వట్టి మౌనం కాదు. మౌనరూప 
వ్యాఖ్యానం. విశేషంగా, సంపూర్ణంగా తెలియజెప్ప టానికి 
వ్యాఖ్యానం ఆల లంట అల అకద నిశ్శబ్దంగా 
తాండవిస్తున్నది. ఈ తాండవం అకాండ తాండవం కాదు. 
శివతాండవం. అంటే చైతన్యస్ఫురణా త్మకమైన తాండవం. 
విద్యార్థి దానిని తెలుసుకున్నాడు. మనోయవనికపైన 
చిత్రించుకొంటున్నాడు. కొంతసేపైన తరువాత శిష్యుల 
అనుభూతి ఎలా ఉన్నదో తెలుసుకోవాలనిపించింది. 
ఇటుచూడగా అందరి ముఖాలలో సంశయాలన్ని 
పటాపంచలయిన స్థితిలో అనుభూతికి వచ్చె 
శాంతసౌామనస్యం తాండవిస్తున్నది. ఎ  ఒక్కనిని 


rr 


[> Pre. 
గమనించినా అతడు అటు గురుమూర్తి “శాంతం, శివమ్‌, 
అద్వైతమ్‌ అన్న వేదవాక్యానికి సమన్వయభూమిగా ఎలా 
కానవస్తున్నాడో. అటువంటి స్థితిలో ఉన్నారు. తనకూ, 
వారికి మధ్య నిరోధకంగా ఉన్నది కాబోలు గురుమూరి, 
వృద్దశిష్యులూ అనే స్వరూపాలు గోచరిస్తున్నాయి. ఆ 
దర్శనాన్ని మరింత పండించుకోవాలంటే ఈ విద్యార్థి 
మరింత తపస్సు చేయాలి. అప్పుడు 'ఏకత్వానుదర్శనం' 
లభిస్తుంది. అతనికి తెలుసు. అది 'అద్వైతమ్‌ . తన్నుగూడ 
తనలోనికి తీసుకొం టుంది. ఆ ఫలదశకు రావాలంటే ఈ 
హృదయవలాన్ని మాగ వేయాలి. మరొక విధంగా 
మనస్సును లేకుండా చేసివేయాలి. దానినే, ఎప్పుడో, ఎక్కడో 
విన్నాడు 'అమనస్కృయోగం అంటారని. తనకు 
గుర్వనుగ్రహం వలన అది తప్పక యం. 

శ్రీశ్రీశ్రీ జగద్గురు భారతీతీర్థ మహాస్వాముల వారిలో ఈ 


YY 


స... 



















ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


దక్షిణామూర్తి దర్శనం మనకు లభిస్తుంది. అదెమయ్యా! 
వారు మౌనమూర్తులు. వీరు మనందరిలో చక్కగా చల్లగా 
మాట్లాడుతూ ఉంటారు. వారు వటవిటపి సమీపంలో 
భూమిభాగంలో నిషణ్ణులయి ఉన్నారు. le శృంగేరీ 
దివ్యధామంలో ల టాకా దారు. తారు యాం. విరు 
సప్తతిపూర్తి అయినవారు. ఇంకా ఎన్నో తేడాలు కనిపిస్తుంటే 
వారు ర అనటం ఎలాగా? అపా కొాందలకిా లోహం! 
COE Sylar ఆక్షేపణలన్నింటినీ తుక్కుదూగరగా 
కొట్టివేసే సమాథానం. బుమారు అటుదువరిదల ఎండ్లకు 
పూర్వమే శ్రీమాధవవిద్యారణ్యులు పరమరమణీయమైన 
శ్లోకంలో చెప్పి ఉన్నారు. ముందుగా మనం ఒక విషయాన్ని 
గమునితచాల: 

ఆ దక్షణామూర్తినుండి జ్ఞానం అందుకొన్నవారు 
వృద్ధులైన శిష్యులు. అంటే తపస్సంపన్నులై, జగదనిత్యత్వ 
భావనను పండించుకొన్నవారు. అంటే మింటి దారిని 
అధివసించి ఉన్న వారణ ర న పటంలో నిచ్చెన 
లెక్కుతూ, పాముల ట్‌ పడుతూ 
సాగుతున్నవారివంటివారు ఇంకా పెద్ద సంఖ్యలో ఉన్నారు. 
జగత్తులన్నింటికీ గురువైనవారు ఇట్టివారందరినీ కూడా 


ఉద్దరించాలి. అందువలన దక్షిణామూర్తి మరల 
అవతరించారు. అవతార స్వరూపాన్ని శ్రీ 


విద్యారణ్యులవారు పరఠమరవముణయంగా అభివర్ణించారు. 

“అజ్ఞానాన్రర్గహనపతితా నాత్మవిద్యోపదేశై 

స్రాతుం లోకాన్‌ భవదవశిఖాతాపపాపచ్యమానాన్‌, 

ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతన్తి 

శంభోర్య్మూర్తి శృరతి భువనే శజ్కరాచార్యరూపా.” 

- శ్రీ విద్యారణ శంకరవిజయం-4.60 

ఆ దక్షణామూర్తి పరమ కరుణావరుణాలయులు. 
మౌనవ్యాఖ్యానంతో వృద్దశిష్యులను ఉద్దరించి, కొతణెల 
కన్ను తెరచి చూడగా ఆయనకు కనిపిస్తున్నవారి స్థితి 
పరమఘోరంగా కనబడింది. వారందరూ పరమ దుఃఖంతో 
కుళ్ళికుళ్ళి ఎడు స్తున్నారు. దిక్కుతోచని మహారణ్యంలో 
తిరుగాడుతున్నారు. తామెవరో, తాము దేనిని పొందాలో 
కూడా తెలియని దశలో ఉన్నారు. పరమాత్మయే అయిన 
దక్షిణామూర్తివారికి ఆ దృశ్యం గోచరించింది. వారిని 
రక్షించాలనే నిశ్చయభావన కూడా కలి గింది. అట్టి వారిని 
రక్షించాలంటే 'మౌనం పనికిరాదు. వట తరువు దగ్గరకు 
అలా పరమభయంకరమైన తాపంతో ఉడికి పోతున్న ఆ 
అజ్ఞానులు రాలేరు. తామే వారిదగ్గరకు పోవాలి. 
అందుకోసం వటవిటపిని కూడా వదలిపెట్టినారు. మెల్లగా 
ఆ మూర్తి శంకరాచార్యరూపయై శంభుమూర్తియై 
జాలువారు కొంటూ భూమిమిదికి వచ్చింది. నిజానికి దానికి 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశి 







త్తు 





ఆ ఆ 
ష్ట సంచిక 


దేశకాలాలకు సంబంధించిన హద్దులు లెవు. దానిని 
తెలియజేయటానికే శ్రీ విద్యారణ్యుల వారు, “నిష్పతన్తీ, 
“చరతి అన్నారు. అవి రెండూ తాచ్చీల్యార్థానికి 
సంబంధించిన క్రియాతత్తాన్ని తెలియబేసేపదాలు. అంటె 
అలా జాలువారుకొంటూరావటం, తిరుగుతూ ఉండటం 
అనేది ఆ జ్ఞానమూర్తి శీలం. ఆ పనికి ఆరంభ, మధ్య, 
అంతస్టితులు ఉండవు. 

కనుక మనం ఇప్పుడు దర్శించుకొంటున్న ఆ శంభు 
మూర్తియే, ఆ శంకరాచార్యరూపమూర్తియె, ఆ వటతరు 
మూలస్థితి సంభావితమూర్తియే, ఆ వృద్ధశిష్యోద్దరణచణ 
మూర్తియే, ఇప్పటికి అవిచ్చిన్న గురుపరంపరా మూర్తియై 
నేలపై నడయాడుచున్నది. ఇకపైన కూడ నడయాడు 
చుండును. ఆ దక్షిణామూర్తియే మనమిప్పుడు కను 
గొనుచున్న, మాటాడుచున్న అను గ్రహము పొందుచున్న, 
ఆనందమును భవించుచున్న జగద్గురు శ్రిశ్రిశ్రి 
భారతీతీర్ణమహాసన్నిధానము. శ్రీశ్రీశ్రీ విధుశేఖరభారతీ 
సన్నిధానము. 


- ప్రాచార్య శలాక రఘునాథశర్మ 


క. | 





Ey —_— EE f gum : 
స | Tn వ్‌ ఫు Cem = iar. శ 
1 Ye = rt. Mi} =. 











దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





భారత ధర్మరక్షకులు-భారతీతీర్లులు 


ఎంతటి కలికాలమైనా, తపన కలిగిన యోగ్యులకోసం 
భగవానుని అనుగ్రహం ఈ పుణ్యభారతావనికి అందుతూనే 
ఉంటుంది. అలాంటి ఈశ్వరానుగ్రహ 
శృంగేరిలో జగద్గురుతేజంగా విరాజిల్లుతోంది. 

దక్షిణామూర్తి స్వరూపులైన ఆదిశంకరులనుండి నేటి 
దనుక అవిచ్చిన్నంగా కొనసాగుతున్న శృంగేరీ శారదాపీఠంలో 
పూర్వా చార్య పరంపరంలోని  విశిష్టతనంతటినీ 
మూర్తిమంతం చేసుకున్న ఆచార్యులు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ద 
మహాస్వామి. 

ఆదిశంకరజ్యోతి తాను ప్రతిష్టించిన నాలుగు 
పఠాలలోనూ నిరంతరాయంగా ఈ దేశాన్నీ, ధర్మాన్నీ 
కాచుకుంటోందని ఆ పీఠ గురుపరంపర బుజువు చేసూనే 
ఉంది. నాటికి, ఏనాటికి సనాతన హైందవ ధర్మానికి, 
ర ాంకరుఅా రఠరమరక అండంతో 
సందేహంలేదు. ఈ దేశపు గురుపఠం శృంగేరీ - అన్నమాట 
కూడా నిశిత పరిశీలకులకు అతిశయోక్తికాదు. 

అన్నివిధాలా తాత్త్విక ధోరణులను సమన్యయిస్తూ 
విభిన్న ధర్మముల పరామర్శను సానుభూతిగా స్వీకరిస్తూ, 
పరమ సత్యశళశోధనలో సాధనలో అన్ని సిద్దాంతాలూ 
ఉపకరిస్తాయని ప్రతిపాదిస్తూ, చరమ సిద్దాంతంగా 
జుపనిషద బ్రహ్మజ్ఞానాన్ని అద్వైతంగా ఆవిష్కరిస్తూ 


స్వరూపమే 


బ్రహ్మవిద్యా సంప్రదాయాన్ని అవిచ్చి న్నంగా ప్రతిష్టించారు 
శ్రీ ఆదిశంకరులు. ఆ పరంపరలోనే మళ్ళీ తానే 
అవతరించారా అన్నట్లుగా మా యం న ల రం 
భావులు శ్రీవిద్యారణ్యస్వామి. వేదాంతభాష్యాన్ని 
అనుగ్రహించిన ఆదిశంకరులు, వేదభాష్యాన్ని అందించిన 
శ్రీ విద్యారణ్యులు. ఉభయుల విజ్ఞానదిధితుల సమైక్య 
స్వరూపమే శ్రీ భారతీతీర్ణులు. 

ఈ బ్రహ్మజ్ఞాలు, మహాతవస్సులు, అపార 
కారుణ్యమూర్తి ఈ ఏఠం ద్వారా సనాతన ధర్మానికి 
అందిస్తున్న ధైర్యం, అభయం అనన్య సామాన్యం. 
ధర్మపరిరక్షణ _ కార్యక్రమాలే 
ఆర్షవిద్యలను పటిష్టపరుస్తున్న సత్కార్యాలెన్నో వారి 
చలువచేతి శాసనంలో ఏఠం పక్షాన జరుగుతున్నాయి. 

శాస్తసభలు, వదసణలు, విద్వత్సభలు... 
బహుసంఖ్యాకంగా నిర్వహిస్తున్న ఏరి ఎలుబడిలోని, పావన 
తుంగాతీర శంకర పీఠమంతా తపోముయంగా, 


కారుంత్వా _వెదాది 












“ఇయ (| 





ఆర్షతేజస్సుతో బ్రహ్మలోకాన్ని తలపిస్తుంది. అక్కడున్న 
శారదాంబ (బ్రహ్మవిద్యాధిదేవత. ఆ బ్రహ్మవిద్యయె 
పురుషాకృతి ధరించినట్ట్లుగా యతీశ్వరులు శ్రీశ్రీశ్రీ 
భారతీతీర్దులవారు ఎందరినో అనుగ్రహిస్తున్నారు. 

వారి దర్శనం, స్మరణ సద్యః స్ఫూర్తితో చిత్తాన్ని 
తేటపరచి జ్ఞానప్రకాశాన్ని నింపుతాయి. అలాంటి 
శాంత్యనుభవా లను వారి సన్నిధిలో పొందిన భాగ్యశాలిని 
నేను. శృంగేరీ ఆధ్యర్యంలో ప్రాచినవిద్యల పరిరక్షణ, 
ఆయుర్వేద విద్యాలయాలు, పేదలకు ఆసరాలు, 
ఉపాధికల్పనలు... వంటి సామాజిక సాంస్కృతిక వా. 
కార్యక్రమాలు ఎన్నో నిర్వహించ బడుతున్నాయి. 
జగద్గురువుల ద్వారా సమగ్రంగా దేశానికి అందుతున్న 
మహోపకారం గణనియమైనది. క్రియలలో కారుణ్యం, 
భావనలో అద్వైతం, 











భాషణలో జ్ఞానవిజ్ఞాన ప్రభ 








ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


కా క 





శ్రీభారతీతీర్చుల ప్రసరణాలు. అంతర్ముఖులై నిరంతరం 
బ్రహ్మనిష్ణులై ఉన్నా ధర్మరక్షణార్దం పఠాధిపత్యాన్ని 


నిస్సంగంగా నిర్వహిస్తున్న ఏరు - బ్రహ్మజ్ఞులు ఎలా 
ఉంటారన్న ప్రశ్నకు నిలువెత్తు సమాధానం. ఆంధ్రులై వారు 
జన్మించడం తెలుగు వారి భాగ్యం. కానీ సమగ్ర 
శారదామూర్తులైన వారు ప్రతిభాషని మాతృభాషవలె 
భాషించగల విద్యన్మణులు. “భాషారూపా బృహత్సేనా 
అన్నట్లుగా ఆగదంబట' వారి పలుకుల్లో భాసిస్తుంది. 

అపారమైన మేధాసంపద, నిత్యానుష్టాననిష్ట్థ, తపశ్శక్తి, 
బ్రహ్మజ్ఞానం... వారు నిలుచున్నా కూర్చున్నా స్ఫుటంగా 
పుంజీవభూతమై ఒక మహాజ్యోతిగా సాక్షాత్కరిస్తూనే 
ఆంటాయి.: 

ఇటీవల హైందవ మహాపురుషునిగా వారిని 
ప్రస్తావిస్తూ, అమెరికాలోని హవాయి ద్వీపానికి చెందిన 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
న శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


par, 






——— 








రంవాంతులో నొ వా మాలు అకాడంం నారు తను 
'హిందూయిజం టుడే అనే పత్రికలో విశిష్ట రచనను 
ఆతటంబారు, జగద్గురువుల దివ్య ప్రభావం, సంస్కృతిపై, 
ధర్మంపై వారి అనుగ్రహ ప్రసారం అశేష విశేషాలతో వారు 
అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా విశదపరచారు. ఆ 
వాస్తవాలన్నీ పరిశీలిస్తే - భారతీయ హైందవదిీప్తి, ప్రధాన 
గురుపీఠం శృంగేరీ, దైవీయమైన పటిష్టాధారం 
శ్రీమహాస్వామి... అని స్పష్టమౌతుంది. ఇటువంటి ఆచార్య 
మూర్తిని కలిగిన మన దేశం భాగ్యసమ - అని భావించాలి. 
శృంగేరినుండి మనకోసం నడచివచ్చిన బ్రహ్మవిద్యా 

మూర్తుల దివ్యచరణాలకు టప్రాంజలిస్తూ.... 
(“శ్రీ శంకరకృప' సౌజన్యంతో స్వర్ణోత్సవ సంచిక నుండి) 


- సామవేదం షణ్ముఖ శర్మ 





యస్య విష్ణుర్మయ్యెవ 
సర్వం పరికల్పితజ్బ । 

ఇత్థం విజానామి సదాత్మ రూపం తన్వాం(ఘ్ర 
యుగ్మం ప్రణతోస్మి నిత్యమ్‌ ॥ 


దిశంకరుల కాలానికి ప్రయాణం చేయాలి, వారు 
| వయస్సులోనే అం అద్భుతాలను 
పాడాలని "వారి లలల అను త కంగా లా 
అనుభవించాలని, ఆస్వాదించాలని, వారిని దర్శించి 
తరించాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ, కాలాన్ని మనం 
శాసించలేము గదా! ఆ సమయంలో ఈ జీవుడు అక్కడే ఉండి 
ఉన్నా అజ్ఞానమనే పొరలు కమ్మిన మనం గుర్తించలేం. 
అందుకని ఆ లోటు నాశిష్యులకు ఉంటుందేమో, అది 
ఉండకూడదు అని అవార కరుణామూర్తులయిన 
ఆదిశంకరులు చతురామ్నాయ పీఠ వ్యవస్థ చేసి (అస్మల్సీఠే 
సమారూఢః పరిప్రాడుక్త లక్షణః అహమేవెతి విజ్ఞియో 
'యస్యదేవి ఇతి (శ్రుతేః) అని చెప్పి చతురామ్నాయ పీఠ రచన 
గావించి, ఆ పీఠములందు స్థితులయిన వారిని ఆయన 
స్వరూపంగానే జంగాల... ఎంటా శాసనం” చెశారు! 


అందుకే మనం “శుతి స్మృతి పురాణానాం ఆలయం 


దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


my 


జ్ఞాన es జగద్గురువులు 






ల 





కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం” 
అని ప్రార్ధన చేస్తాం అది మొదలు ధర్మానికి ఎప్పుడు అవరోధం 
ఏర్పడితే అప్పుడు జగద్దురువులు ఈ జగత్తుని, భారతావనిని 
కాపాడుతూ వస్తున్నారు. నేను నా ఇరవై ఒకటవ ఏట ఆది 
శంకర జయంతి ఉత్సవాలను నిర్వహించడం ఆరంభించాను 
అంతే శంకరుల అనుగ్రహంవల్ల శృంగేరీలో శృంగేరి జగద్దురు 
మహా సంస్థాన పిఠాధీశ్వరులు అనంతశ్రీవిభూషితులు అయిన 
శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి చరణుల దివ్య వాదాలవద్దకు 
చేరాను. అది భాద్రపదమాసం. అప్పుడు శాస్తార్థ సభలు 
జరుగుతున్న సందర్భంలో న జన్మాంతర సుకృతం వల్ల 
వారిని వ్యాఖ్యాన సింహాసన పీఠాధీశ్వరులుగా దర్శించాను. 
ఆదిశంకరుల స్వరూపులు, శంకరుల తలా 
శృతులయందు, సృతులయందు, పురాణములయందు 
విశేషమైన ప్రజ్ఞ కలిగి ఉండటమే కాకుండా ఆదిశంకరుల 
ప్రత్యేకత అయిన కరుణ, తద్వారా సకలజీవ ఉద్ధరణ అనే 
లక్షణాలని పుణికి పుచ్చుకున్న పరమహంసలు శ్రీశ్రీశ్రీ 
భారతీతీర్థ మహాస్వామి చరణులు. వారి దర్శన మాత్రముతోనె 
హృదయంలో ఒక్కసారిగా ఒక తెలియని ప్రశాంతత చేకూరి 
మనస్సు తన అన్వెషణ ఆపి స్వామి వారి పదపద్మాలయందు 
లగ్నమైంది. కాషాయ వస్త్రంలో స్వామి వారిని చూస్తే 
మనస్సులో ఒక భావం చవిచూసింది. సూర్యోదయ 








దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 





సూర్యాస్తమయ సంధి కాలంలో సూర్యనారాయణమూర్తి లాగా 
అజ్ఞానం, జ్ఞానం మధ్య కొట్టుమిట్టాడే వాడికి అదే 
కాషాయంలో (ప్రకాశించే జ్ఞాన సూర్యుడి లాగా శ్రీచరణలు 
గోచరించారు. అది మొదలు తిరిగి హైదరాబాదు చేరిన 
తరువాత కూడా నా హృదయం వారి పద పద్మాల దగ్గరె 
స్థిరమైనట్లు అనిపించి నాలో ఒక భావన కలిగింది. సూర్యుడు 
ఎంత దూరంగా ఉన్నా ప్రొద్దు తిరుగుడు పువ్వు ఆయన వం 
తిరిగినట్లు నా హృదయం శృంగేరి జగద్దురువుల 
పాదపద్మాలపైనె లగ్నమవుతోందని, సన్నిహితంగా 
స్వామివారిని చూస్తే వారు పలికే ప్రతి అక్షరం తక్కెడలో వెసి 
కొలిచినట్లు సమతూకంగా శాస్త్రబద్ధంగా సూత్రీకరించినట్లుగా 
60996 టె. 

అది మొదలు 14సం॥లు ఆగకుండా శంకరజయంతి 
నిర్వహిస్తున్న నాకు, ఒక ఆనందదాయకమైన వార్త మా 
గురువుగారు బ్రహ్మశ్రీ ముదిగొండ శంకరశర్మ గారి వల్ల 
తెలిసింది. జగద్గురువులు విజయయాత్ర తెలుగునాట 
చేయబూనినారు అని. అంతే భరతుడు పద్నాలుగు సంవ 
త్సరాలు పాదుకలను పూజించినందుకు శ్రీరామచంద్రమూర్తి 
భరతుడు ఉన్న ప్రదెశానికే వచ్చినట్లు జగద్దురు పదపద్మాలను 
అర్చించినందుకు వారు మా కార్యస్థలంలో అడుగిడుతారు అని 
అనందం రలిగిరదళ ఎంట మ్మ ాూగురుపుగారితో 
ఆహ్వానించటానికి శృంగేరికి వెళ్ళాను. శ్రీ చరణులు 
అభయాన్ని ఇచ్చారు. మా కార్యక్రమం స్వామి వారి కార్యక్రమ 
జాబితాలో చేర్చబడలేదు. కారణం ఒకే కాలనీలో రెండు చోట్ల 
జగద్దురువులు రావటం కష్టం మూ కాలసీత ఉన్న శృంగేరి 
శంకరమఠంలో జగద్దురువుల రాక నిర్ణమమైంది కనుక. కాసీ 
స్వామి వారిని ఘనంగా స్వాగతించుకోవాలని అది 2012సం॥ 
కావడంతో మా ఇంటి దగ్గర ఉన్న వి.డి. (పసాదరావ్‌ 
మెమోరియల్‌ - లోటస్‌ ల్యాప్‌ స్కూల్స్‌ యజమాన్యంతో 
మాట్లాడి 2012 అడుగుల జాతీయ జండాని ఒక కిలోమీటరు 
నతు పనే ప్రదర్శన గావిస్తూ మా సంస్థ పక్షాన 
ఆహ్వానించుకున్నాం. కానీ కార్యస్థలంలో జగద్దురువులు 
రావట్లేదు అనే బాధ నాలో మిగిలిపోయింది అప్పుడు 
జగద్దురువులు అటుగా వెళ్లేటప్పుడు ఉన్నట్టుండి అక్కడికి వచ్చి 
వారిని వేడుకోగానే దిగి వచ్చి మా వేదికని అనుగ్రహించి మా 
సంస్థలో ఆదిశంకర జయంతులు ఘనంగా నిర్వహించమని 
ఆశీర్వదించారు, ఆ సమయంలో జగద్దురువులు శబరిని ఇతర 
దీనులని అనుగ్రహించిన శ్రీరామచంద్రమూర్తిలా తోచారు. 
అది మొదలు మా ఆదిశంకరాచార్య భక్త సమాజం శ్రీవారి 
ఆశీర్వచన బలంతో దినాదినాభివృద్ది చెంది ఒకేసారి దేశంలో 
ఇరవైచోట్ల శంకర జయంతి నిర్వహించే స్థాయికి ఎదిగింది. 
నేను టి.వి ఛానాళ్ళలో నాస్తికులు, అవైదికులు ఇతర 
నం. 


జి 












“య్‌ (1 





మతాలవారు మన ధర్మాన్ని ఖండించేటప్పుడు బాధ కలిగి 
జగద్దురువులని తలచుకుని మాటాడే వాడక ని వు 


మాటలో ఒక తెలియని చురుకుదనం వచ్చి వారిని | 
నిర్హ్వ్వంద్వంగా ఖండించేవాడిని. ఆ సందర్భంలో ఒక 
కైస్తవుడితో వాదించవలసి వచ్చి చిన్న జీయర్‌ స్వామివారు 
నన్ను అడిగినప్పుడు నేను భారతీతీర్థస్వామి వారు అనుగ్రహిస్తే 
మాట్లాడుతాను అని వారికి తెలియపరిచాను. వారు కూడా 
బెదార్యంతో అవును అడగండి తద్వారా మీకు కూడా బలం 
చేకూరుతుంది అని ఆశీర్వదించారు. అంతే జగద్గురువుల 
వద్దకు రెక్కలు కట్టుకుని వాలిపోయి వారిని అనుమతి కోరగా | 
మా మనస్సులో ఉన్నదే మీరు అడిగారు, తప్పక మాట్లాడాలి 
అని వారి ఆంతరంగిక శిష్యులు శ్రీకృష్ణమూర్తి శాప్రిగారిని | 
పిలిచి శృంగేరి ముద్రతో ఉన్న పండిత శాలువా తెప్పించారు. | 
అది కప్పించి మీరు కాదు మీలొ ఉంట శారద మాట్లాడుతుంది ' 
అని అనుగ్రహించారు. అంతే నాలో ఒక తెలియని శక్తి. 
ఆవహించి ఆ వాదనలో బలం, విజయం అను(గహించింది. 
అదే జగద్దురువుల కరుణ, శక్తి. ఆ శాలువాని కొందరు వైరి ! 
వర్గంలో వారు మాయం చేస్తే, మళ్ళీ అలాంటి శాలువానే నాకు 
వారు అనుగ్రహించారు. 

ఇలా శ్రీవారితో నాకున్న అనుభవాలు అనేకం మ 
మనస్సుకి వాక్క్ముకి అవ్వల ఉన్నాయి వారి సప్తతి వర్ధంతి 
సందర్భంగా ఈ వ్యాసాన్ని రాయాలని నన్ను మరుమాములు 
వెంకటరమణశర్మ (దర్శనం శర్మ) గారు అడిగినప్పుడు కొంత 
ఆలస్యం చేసినా సోదర (ప్రేమతో వారికున్న చనువుతో 
మందలించి ఈ వ్యాసం పూర్తి చేయించారు. వారికి నా 
నమస్కారాలు తెలుపుతూ అనంతశ్రీ విభూషితులు శ్రీశ్రీశ్రీ 
భారతీతీర్థ స్వామివారు విద్యారణ్యుల వారివలె ఆశిత భక్తజన 
మందారంలా మనందరిని అను(గహించాలని ఆ 
ఆదిశంకరులని శారదా అమ్మవారిని చంద్రమౌళీశ్వరుణ్ణి 
ప్రార్థిస్తూ నా శిరస్సుని సదా స్వామివారి పాద పద్మాల వద్దనే 
ఉండేలా అనుగ్రహించమని వారినే ప్రార్థిస్తూ... 












జగద్గురువుల శిష్య పరమాణువు 
పశర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ 





దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


° మాలయాలలో పుట్టన గంగ తన ప్రవాహంతో భక్తుల 
పాపాలను తుడిచిపెడుతుంటే, శృంగేరీనుండి 
ప్రపంచమంతటికీ అనుగ్రహ అమృతాన్ని ప్రవహింపజేస్తూ 
ఆబాలగోపాలాన్ని ఉద్ధరించే జ్ఞానగంగ “జగద్గురువులు శశీ 
భారతీ తీర్థ మహాస్వామివారు”. కలిపురుషుని విజృంభణతో 
సనాతన ధర్మానికి ప్రమాణమైన వేద ప్రామాణ్యం సన్నగిల్లి 
అనేక వాదనలు ప్రబలుతున్న సందర్భంలో శివుడే సాక్షాత్తూ 
శంకరాచార్యులుగా అవతరించగా ఆ పరంపరలో వచ్చిన ణీ 
శృంగేరి పిఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివారు. 
మననం చేసేవారికి వారి అనుగహభాషణలే మంత్రాలు. 
వారి వచనాలు జ్ఞాన-ధర్మాలకు నిలయాలు. “సాక్షాత్తుగా 
బ్రహ్మ విద్యలకు అధిదేవతే మాతృవాత్సల్యంతో 
పలుకరించిందా' అన్నట్లు అందరిపై వర్షించి వారి దివ్య 
కరుణ పున్నమినాటి వెన్నెలవలే ఆనందాన్ని కలుగజేస్తుంది. 
అపర ఆదిశంకరులుగా వారు చేసే ఉపదేశం ప్రతిఒక్కరి 
హృదయాలను తాకి జీవన వెలుగులను ప్రసరింపజెస్తుంది. 
లౌకికి విషయాలపట్ల విముఖులై ఉన్నప్పటికి, ఆమ్నాయ 
పీఠాధివతులుగా _ పీఠనిర్వహణా సామర్థ్యం ఆచార్య 


ల 











షష 





జ్ఞాన గంగా - కరుణాంతరంగా 





పరంపరలో అందరికీ సహజసిద్దంగానే లభించే గుణం. 
వరుకూడి” దానిని పుణికిపుచ్చుకుని పూర్వాచార్యుల 
ఆశీస్సులతో ధార్మిక (ప్రచారాన్ని పరుగులు పెట్టించారు. 
దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈనాడు  దక్షిణామ్నాయ 
శృంగేరీపీఠ ప్రభ మహావైభవాన్ని అందుకుంది. 

ఒకవైపు తమతమ ఆధ్యాత్మిక జీవ నానికి దిక్సూచి కొరకు 
దేశం నాలుగు మూలలనుండి వచ్చే శిష్యులు, అనేక 
సందేహాల నివృత్తి కోసం ఆయా దేవాయాల పాలకవర్గ 
సభ్యులు మరోవైపు, అంతేకాదు.... క్షణకాలంవాటు 
జగద్దురువుల దృష్టిలో పడితే చాలు! జన్మతరిస్తుందసి భావించే 
పండితప్రకాండుల నిరీక్షణం. ఇలా వీరి దర్శనం కాలు 
మార్గదర్శనం కోసమో ఎల్లప్పుడూ వారి చుట్టు 
జనసమూహమే. “అహమేవ మతో మహిపతేరితి సర్వః 
ప్రకృతిష్వచింతయత్‌” అని కాళిదాస మహాకవి అజమహారాజు 
గురించి చెబుతూ అంటాడు. ప్రజలో ప్రతి ఒక్కరూ 'తానే 
రాజుకు ఇష్టుడను” అని అనుకునేవారట. జగద్దురువులను 
దర్శించే వారందరూ వారి అనుగ్రహ దీవెనలు పుష్కలంగా 
పొందిన పిదప అలానే భావిస్తారు. తాము జగద్దురువులకు 













ము 





ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


సన్నిహితమయ్యామనే భావన కలుగుతుంది. ఇంతటి 
కార్యభారంలోనూ వీరు తామరాకుపై నీటిబొట్టులా 
ఏకాంతంగా అంతర్ముఖులై ధ్యాననిమగ్నులవుతుంటారు. 

“మాకు (గంథావలోకనం- శాగస్తచింతన అత్యంత 
ఇష్టమైన కార్యాలు” అంటూ ఎప్పుడు చెబుతుండే శ్రీశ్రీశ్రీ 
భారతీతీర్థ మహాస్వామి వారు శారదాంబ, గణేశ, 
సుబ్రహ్మణ్య, చంద్ర మౌళీశ్వర తదితర దేవతల స్తోత్రాలను, 
శంకర భగవత్సాదుపై అనేక భక్తిశోకాలను వ్రాశారు. తమ 
గురువులు అభినవ విద్యాతీర్థ అక్షరమాలా స్తోత్రం, గురు 
ధ్యానాన్ని పరమ గురువులైన చంద్రశేఖర భారతుల పై 
నవరత్న మాలికను, పరమెష్టి గురువులను స్తుతిస్తూ ఒక 
అష్టకాన్ని చాట క అఆ శ విద్యాతీర్థ 
మహాస్వామి పై అష్టోత్తర శత నామావఠిని రచించారు. ఈ 
శతనామావళితోనే ప్రస్తుతం గురుపాద పూజ 
జరుపబడుతోంది. వీరి రచనలన్నీ భక్తి జ్ఞాన ప్రబోధకాలే. 

సంకల్ప సిద్దులైన జగద్దురువుల వాక్సిద్ధి అమోఘమైనది. 
సం బద శాస్రాఖిమానం, ఆర్ష సంస్కృతీ 
పరిరక్షణాభినివెశము, సంస్కృత భాషోద్ధరణ పై అనురక్తి, 
నాహిత్యాఖిలాష, శిష్యవాత్సల్యం వలం. 
మాటలకందనివి. ప్రతి సంవత్సరం అనేకమంది పండితులకు 
గౌరవభృతిని కల్పిస్తు సంస్కృత భాషా ప్రచారం కొరకు 
విద్యాతీర్థులు ప్రారంభించిన సురభారతి సభను వీరు అభీవృద్ధి 
పరచారు." అద. ఎదాలక. వాక్యార్థ సభలను నిర్వహిస్తూ 
దేశంలోని నలుమూలలనుండి పండితులను శృంగేరికి 
రప్పించి యథోచితంగా వారిని సత్మరించదమన్నది 
జగద్దురవుల ప్రాధాన్యతలలో ఒకటి. 

శృంగేరి పరిసర [గ్రామ విద్యార్థులకు మధ్యాహ్న భోజన 
పథకం, ఉన్నత వాఠశాలలకు సాఫ్ట్‌వెర్‌ కిట్స్‌ అందించడం, 
భూకంవాలు, వరదలు మొదలైన ప్రకృతి వైపరీత్య సమ 
యాలలో, అవాంతర పరిస్థితులలో విరాళాలు అందిస్తూ 
సామా జిక సేవాకార్యక్రమాలు ఇతోధికంగా నిర్వహిస్తున్నారు. 
ఉన్నత మైన బాటలు వెస్తూ, శిష్యకోటికి మార్గనిర్దేశనం 
చేస్తున్నారు. 

తత్వవిచారసారం -మానవతావాదం 

ఆచార్యుడు ఆయా[గ్రంథాలలో ఉన్నవిద్యలను శిష్యులకు 
న కార విద్యావంతులుగా తీర్చిదిద్దడం ఎంత 
ముఖ్యమో- వారిని మంచి సంన్మారవంతులుగా, లోకానికి 
హితంచేకూర్చేవారుగా తీర్చిదిద్దడం అంతకంటె ముఖ్యమైనది. 
ఈ విధమైన సన్మార్గాన్ని చూపిన గురవుని ఆచార్యుదని 
అంటారు. ఈవిషయంలో గురువుల బాధ్యత మహత్తరమైనది. 

జగద్దురువుల విచారధార ఎప్పుడూ మానవ వికాసం 
చుట్టూనే సూగుతుఆది. అది ఆధ్యాత్మికం అవ్వవచ్చు, 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 






త్తు 


యతీశ్వరులకు 
విగ్రహారాధస్‌ ఎందుకు? 

నిరుణమైన  బ్రవ్మోపాసన చేయవలసిన 
యతీశ్వరులు శ్రీచక్రోపాసన, చంద్రమౌళీశ్వర 
పూజలవంటి విగ్రహా రాధనలు ఎందుకు చేయాలి? 
సామాన్య మానవుల లాగా కర్మానువ్రానమును 
చేయడమెందుకు? 

జ్ఞానులైన గురుపరంపరలోని ఆచార్యులు 
ఆత్మోద్ధరణ మాత్రమె ల నాచన తాలం, 
సమాజోద్ధరణకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. తాము 
కర్మబంధాలలో చిక్కకుండా ఇతరుల కొరకు 
కర్మలను  ఆచరిన్తారు. సమాజం వారిని 
అనుకరిస్తుంది. ఆత్మవెత్తలైన గురువులకు 
పూజాదికాలు నిమిత్తం కాకున్నప్పటికి, వాటియందు 
వారు చూపె భక్తిశ్రద్ధలు గణనీయం. లౌకికంగా 
పెద్దల మాటలు, చేతలు, అలవాట్లు, ఆచార 
వ్యవహారాలను బిడ్డలు అనుసరించడం తెలిసినదే 
కదా. అదేవిధంగా ఆచార్య పురుషుల ఆచరణలు 
లోకానికి ఆదర్శమవుతాయి. 

యద్యదా చరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః। 

స యత్‌ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే॥ 

అన్నట్లు జగద్దురువులంతటి సు 
కర్మను ఆచరించడం చూసి సామాన్యులుకూడా 
స్పూర్తి పొంది కర్మాచరణలో శ్రద్దావంతులవుతారని 
దిని అంతరార్థం. 





నామాజికం అవ్వవచ్చు. అలా తపస్సులో తాము దర్శించిన 
విషయాలను శిష్యులకు బోధిస్తుంటారు. అవి వారి 
ఉపదేశామృతాలుగా శిష్యులు పిలుచుకుంటారు. 

“తన ఫలాలను వృక్షం తానే భక్షించదు. ఇతరులకు 
అందిస్తుంది. గోవు తన క్రీరాన్ని తానే త్రాగదు. ఇతరులకే 
ఇస్తుంది. ఇతరుకు సహాయం, సేవ చేయటంలోనే నిజమైన 
ఆహం టల లట మసలా మసకొసను అం వ్యర్థం. 
ఆకలి అలమటించేవారు కొందరైతే ఆధ్యాత్మిక పేదరికంతో 
బాధపడే వారు మరికొందరు. ఈ రెండు రకాల పేదరికాలను 
మనం నిర్మూలించాలి. అప్పుడే ప్రపంచం సుఖశాంతులతో 
doe స్వర్ణతుల్యమవుతుంది”. 

ఈ త్ర మనచుట్టూ క బాలః 
ఆందోళన, అశాంతి వాస్తవానికి సమస్యలే కావు. అసలు 
సమస్య మనలోని cou మన మనస్సులు 
కలుషితమయ్యాయి. మనలోపలి భగం. 





దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 





శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సం... 





జ్‌ uN . 


సంబంధాన్ని కోల్పోతున్నాం. ఆధ్యాత్మికత మాత్రమె ఈ 
ప్రపంచాన్ని సేదదిర్చగలదు”. 


భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మాన్నీ (ప్రచారం చెస్‌ 
ప్రజకు వాటిపై శ్రద్ధాసక్తులను కలిగించటానికి కారణజన్ములె 
అప్పుడప్పుడూ గురురూపంలో అవతరిస్తూ ఉంటారు. ఏపనిని 
సాధించాలన్నా సాధనం గురువు. జగత్తులో అన్నింటికన్నా 
శ్రైష్టమైనది గురుతత్వం. లోకమంతా గురుమయమె. మన 
పాపాలను దూరం చేయగలిగినవాడు గురువు ఒక్కడే. 
పరాం లావు, తదా ల గరా. శాంతస్వభావం, 
'_ వేదవేదాంగాలలో నైపుణ్యం, ఆశ్రయించివచ్చిన శిష్యులకు 
తనకు తెలిసిన విద్యను బోధించడం మొదలైన లక్షణాలను 
కలిగి ఉన్నవాడే పరిపూర్ణుడైన గురువు. చెట్లు తమను 
ఆశ్రయించినవారికి నిలువనీడనిచ్చి తియ్యని పండ్లనిస్తాయి. 
ప్రాణానికి ఆధారమైన వాయువును ఆందిస్తాయి. అలాగే 
గురవు తనను ఆశ్రయించి వచ్చినవాడు సామాన్యుడైనా సరె! 
మహావృక్షంగా తీర్చిదిద్దుతాడు. అయితే గురవులందిచే 
విజ్ఞానాన్ని పొందడమనేది శిష్యుడిపైనె ఆధారపడి ఉన్నది. 
గురువునెర్ప విద్యలను శ్రద్ధాభక్తులతో అభ్యసించినవాడు 
లోకంలో కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తాడు. 
అటువంటి ఉత్తమ గురుపరంపరలో శ్రీభారతీతీర్థ 
[(శీచరణులొకరు. వారిని దర్శించే భాగ్యాన్ని నాంగత్యాన్ని 


పొందగలగటం జన్మాంతర సుకృతంచెత మాత్రమె 
లభిస్తాయనడం నిస్సందేహం. 

శ్లో! వయం ధన్యా యతో అస్మాకం సర్వదా 
శారదాస్వయం। 







భారతీతీర్థ రూపేణ హ్యవతీర్ణా విరాజతే! 
తాః సకల శుభాలూ సమకూర్చే శారదదెవియే 
సాక్షాత్తుగా అరుదెంచి (శ్రీ భారతీతీర్థ స్వామివారి రూపంలో 
ప్రకాశించదడంతో మనమంతా ధన్యులమయ్యాము. 


అప్పాల శ్యామప్రణీత్‌ శర్మ అవధాని, వేదపండితులు 





గురుపరంపర వైభవం 


(ప్రకాశరూపం శివమాదినాథం 

పరాంబికాం శంకరమాదిదేవం 
నారాయణ పద్మభువం వసిష్టం 

శక్తించ తత్పుత్ర పరాశరంచ 
వ్యాసంశుకం గౌడపదం మహాంతం 

గోవింద యోగీంద్రమధాస్య శిష్యం 
శ్రీ శంకరాచార్య మధథాస్వ 

పద్మవాదంచ, హన్తామలకంచ శిష్యం 
తం తోటకం వార్తికకార 

మన్యానస్మద్లురూన్‌ సంతతమానతోస్మి, 
అనాది కాలంగా వస్తున్న గురుపరంపరను 


దివ్యాఘుము, సిద్దామఘము, మూనకెనునబి అని 
మూడువిధాలుగా ఉన్నదని పెద్దలు చెబుతారు. 
దివ్వౌాఘము 

మొదటగా పరమెశ్వరునివద్ద నారాయణుడు 


ఆత్మజ్ఞాన సిద్ధిని పొందాడు. నారాయణుని నుండి 
బ్రహ్మదేవుడు దీన్నిపొందాడు. ఈ  పరంపరనే 
దివ్యాఘము అంటారు. 

సిద్దాఘము 

బ్రహ్మనుండి వసిష్ట మహర్షి వసిష్టుని నుండి శక్తి 
మహర్షి శక్తినుండి పరాశర మహర్షి పరాశరుని నుండి 
వేదవ్వాసుడు, వ్యాసభగవానుని వద్ద ఆయన కుమారుడు 
శుకమహర్షి పొందినారు. ఈవిధంగా వేదాంత జ్ఞానము 
వంశపారంపర్య క్రమములో సంక్రమిస్తు వచ్చింది. శు 
కమహర్షి అనంతరం ఈ గురుపరంపర వంశపారం 
పర్య కముములో గాక, గురుశిష్య పరంపరాగతంగా 
సాగింది. శుకమహర్షి-గౌడపాదాచార్యులకు, 
గాడకాదుల= గ ఏంద భగవత్సాదులకు ఈ విద్యను 
ప్రసాదించారు. వీరు సాక్షాత్తు పతంజలి అవతారమని 
అంటారు. ఈ మహానుభావులకే శంకరులవారు శిష్యులై 
విరాజిల్లారు. ఈ పరంపరను సిద్దాఘమని అంటారు. 

మానవాఘము 

శ్రీశంకర భగత్సాదుల శిష్య చతుష్టయం అనబడే 
పద్మవాద, సురెశ్వర, హసామలక, తోటకాచార్యులతో 
మానవౌఘము ప్రారంభమై నేటివరకు అవిచ్చిన్నంగా 
కొనసాగుతున్నది. 











ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


ATTN] HW) lal wi; | | ఆ 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశి 






త్తు 





ఆ ఆ 
ష్ట సంచిక 


జీ! su ety, 


Eg TW 
We Fm: శే జ్‌ /| EN: షై 





విశ్వవంద్యుడైన శిష్యచూడామణి 


గురుభక్తి అంటే ఎమిటి? గురుభక్తి రూపుకట్టి 
మానవాకృతి దాలిస్తే ఎట్టుండును? గురుస్సాక్షాత్‌ పరబ్రహ్మ 
అన్న ఆర్హవాక్కు సాకారమైతే ఇట్టి ప్రశ్నలన్నింటికి జవాబు - 
శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థమహాస్వామివారు. 

ఆర్షధర్మంలో గురువునకున్న ప్రాముఖ్యం అత్యున్నతం. 
గురు-శిష్య సంప్రదాయం అతి విశిష్టమైనది. తల్లి, తండ్రి, 
గురువు ఈ ముగ్గురుని శ్రేష్టగురువులుగా సంభావించటం 
పున అంటపరాయిం. మాతృభక్తివలన ఇతర ముఖము. 
పితృభక్తివలన పరలోకశాంతి, గురుభక్తివలన 
బ్రహ్మలోకప్రాప్తి లభిస్తుందని శాస్త్రవచనం. కో గురుః ఎవరు 
గురువు? దీనికి - అధిగత తత్త్వవః శిష్యహితాయోద్యతః 
సతతమ్‌ అని భగవత్సాదులవారే సమాధానం చెప్పారు. 

ధన్యా మాతా పితా ధన్యో గోత్రం ధన్యం కులోదృవః | 

ధన్యా చ వసుధా దేవి యత్రస్యాద్గురు భక్తితా ॥ 

ఎవనియందు గురుభక్తి వుండునో అతని తలిదండ్రులు, 
వారి గోత్రము ధన్యము. అట్టివారి వంశములో 
జన్మించుటయు ధన్యమె, అతని జన్మభూమి ధన్యత 
చెందుతుంది అన్న ఆర్యోక్తికి నిదర్శనంగా నిలచినవారు 
భారతీతీర్థ మహాస్వామివారు. 

అటులనే ఆదర్శ శిష్యునికుండవలసిన లక్షణములనూ 


పలుశాస్తములలో వివరించారు మన పెద్దలు. వివేకినో 
విరక్తస్య శమాది గుణశాలినః, ముముక్షురేవ హి 
బ్రహ్మజిజ్ఞాసా యోగ్యతా మతః ॥ అని వివేకవంతుడు, 
విరక్తుడు, శమాది గంలబుుులం గలబాడు. 
మోక్షమందిచ్చగలవాడు, తెలుసుకోవాలన్న కొరిక (జిజ్ఞాస) 
శిష్యుని కుండవలసిన లక్షణములని సంప్రదాయజ్ఞులు 
చెప్పినమాట. 

శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో నుడివినట్లు 'తద్విద్ది 
ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా.... అన్నట్లుగా అటు 
గురుపాదులు తత్త్వము తెలిసిన జ్ఞాని, ఇటు శిష్యులు 
భక్తిశ్రద్దలతో మసలుకొనుచు, గురువుల మనోభావములను 
గుర్తెరిగి వారికి ఆమోద సమ్మోదమగు రీతిని సేవించుటలో 
మనసు లఅలగ్నముచెసినవారు, పర్యవసాన మెమనగా 
దూడను చూచిన గోమాత వాత్సల్యముతో పాలను 
వర్షించినట్లు, బిడ్డను గాంచిన మాతృమూర్తికి స్తన్యధార 
ఉబికినట్లు - అంతటి సహజముగా గురుదేవుల 
అంతరంగము సంసిద్ధమైనది శిష్యోద్ధరణకు. 

తమారాధ్య గురుం భక్తాప్రహ్యప్రశయ సవనైః 

ప్రసన్నం తమనుప్రాశ్య పృచ్చేజ్ఞాతవ్య ర 1 

గురువుని భక్తితో అర్చించి, వినయ, విశ్వాస, సేవలతో 





దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





ప్రసన్నుని గావించుకొని ఆత్మతత్వాన్ని తెలుసు కోవాలని 
శ్రిభగవత్సాదుల నిర 

శ్రీచరణులు తమ గురుదేవులు శ్రీమదభినవ విద్యాతీర్ద 
మహాస్వామి నామము (తీర్ణ)ను, పరమగురువులు 
శ్రీచంద్రశేఖర భారతీ మహాస్వామివారి నామమును 
(బారతి) శండిఆరిరరొెలినిన యతిశ్రేష్థులు. స్వామి 
పద్మపాదుని భక్తి మార్గమును, తోటకాచార్యుని గురుసేవా 
తత్పరతను, _ హస్తామలకుని _ శాస్తానుభవమును, 
సురేశ్వరుల పఠ నిర్వహణ కౌశలమును ఆదర్శముగా 
గౌకొని ఈ నలుగురు మహాచార్యుల అంశలు ఆత్మగతమై 
విలసిల్లుచున్న ఆచార్యోత్తములు. 

“సద్గురువు జ్ఞానదానం చేసి శిష్యుని తనవంటి వానిగా 
తనతో సమానంగా రూపొందించటానికై బ్రహ్మజ్ఞానాన్ని 
శిష్యునికి అందిస్తాడు. అందువల్ల సద్గురువుకి సమ ఉజ్జీ 
లేరు” అని చంద్రశేఖర భారతీస్వామి వారన్నమాట అక్షరశః 
అనుసరించిన వారు శ్రీవిద్యాతీర్ణులు. గరువు ఈశ్వరుడు 
పరబ్రహ్మ వేరని భావించరాదు అని గురువుపట్ల 
భారతీతీర్దుల దృకృథం. గురువులపట సంపూర్ణ 
పూజ్యభావము గలవారు, నిరంతర గురుసేవా నిమగ్గ్నులు, 
అధ్యయనంలో అమితశ్రద్ద గలవారు, తమ గురువు వద్ద 
అధ్యయనం చెయ్యగల అదృష్టం తనకు లభించిందని 
ఎల్లపుడూ భావించేవారు విరు. 'శాస్త్రస్య గురువాక్యస్య 
సత్యబుధ్యవధారణవు సా శ్రద్దా కథితా.... అన్నట్లు 
శ్రద్ధాభక్తులతో సాగినది గురువులవద్ద అర్ర శాస్తాభ్యాసం. 
ఇరులరా ఎ ఎషయంగురితలి అయినా ధించ ముందు 
ఆ బోధనలను తాము ఆచరణలో పెట్టి తరువాత 
బోధనలకు ఉపక్రమించాలనెడి సూత్రాన్ని పాటించారని 
తమ గురువర్యులు శ్రీవిద్యాతీర్దుల గురించి చెబుతూ 
అంటారు. ఆ బోధనలను అక్షరాలా ఆచరిస్తున్నవారు ఈ 
శిష్యులు. గుర్వాజ్ఞా పరిపాలనకు వారు సతత సంసిద్భులు. 
గురువచనమే శిరోధార్యము. వేరు ఆలోచన లెదు. 
ముందువెనుకలాలోచించుట అన్నది లేదు. సర్వకాల 
సర్వావస్టలలోను సంసిద్దతయె వారి నైజము. 

అసలీ గురు-శిష్యుల సమాగమం శృంగేరి పీఠ దేవతల 
నిర్ణయమే కావలెను అంటారు బ్రహ్మశ్రీ తుమ్మలపల్లి 
రామలింగేశ్వరరావుగారు(1) వ సందర్భంలో 
వైరాగ్యభావము తీవ్రమైనపుడు ఇల్లు విడచి పోవచ్చును. 
ఒక గురువునో బ్రహ్మవెత్తనో ఆశ్రయింప వచ్చును. కాని 
బహు దూరప్రదేశమైన ఉజ్జయినిలో నున్న మహాసన్నిధానం 
వారినే వెదకికొనుచు ఎల పోవలయును? 15 యేళ్ల యువ 
బ్రహ్మచారికి అట్టి ఆంతరంగిక ఉద్బోధ ఎట్లు కలిగినది? ఈ 
సందేహమును శ్రీ తుమ్మలపల్లివారే 


ఇష 


a= 










శ్రిచరణులు 





“య [౩ 





బ్రహ్మచారిగా నున్నపుడే అడిగినారట. సంక్షిప్తముగా వారి 
సమాధానమిట్లున్నది; 

“నేను చాలా చిన్నతనమునే జగద్గురువుల దర్శనము 
ఇనసిరానుంటాూ సం టాలనమూ ఉపాధ్యాయులు 
బాలుడనగు నన్ను విజయవాడ తీసుకువెళ్ళి నా సంస్కృత 
భాషా పరిజ్ఞానమును శ్రీ వారి సన్నిధిని ప్రదర్శింపచెసిరి. 
శ్రీచరణుల ప్రశంసలందుకొను భాగ్యము కలిగినది. తదాది 
శ్రీచరణులే నాకు గురువులని, _ నన్నుద్దరించు 
మహనీయులని ముద్ర పడినది. వారి తేజఃపూర్ణ వదనము 
నుండి ఐఅంవడన మందస్మితమొక 
సందెశమిచ్చినట్టుయినది. ఆ సందేశమిట్టిదని చెప్పుట 
నాకు తెలియదు. ఎదో ఆత్మీయత, దేశకాలాతీత 
అనుగ్రహము, నాకేదియో అభయము లభించినట్లు 
అనుభూతి. ఆ ప్రసన్నగంభీర వదనము నా కన్నుల 
వతం ళం లా శాశ్వతముగా నిలచిపోయినది. 
మనోవాగతీతమైనదా దర్శనానుభవము వారిని నిత్యము 
స్మరణము చేయుచు మనసునందు ఆ దివ్యమూర్తిని 
నిలుపుకొనుచు చాలాకాలము గడిపితిని. వారు నన్ను 
కాపాడుచున్నట్లు, చేయుపుచ్చుకొని నడిపించినట్లు, సందిగ్గ 
సమయములలో మార్గదర్శనము _ చేయుచున్నట్లు 















దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


అ 





sills [TT 


అనుఖణపము గారిదునులడెడి వాడను ఆ దివ్యమూర్తి 
సన్నిధికి పోయి తచ్చరణ తుడు కావలెనన్న “తఫపన' 
కాలముతో పాటు పెరిగి పెరిగి చివరకు నన్ను శ్రిచరణుల 
సన్నిధికి లాగుకొనిపోయినది”. 

శ్రీచరణులు యేది చెప్పినా తన మేలుకొరకే అని, వారి 
ఆజ్ఞప్రకారం నడవడం ఒకటే తన కర్తవ్యమని 15 
సంవత్సరముల వయసులో ఉజ్జయినిలో చేసికొన్న 
నిశ్చయం నేటికి చెక్కుచెదరక కొనసాగుతూనే ఉన్నది. 
శ్రీభారతితీర్భులు అనేక సందర్భాలలో 
అనుగ్రహభాషణాలలో పదేపదే చెపుతూ ఉంటారు 
ధర్మాచరణ గురించి, శిష్యలక్షణాల గురించి. ఒక ఆదర్శ 
శిష్యునిగా తాము ప్రవర్తించి, ఆచరించి, తాను 
ఆచరించినదే యితరులకు చెప్పటం అన్నది గమనార్హం. 
శిష్యలక్షణాలు ఎందరో ఎన్నోవిధాలుగా చెపుతారు కాని, 
సత్రవర్తనగల శిష్యుని జ్ఞానం ప్రకాశవంతంగా ఉంటుంది. 


హీ 
ల 


షష 













య (వ 


అట్టి శిష్యునివలన గురువుకు కీర్తి కలుగుతుంది. 
సమాజానికి దేశానికి మేలు జరుగుతుంది. అతని జీవితం 
పరిశద్దమైనదిగా భావించబడుతుంది. కాబట్ట మంచి 
శిష్యులుగా మనం తయారవుదాం అని 
గురుపీఠమధిష్టించిన మూడు దశాబ్దాల తరువాత కూడా 
చెబుతూన్నారంటే వారి గురుభక్తి ఎట్టిదో తెలియుచున్నది. 
తాలంకా ఆ గురుపరలఅపరకు శిష్యుడనే, వారు భౌతికంగా 
లేకపోయినా వారి మార్గదర్శనం లభిస్తూ ఉన్నది. వారి 
ఆదేశ పాలనయే నా జీవిత కర్తవ్యం అని భావిస్తూ 
ఉంటారు. ఎన్నా విద్యాసంన్థలు, ఆసుపత్రులు, 
వేదపాఠశాలలు, పండితపోషణ, ఆలయ పరిరక్షణ ఇలా 
ఎన్నో లోకహిత కార్యక్రమాలు దిగ్విజయముగా నిర్వహించు 
సంకల్పసిద్దులు శ్రీచరణులు. ఇంతాచేసి నాదేమి లేదు 
అంతా గురుదేవుల ఆశీర్యాదమె, శారదాంబ కృపయే అనెడి 
నిరాడంబరులు, కర్మఫలభోగాసక్తి రహితులు. ఒకానొక 
సందర్భంలో మహాసన్నిధానం శ్రీవిద్యాతీర్భులు నెను 
మీకందరికీ మార్గదర్శనం చెయ్యటానికి అన్నివిధాలా 
సమర్దుడైన గురువును మికిచ్చాను. ఆయన చాలా 
గొప్పవారు” అని అన్నారు. గురువాక్యమును లేశము కూడా 
వృధాపోనివ్వక గురుభక్తికి, కార్యదక్షకు, ధర్మాచరణ 
ధర్మప్రచారాలకు నిలువెత్తు నిదర్శనంగా భాసించుచున్నారు 
శ్రీభారతీతిర్భులు. 

విద్యాతీర్ధ గురువులు బ్రాహ్మభూతులైనపుడు నాటి 
ణన అలన నాం వ శృంగేరి దర్శించారు. అపుడు 
“మీమీద పెద్ద బాధ్యత ఉంచబడినది కదా” అని అంటే 
శ్రీచరణుల జవాబు - “శ్రీ గురుచరణుల అనుగ్రహంతో 
శిష్యుల సహకారంతో మేము మా బాధ్యతలను చక్కగా 
నిర్వహించగలమని భావిస్తున్నాం” అని. 

గురువులిద్దరూ విజయయాత్రలు చేస్తూ సంచారంలో 
ఉన్న సమయంలో అపుడపుడూ లేఖలు రాసుకునేవారట. 
అవి గురువుల వాత్సల్యమును, శిష్యుల గురుభక్తిని 
తెలియచేస్తూ పరమ ఆత్మీయంగా ఉండేవట. 
“శ్రీశంకరభగవత్సాదులు చెప్పిన సద్గుణాలన్నీ నరా 
పూజ్యగురుపాదులు శ్రీమదభినవ విద్యాతీర్ణుల వారికి 
ఉన్నాయి. వారి పవిత్ర శిలసంపద గురించిగాని, 
జితలేంద్రియత గురించిగాని పాండిత్యం గురించిగాని 
మాట్లాడగల సామర్థ్యం మాకులేదు. వారు చేసిన ప్రతిపనీ 
వారి దూరదృష్టికి దయార్ద్ర హృదయానికి ఉదాహరణ. 
ఇరవై మూడు సంవత్సరాలు వారితో గడిపే భాగ్యం మాకు 
లభించటం మా అదృష్టం. వును బ్రహ్మచారిగా ఉన్నపుడు 
కూడా వారికి మామీద ఎంతో వాత్సల్యం. మా గురుపాదులు 
తూటి గతులైనపవుడు పా దుఃఖాన్ని 








ము 





ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


ఆం అకనోయాము. మూరు య ప్రదేశంలో దండక 
మండలాలు ఇచ్చి సన్స్యాసదీక్షను అనుగ్రహించారో అదే 
అరల వరి పార్టివ ల రం లల రం యానకం 
వచ్చిపుడు మా దుఃఖాన్ని ఆపుకోలేకపోయాం. అయినా 
శ్రమపడి మమ్మల్ని మేము సంబాళించుకున్నాం... ఇలా 
ఎంతో ఆర్దంగా చెప్పుకున్నారు 1989 అక్టోబరు 4వ 
తేదీనాటి వారి గురువుల ఆరాధనా కార్యక్రమంలో. 

మా గురుపాదులు ఆదర్శమైన సన్నాసన జీవితం 
గడిపారు. మాకు ఆదర్శం అదే. వారు నెలకొల్పిన 
పద్దతులను, మార్గాన్ని అనుసరిస్తూ వారు ఆదేశించిన రీతిగా 
కర్తవ్యనిర్వహణను కొనసాగిస్తూ శ్రీ శారదాపరమేశ్వరిని 
ఆరాధించి ఆమె అనుగ్రహానికి పాత్రులమగుటయే మా 
దృఢ సంకల్పం” అని తాము పట్టాభిషిక్తులైన నాటి 
అనుగ్రహ భాషణంలో అన్నారు. 

శ్రిచరణుల షష్ట్యబ్దిపూర్తి మహోత్సవం అత్యంత 
వైభవంగా న భూతో న భవిష్యతి అన్న రీతిలో జరిగినది. 
అపుడు వారి సందేశంలో : “ఈ అంతటికి మా గురువులైన 
శ్రీమదభినవ విద్యాతీర్ద మహాస్వామివారి కృపయే కారణం. 
వారి అనుగ్రహమే యిదంతా. వారు మాకు మంత్రోపదేశం 
చేసి ఒక మాట చెప్పారు. “మీ కాలంలో మఠం చాలా 
బాగుంటుంది” అని ఆ మాటయే ఏటన్నిటినీ నడిపిస్తున్నది. 
గులులుల వూ రలు ల మూరు ఆను 
వేద్యమయింది. 

ఒకనాడొక భక్తుడు తమ జీవితంలో మిక్కిలి ప్రధానమైన 
సంఘటన యేదని ప్రశ్నింప - “నన్ను అనుగ్రహించి 
శిష్యునిగా మా గురుచరణులు స్వికరించటమే నా 
జీవితంలో గొప్ప సంఘటన. వారే నా తండ్రి, నా గురువు, 
నా దేవుడు” అని చెప్పారు. 

ఈవిధంగా శ్రీచరణులు అనుక్షణం, అహరహం 
గురుధ్యాన తత్పరులై (క్రమశిక్షణ, పం నం ర 
కార్యదక్షత, మౌనం, ఆత్మనిగ్రహం, సత్యసంధత వంటి 
సుగుణాలు అలవరచుకుని నిజజీవితంలో ఆచరించి 
చూపుతున్న ఆచరణాత్మక వెదాంతి. 

తమ గురుభక్తికి పరాకాష్టా అన్నట్లుగా గురుధ్యానం, 
శ్రీఅభినవ విద్యాతీర్థ అక్షరమాలా స్తోత్రం, జగద్గురవేనమః, 
విద్యాతీర్థ మహాస్వామి అష్టోత్తర శతనామావళి అత్యంత 


హృద్యంగా రచించారు; పరమగురువుల పై 
శ్రీచంద్రశేఖరభారతీ నవరత్నమాలికను, పరమెష్టి 


గురువులగు శ్రీ సచ్చిదానంద శివాభినృసింహ భారతుల పై 
ou అష్టకమును రచిత.తారు.: ఇవన్నియు భక్తిజ్ఞాన 
పబోధకములగు ఉత్తమస్తోత్రములు. 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


త్తు 





ఒక గొప్ప ఆదర్శ శిష్యునిగా తన్నుతాను మలచుకొని, 
అచంచల గురుభక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలచి 
జగద్గురువులుగా సమున్నత స్థానాన్ని అలంకరించారు. 
అందుకే శ్రీచరణులు “విశ్వవంద్యుడైన శిష్యచూడామణి | 

నావంటి అల్పుడు జగద్నురువుల గురించి, అందునా 
వారి గురుభక్తి వంటి విషయముపై వ్రాయుట ఎట్టిదనిన, 
వారే ఒకానొక అనుగ్రహభాషణమున నుడివినట్లు : 

మహిమ్నః పారంతే పరమ విదుషో యద్యసదృశీ । 

స్తుతిర్పహ్మ దీనామపి తదవసన్న్యాస్త్వయి గిరః ॥ 

అథావాచ్య సర్వః స్వమతి పరిణామావధి గృహాన్‌ | 

మమావ్యెష స్తోత్రే హర నిరపరాదః పరికరః ॥ 

ఈశ్వరా! నిన్ను సంపూర్ణంగా తెలుసుకున్నవారు 
మాత్రమే నిన్ను స్తుతింపగలరని నిబంధన పెడితే 
బ్రహ్మాదులు కూడా స్తుతించలేరు. ఆ నిబంధన మార్చి 
ఎవరి ధీశక్తినిబట్టి వారు నిన్ను స్తుతించవచ్చు అని చెప్పాలి. 
అప్పుడు నిన్ను స్తుతించటానికి నాకు కూడా అర్హత 
అం యాంటి, 

- ప్రసాదవర్శ్మ కామబుషి 








దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 









త్తు 





గురుర్పహ్హ్మా గురుర్విష్టుర్లురుదేవో మహేశ్వరః । 
గురుస్సాక్షాత్‌ పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమం ॥ 1 
శుద్ధసృటిక సంకాశం శుద్ధ విద్యాప్రదాయకం । 


శుద్ధం పూర్ణం చిదానందం సదాశివమహంభజే ॥ 2 
సీమాతీత మనాద్యంతం నామోచ్చారణ భేషజం । 
కామితా శేషఫలదం శ్రీమద్విష్ణు మహం శ్రయే ॥ 3 


యోగిహృత్పద్మనిలయం నతజీవహితేరతం । 

శుతీనాం జన్మభూమిం త్వాం చతుర్ముఖ మహంశ్రయె॥4 
ప్రసమాహిత మత్యంతం ప్రథమామిత తేజసం । 
వశీకృత పరానందం వశిష్టం గురుమాశ్రయే ॥ 5 
శుకౌరూప్యమివాభాతి యద్రూపం మయికల్సితం । 
శక్త్యా పరిహృతం యేన శక్తిం తరం గురుమాగశ్రయే ॥ 6 
కరుణాతీత చిద్రూపం పరిపూర్ణం పరాయణం | 
పరమానంద సంతుష్టం పరాశర మహం శయే ॥ 7 
వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం । 
శాంతం జితేంద్రియక్రోధం నశిష్యం ప్రణమామ్యహం ॥8 
త్రికాలాతీత చిన్మాత్ర ప్రశాంతస్వాంత సంయుతం | 
వికారాద్యై రసం స్పృష్టం శుకం గురుమహంశ్రయె ॥ 9 
గూఢమాయా యస్యవాక్ష్యైర్ర్విడితా విలయంగతా । 
క్రీడంతం విద్యయాసార్థం గౌడపాదం తమాశ్రయే ॥ 10 
జీవేశ భేదరహితం నావికం భవవారిధేః । 

భావాభావ విదూరస్థం గోవిందం గురుమాశ్రయే ॥ 11 
శంకారూపేణ మచ్చిత్తం పంకీకృత మభూద్యయా । 
కింకరీయస్య సామాయా శంకరాచార్య మాశ్రయే ॥ 12 
విశ్వం మాయామయత్వేన రూపితం యత్రబోధతః । 
విశంచ యత్ప్వరూపం తం వార్తికాచార్యమాశ్రయె ॥ 13 
అనాద్యవద్యా ముత్స్ఫార్య ప్రజ్ఞాన ఘనరూపతాం । 
యోబోధయతి సచ్చిష్యాన్‌ తం బోధఘనమాశ్రయె ॥ 14 
సితాఘనాది దృష్ణాంతైర్యత్సరూపం శ్రుతిర్దగౌ | 
ప్రజ్ఞానఘన ఏవేతి తం జ్ఞానఘనమాశ్రయే ॥ 15 
జ్ఞానానాముత్తమం జ్ఞానం జ్ఞానినాముత్తమోమతః । 
జ్ఞానోత్తమ ఇతి ఖ్యాతం గురుం తమహమాశ్రయే ॥ 16 
దుర్వాది దుష్టమాతంగా విదారణ పటియసే । 

చు సింహిగిరయ్‌ గుఠఐ దివ్యచక్షుషే | 17 
ఈప్పితార్థ ప్రదోనిత్యం ప్రణతానాంచ దేహినాం । 





i 
( 
వ 
i 
(క్‌ 
గ్‌ ఎ = 
వల 
న hil 
|| 
= .. 
క్‌ు యౌ bh 
న్‌ 
| 
క 
మన. 
అ గ 
నన్‌ ae 
= = 0 
ళ్‌ ఖ్‌ స్‌. 


«prea 
wea (టు fa 


శుతి మస్తక కూటస్థమజ్ఞాన ద్విపభేదినం | 
శ్రీమంత్రరాజమూర్తిం తం నృసింహం గురుమాశ్రయే ॥ 19 
అవిద్యాచ్చన్న భావానాం నృణాం విద్యోపదేశతః । 
ప్రకాశయతి యస్తత్త్వం తం విద్యాతీర్థమాశ్రయే ॥ 20 
అజ్ఞానాం జాహ్నవితీర్థం విద్యాతీర్థం వివేకినాం । 
సర్వేషాం సుఖదం తీర్థ భారతీతీర్థమాశ్రయె I 21 
అవిద్యారణ్యకాంతారే భ్రమతాం ప్రాణినాం సదా । 
విద్యామార్లోపదేష్టారం విద్యారణ్య గురుం శ్రయే ॥ 22 
విద్యావిద్య వివేకేన పారం సంసార వారిధేః | 
ప్రాపయత్యనిశం భకాన్‌ తం విద్యారణ్యమాశ్రయే ॥ 23 
అవిద్యారణ్య సంక్షేశ కృశాను భృశతాపితః । 

సంశ్రయే సతతం భూత్సై చంద్రశేఖర చంద్రికాం ॥ 24 
అవిద్యాఖ్య ద్విద్వైదీభావె దక్షం సమాశ్రయే | 





దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 









త్తు 





నృసింహభారతీశాఖ్య హరిం శ్రుతి గుహాశ్రయం ॥ 25 
పురషోత్తమతాం యాంతి యమాశిత్య జనాః శ్రయ । 
క్షరాక్షరావతీతం తం పురుషోత్తమ యోగినం ॥ 26 
కింకీకృత భూపాలం పంకేరుహ సమాననం । 

తం కారుణ్యపయోరాశిం శంకరాఖ్యం గురుంశ్రయే ॥ 27 
చంద్రికా ధవళోదార సాంద్రకీర్తి చృటాధరం । 
ఇంద్రియైర్దుర్ణయం నౌమి చంద్రశేఖర భారతీం ॥ 28 
ప్రసిద్ధ విద్యానిలయం అసమాన గుణోత్కటం । 
బిసజాక్షార్బకం భక్త్యా నృసింహ తీర్థమాశ్రయే ॥ 29 
పురుహూతాది దేవౌఘ పౌరుషేయ గుణోత్కటం | 
పురుషార్థప్రదం నౌమి పురుషోత్తమ యోగినం ॥ 30 
కామద్విరద పంచాస్య రామణీయకమందిరం । 
నోమైోపమాననం శ మద్రామచంద్రం గురుం భజే ॥ 91 
సురసింధు లసత్కీర్తిం స్మరసింధుం ఘటోదృవం। 
నారసింహార్పకం శ్రీమన్నారసింహయతిం భజే ॥ 32 
సారాసార వివెకజ్ఞం మారకాననకుంజరం । 

శూరం దానేచ నిరతం నారసింహయతిం భజే ॥ 33 
నృసింహతాం ప్రయత్యాశు యమాశిత్య జనాభువి । 
నృసింహ భారతీం వందే ద్విగుణో పపదం సదా ॥ 34 
తం సర్వభూతాభయదం విభవైనరన్వితం పరం । 
నారసింహగురుంచాపి నవం జ్ఞానార్ల్ణవం భజే ॥ 35 
సత్యస్వరూపం పద్‌ జ్ఞాననిష్టం సాక్షాచ్చివం పరం । 
సదాధ్యానరతం శాంతం సచ్చిదానందమాశ్రయే ॥ 36 
మహామేరు సమం ధైర్యే మాధుర్వేప్యమృతోపమం । 
ఉహాపోహార్థనిష్టాతం నారసింహం గురుంభజే ॥ 37 
సచ్చిత్తాంబుజ మిత్రాయ సచ్చరిత్రయుజే నమః । 


సచ్చిదానంద భారతై$ సచ్చిదానందమూర్తయే ॥ ౩38 
సచ్చిదానంద భారతై$ నవ్యాయాస్తు నమోనిశం । 
భవ్యాత్మజ్ఞాన నిర్ణూతౌ విద్యాకర్యోపలబ్దయే ॥ 39 
మారమాతంగా పంచాస్యం మదసర్పద్విజర్లభం । 
నృసింహభారతీం వందే జితాక్షం తురగం సదా ॥ 40 
తత్త్వమస్యాది వేదాంత వాక్యార్థ జ్ఞానవారిధేః | 
పూర్ణచంద్రసమం వందే సచ్చిదానంద యోగినం ॥ 41 
అభినవ పదపూర్వాన్‌ సచ్చిదానంద సంజ్ఞాన్‌ । 
నిగమశిఖర వేద్యాన్‌ నిత్యకళ్యాణ రూపాన్‌ ॥ 42 
త్రిభువన జనవంద్యాన్‌ సర్వలోకైక హృద్యాన్‌ । 
హృదయకమల మధ్యే భావయామ్యంబుజాస్వాన్‌ ॥ 43 
ప్రహాద వరదో దేవోయోనృసింహ పరోహరిః । 
నృసింహోపాసకం నిత్యం తం నృసింహ గురుం భజే ॥ 44 
శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారత్యభిధాన్‌ యతీంద్రాన్‌ । 
విద్యానిధీన్‌ మంత్రనిధీన్‌ సదాత్మనిపష్పాన్‌ 

భజే మానవ శంభురూపాన్‌॥45 
సదాత్మధ్మాన నిరతం విషయెభ్యః పరాజ్ముఖం । 


నౌమి శాగ్రుషు నిష్టాతం చంద్రశేఖరభారతీం ॥ 46 
విద్యాతీర్ణాభిధాచార్యో హృద్యాభినవపూర్వకః । 

శృంగేరీ శారదాపిఠే విరాజతి జగద్దురుః ॥ 47 
భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం । 

భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే I 48 
విద్యావినయ సంపన్నం వఏవితరాగం వివేకినాం | 
వన్దేవేదాన్త తత్త్వజ్ఞం విధుశేఖర భారతీం ॥ 49 


శ్రీ గురుపరంపరా స్తోత్రమ్‌ సమాప్తమ్‌ ॥ 





ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 






అపర ఆదిశంకరులు శ్రీభారతీతీర్లులు 


వ 


మ 


'మరో జన్మంటూ ఉంటె ఆదిశంకరులే నా గురువు 
కావాలి విజ్ఞుల ఆకాంక్ష. కానీ ఆదిశంకరులను గురువుగా 
ఉపాసించిన వారికి మరో జన్మంటూ ఉంటుందా? 

శంకరులు వంకా కళ్ళముందు కనబడుతూ ఉంటె 
ఆ గురుమూర్తిని దర్శించి, ధ్యానించి, స్మరించి, తరించితే! 
తపన ఉన్న వారు నిరాశచెందనక్కరలేకుండా, 
ఎప్పటికప్పుడు శంకరులు ప్రత్యక్షంగానే ఉన్నారు. సేవించే 
భాగ్యమున్నవారికి చేరువ చింతామణిగా! ఈ సత్యం 
జగద్గురు భారతీతీర్థ మహాస్వామివారి సందర్శనంతో నాకు 
వ్యక్తిగతంగా అనుభూతికి వచ్చింది. 

ఆదిశంకరులు ప్రతిష్టించిన నాలుగు పఠాలే కాక 
శంకరులను ఆరాధిస్తూ, తత్సంప్రదాయాన్ని వ్యాప్తిచేస్తున్న 
మహానుభావులను, యతీశ్వరులను, తపస్వులను, సిద్ది 





పురుషులను శంకర స్వరూపంగా సంభావించే సంస్కారం 
జననాంతర పుణ్యాలచే బాల్యంనుండే హృదయంలో 
సృష్టంగా వ్యక్తమయ్యది. శృంగేరీ శారదాంబ, ఆ 
ఆదిమహాపీళ పరంపరను, చరిత్ర, మహిమ 
ఇత్యాదులనుంచి పెద్దలవల్ల, గ్రంథాల వల్ల తెలుసుకున్నాక 
ఆ ఏఠంపై, జగద్గురువులపై విశేష భక్తి క్రమాభివృద్ధి 
పొందింది. కానీ దర్శించే భాగ్యం 2003లో జరిగింది. 
గంభీరమైన పరిపూర్ణ జ్ఞానం, మృదువైన 
కరుణాంతరంగం, కృపాద్యుతులను వలుపురించ 
కటాక్షలహరి, పద్మసదృశ చరణద్వయం, సాక్షా దృహ్మ 
విద్యాధిదేవత మాతృవాత్సల్యంతో పలుకరించిన వాజ్మయ 
మధురిమ... ఇవన్నీ మూర్తీభవించిన శ్రీశ్రీశ్రీ జగద్గురు 


ల 2లో రో 


భారతీతీర్ద మహాస్వామి వారి సాక్షాత్కారం లభించిన ఆ 





దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





క్షణం “ఈ జీవుని సుస్థిర గురుపెఠమిదే...శాశ్వత గురువు 
మీరే” అనే ప్రగాఢభావం ఉవ్వెత్తున ఎగసింది. 

తదాది నిత్యస్మరణగా వారి నామం, చరణధ్యానం 
సాధనంగా మారింది. తరచూ ప్రత్యక్షంగా దరిచేరే భాగ్యం 
లేకున్నా స్మరణ ద్వారానే వారి కరుణను అందుకున్న 
అనుభూతులు ఎన్నెన్నో! బాహిరపరచనవసరం లేని దివ్య 
భావరత్నాలవి. 

వారి గురించి వచ్చిన ప్రతి రచనలో తెలుగు, సంస్కృత, 
హిందీ ఆంగ్గాలలో లిఖించినవన్నీ - శ్రద్దగా చదవడం, 
ఇంటా - వాహనాల్లో శారదామూర్తితో పాటు వారి మూర్తిని 
నెలకొల్పి స్మరించడం జీవితంలో 
ప్రధానాంశాలయ్యాయి. 

ఆదిశంకరుల స్వరూపమె కనుకా అధికారభేదాన్ని 
అనుసరించి ప్రతివారికి వారి ఉపదేశం హృదయాన్ని తాకి 
జీవితాలను జ్యోతిర్మయం చేస్తున్నది. 

బ్రహ్మజ్ఞాలు, _జీవన్ముక్తులు విషయపరాజ్ముఖులై 
ఉన్నప్పటికీ, పఠాధీశ్వరునిగా, నిర్వహణ సామర్థ్యాన్ని 
చూపించడం సామాన్యాంశం కాదు. అది ఆదిశంకరులకు 
సాధ్యమయింది అవతారమూర్తి కనుక. ఆ సమర్థత, వారి 
విభూతితో ఆవిర్బవించిన పఠాచార్య పరంలో అల 
అనుస్యూతంగా ఉంది. కానీ జగద్గురు 
భారతీతీర్ణస్వామివారి ఎలుబడిలో, ఇది సువ్యక్తమై 
దేశవిదేశాలలో శృంగేరీ పీఠ ప్రభ వ్యాస్తమై ప్రస్సుటమై 
మహావైభవాన్ని లయం చ త చ శన 
వర్ధిల్లుతున్న వేదవిద్యా సంప్రదాయం, ధర్మచైతన్యం వారి 
నిర్వహణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటుతున్నప్పటికీ, 
పద్మపత్రగత బిందువు వలె' నిర్లేప నిరంజన జ్ఞాన ప్రకాశం 
వారి నుండి స్పష్టంగా ప్రత్యక్షమౌతూ ఉంటుంది. 

ఎ భాషలోనైనా తేటగా, సూటిగా, ప్రభావశీలంగా సాగే 


దర్శిస్తూ 


వారి అనుగహభాషణలు మంత్రాలు - మననం చేసేవారిని 
రక్షించే స్వరూపాలు. సనాతన ధర్మానికి మూలకందాలైన 
వెడలు ధర్మ జ్ఞానాలకు నిలయాలు. మార్గనిర్దేశకం చేసే 
ధర్మం - విచారణను విప్పార్చ వాంంవాం వచనాలలో 
వెలుగులీనుతూ - ఆదిశంకరుల అవతార ప్రయోజనాన్ని 
నెరవేర్చుతున్నాయి. 

బ్రహ్మలోకమునకు అనుప్రాసమైన శృంగగిరియందు 
ఆది శంకరుల నుండి. శెటిదనుక సాగిన అవిచ్చిన్న 
పరంపరలోని తపోవిద్యాశక్తులన్నీ రాశీభూతమై ఎక 
స్వరూపంగా గోచరిస్తే అదే శ్రీశ్రీశ్రీ భారతీతీర్ణ మహాస్వామి 
దివ్యమూర్తి. 

ఒకవైపు సనాతన ధర్మ పరివ్యాప్తి, పరిరక్షణ, మరొకవైపు 
దీనజనోద్ధరణ, దేశహితమైన విద్య, వైద్యకేంద్రాల ఎర్పాటు, 











న్‌ ఏ 2 
ఆనన 






వందర రాముల టూ లల లం ద్వారా 
ప్రయోజనకరమైన ఎన్నో మహాకార్యాలను 
నిర్వహింపజేయడం ఇలా జగద్గురువుల ద్యారా 
భరతవర్శానికి లభిస్తున్న అభ్యుదయం అపారం. 

వారి ఆశీస్సులే మాబొంట్లను పలికిస్తున్నాయన్నది 





సత్యం. ప్రవచనాలు ప్రారంభించిన తొలిదశలో 
“శంకరవిజయం' ప నరసరావుపేట | 
శలకతబుంలఅంతా తారం లల. వరుసగా గుతటూరలు, 
వజలతుంవాత, విశాఖపట్టణాలలోని మఠాలలో | 
అనేకాంశాలపై ప్రసంగించే భాగ్యం లభించింది. 


దేశవిదెశాల్లో వుల శృంగేరీ ముఠాలలత గారద్రాలబా ర 
జగద్గురు పరంపర, ప్రశస్తి, శంకర వాజ్ఞ్మయం వంటి 
విషయాలపై విస్తృత స్థాయిలో మాట్టాడగలిగానంటే - 
జగద్గురువుల కృపాపాంగలీలా వైభవమే. 

ప్రస్తానత్రయాలతో పాటు ఇతిహాస పురాణకావ్య 
వాజ్మయాలపై ప్రసంగించే సందర్భాలో కూడా జగద్గురు 
చరణస్మరణయె ఆలంబన. 

ఆహాదినీ దృష్టితో ఆబాలగోపాలాన్ని కటాక్షించే వారి 
కారుణ్యం శృంగగిరి నుండి ప్రపంచమంతా ప్రవహిస్తున్న 
జ్ఞానానంద మందాకిని. 

కవి ప్రభావాలు, సమాజంలో పెరుగుతున్న వికృత 
ధోరణులు చూసి మనస్సు విచలితమైనప్పుడు - 'శృంగేరీ 
జగద్గురువుల ఉనికి గుర్తుకు వచ్చి ఊరట కలుగుతుంది. 

'కలికల్మషనాశినిమైన వారి అనుగ్రహబలం చేత 
సనాతన ధర్మంతో కూడిన భారతదేశం అన్నివిధాల 
అభ్యుదయాన్ని సాధించగలదు. భారత భారతికి 
భారతీతీర్ణుల భవ్యకృప దివ్యరక్ష. వారి శ్రిచరణాలకు 
ప్రణామసాహస్రి. 








- సామవేదం షణ్ముఖ శర్మ 





PA 


ట్రీ My 


ఆు,ఆఈతాోాా 
క్‌ శ్‌ 


mn వా వడా 
LO,nlol శ్రీ శారదా పీఠాధీశ్వరులు క శంకరాచార్య డా 
శ్రీశీశ్రీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


అ 





| శ్రీభారతీతీర్ణగురు ప్రార్థన ద్విసప్తకమ్‌ 








ఆద్యావిద్యకసంసృతేరభిహతాః ద్వన్వైర్ముహుర్వ్యాపృతాః. 
పద్యాభ్రంశసకంటకాః హతధియః శ్రద్దావిహనాః పునః 
వైక్లవ్యేన నిపిడితాః పునరమా మృత్యుప్రహారార్థితాః 
విద్యాతీర్థగురు ప్రసాద దిశ నః శ్రీభారతీతీర్థ నమ్‌... 1 


అజ్ఞానామభిమానినాం భవరుజాం యద్దాజ్ఞితీర్గౌషధం 

విజ్ఞానాం సువివేకినాం కృతధియాం విద్యాత్మతీర్ణం చ యత్‌ 
సర్వేషాం సుఖదం హి పాపహరణం దృష్టు శ్రుతేస్వాం నుమః 
విద్యాతీర్థగురు ప్రసాద దిశ నః శ్రీభారతీతీర్థ రన... 2 








వక్తవ్యం న విచిన్తితం శిశుదశామారభ్య దుర్భాషితమ్‌ 
కర్తవ్యం న కృతం న కథజ్పిదకృతం నాకార్యమేవానిశం 
విద్యాతీర్థగురుప్రసాద దిశ మే శ్రీభారతీతీర్థ శమ్‌... 


సు నటీ = 
క్కి 





బుద్ధా లుప్తమిదం మదీయమఖిలం కార్యం త్వకార్యం ధృతం 


విశ్వాసో న హి జాయతే హృది మమ శ్రద్దా న వోత్పద్యతే 
శుత్యన్త శ్రుతిశాస్త కావ్య సుపురాణైతిహ్యవిద్యాచయె 

తత్పుణ్యం న కృతం పురా యదధునా త్వద్దర్శనాల్లభ్యతే 
విద్యాతీర్థగురు ప్రసాద రము శ్రీభారతీతీర్థ శమ్‌.... 4 


అశ్రావ్యం పరుషం తదస్ఫుటమహోదౌర్భాగ్యమస్తాన్వయం 
చాన్లీలం పరనిన్గనం పరవశం సంస్కారహీనం వచో 
వైదేశ్యం ప్రశృణోతి సూచక ఇవ శ్రోత్రం మమ క్షమ్యతాం 
విద్యాతీర్థగురు ప్రసాద దిశ త శ్రీభారతీతీర్థ శమ్‌... ర్‌ 


అస్పృశ్యం పరగాత్రమద్భుతమివ (్రోణీస్తనాద్యజ్ఞకం 

తల్పం తూలమయోపధానమతులం మత్త్వా ధనాద్యం స్థిరమ్‌ 
క్షేత్రం గేహమనస్మదీయమపి మె త్వక్‌ కాజ్బతి క్రమ్యతాం 
విద్యాతీర్థగురు ప్రసాద దశను శ్రీభారతీతీర్థ శమ్‌... 6 


అద్రష్టవ్యమపుణ్యగృద్ధవదిదం యోషాన్త రాజ్ఞాదికం 

రూపం సున్దరవస్తుజాతమితర శ్రీ భూమి భూషామృరమ్‌ 
చడ్రైయః కేవలమోక్షతే మమ పునశ్చక్షుర్‌ భృశం క్షమ్యతాం 
విద్యాతీర్థగురు ప్రసాద దిశలు శ్రీభారతీతీర్థ ౯. 7 


అస్వాద్యం సునిషిద్ధమస్తరసమశ్రీకం తథోచ్చిష్టకం 

దుష్టం పర్యుషితం సహామిషమసచ్చామేధ్యపూత్యాకులమ్‌ 
భక్ష్యాభక్ష్యమి హహతే హి రసనా మే ధ్యాజ్బివత్‌ క్షమ్యతాం 
విద్యాతీర్థగరు ప్రసాద దిశ మే శ్రిభారతీ తీర్థ “క్‌... 8 


అయఘుయం మలపూర్ణ హోయమశుభం స్వచ్చేతరద్దుస్సహం 
కాలుష్యాభరితం విషాషధిమయం దుష్కిటవద్‌ దుష్ఫృమి 
శ్రోయోహానికరం ప్రజిఘ్రతి మహుర్హాణం హి మే క్షమ్యతాం 
విద్యాతీర్థగరు ప్రసాద దిశ మే శ్రీభారతీ తీర్థ శమ్‌... 9 


కామః కోల ఇవ షలోభవదటుం మారో మరో”ానాల 
మాత్సర్యం చ ముహుర్యదీయ విషయాః యన్న స్థిరం క్వాపి తత్‌ 
స్వాన్తం మే కపివత్‌ పిశాచవదిహ బ్రామ్యచ్చరత్‌ క్షమ్యతాం 
విద్యాతీర్థగురు ప్రసాద దిశ మే శ్రీభారతీతీర్థ శమ్‌... 10 








శ్రావ్యం నైవ శృణోమి న శ్రవణయోగ్యాశం శృణోమ్యధ్భుతం 
గమ్యం యామి న యామ్యగమ్యమపి చుద్దాక్షమాసంభృతః 
కర్తవ్యం న కరోమి తచ్చ కరవై చాకార్యమిచ్చాబలాత్‌ 
విద్యాతీర్థగరు ప్రసాద దిశ మే శ్రిభారతీ తీర్థ శమ్‌... 11 





స 






ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


వ నాకా వ్‌ a 
న్నా = వ ee Fa wi క ri mp Fe 
Fa) స ట్ట Fo క్ట శె 1 | 
Crecente | 
ar : 1] ear I మాం! 

k 


Me గావు, సతి డం లల 
| నా 1 క! క్త శా షె - 
ఓ. వా చుం భె స నే 





టట తేగలు సీ 








HE 


ఇ షై = 
aT TT ere 


జ rE 


నైర్మల్యం హృదయే దయా ?ఖిలతనౌ మ ప్రకృత్యాం సదా 
భూతేష్వాశ్రయభావనా గురుజనే భక్తిః ప్రపత్తిర్హ రౌ 

నిష్టా కర్మణి సాధుతా చ మహతీ తే స్వామినో దర్శనాత్‌ 
విద్యాతీర్థగురు ప్రసాద థన ను శ్రిభారతీ తీర్థ శమ్‌.... 12 


విద్యాచార సంపద లో విజ్ఞానమూర్తేర్మహా 
ప్రాజ్ఞత్యాభినిరస్తదుర్మతతతేః సమ్యక్సరీక్షాదృతేః 
ఆద్యాచ్చంకరతో జగద్ధితగురోర్‌ భిన్నాన్నమన్యామహో 
విద్యాతీర్ధగురుప్రసాదత ఇతః శ్రీభారతీతీర్థతః... 13 


శాస్తాణాం పరిరక్షణార్థమ సకృచ్చాస్తార్థతత్తార్థ 
మత్యన్తం ధర్మవిసారణార్థమభయ శ్రీ సాధ నార్థం తథా 
శ్రేయస్కారిసుకర్మభక్తి విరతిజ్ఞానోదయార్థం కృతా 
విద్యాతీర్ధగురుప్రసాద ఇహ శ్రీభారతీతీర్థభూః ...14 


ద్విసప్తకమిదం స్తోత్రం భారతీతీర్థసద్గురోః 
యః పద్ర్చృద్ధయా భక్త్యా స గురోః కరుణాం భజేత్‌, 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశి 






త్తు 





ఆ ఆ 
ష్ట సంచిక 


శ్రీభారతీతీర్గగురుప్రార్లనద్విసప్తకార్లవివరణము 
థి “థి ౨ ధి 


1. శ్రీవిద్యాతీర్దగురుదెవుల అనుగ్రహరూపులైన ఓ భారతీతీర్ద 
గురుదేవా! మేము మూలావిద్య కారణముగా 
సంసారమున పడినాం. ద్వన్వములచే చుట్టబడినాం. 
మార్గం నుండి తొలగు టచే కంటకములబే 
పడింపబడుతున్నాం. మాకు బుద్ది పోయినది. శ్రద్ధ 
లేదు. వ్యాకులతతో ఉన్నాం. మృత్యువు దెబ్బచే 
బాధపడుతున్నాం. మోరు మాకు శాంతిని 
ప్రసాదించండి. 

2. ఓ గురుదేవా! మో పట్ల అభిమానం గల అజ్ఞానులమైన 
సంసారమను రోగం గల మాకు మీరు జెషధమైన 
గంగా జలము, విజ్ఞానము, చం. సద్బుద్ధి కలిగిన 
వారికి ఆత్మజ్ఞానరూపమైన సరస్సు మిరు. అందరికీ 
నామ శ్రవణం వలననే, దర్శనం వలననే పాపమును 
తొలగించి సుఖమునిచ్చు వారు. గురుదేవా! 
విద్యాతీర్థగురుదేవుల అనుగ్రహరూపమైన అట్టి మోరు 
మాకు శాంతిని ప్రసాదించండి. 


3. ఇప్పుడు నా పనులన్ని బుద్దిలేక జరుగుచున్నవి. అకార్య 


మునే ఆశ్రయించితిని ఎమి చెప్పాలో 
ఆలోచించుటలేదు. శిశుదశ నుంచి చెడుమాటలనే 
మాట్టాడితిని. చెయకూడనిది కాదని, చేయదగిన 
దానిని దైవికముగా కూడా చేయలేదు. గురుదేవా! 
విద్యాతీర్థగురుదేవుల అనుగ్రహరూపమైన మోరు నాకు 
శాంతిని ప్రసాదించండి. 


4. నాకు విశ్వాసము కలగటం లెదు, శ్రద్ద పుట్టటంలేదు, 


వేదవేదాన్తశాస్త్ర, పురాణ, ఇతిహాస ఆది విద్యలపై 
ప్రామాణికత ఎర్పడలేదు. అట్టి పుణ్యాన్ని పూర్వం 
చేసికొనలేదు. ఇప్పుడిప్పుడే మీ దర్శనం వలన అది 
కలుగుచున్నది. విద్యాతీర్ద గుంలుదెవుల 
ప్రసాదరూపులైన ఓ గురుదేవా! నాకు శాంతిని 
ప్రసాదించండి. 


5. వినకూడని కఠినమైన, అస్పష్టమైన, దౌర్భాగ్యకరమైన, 


అసంబద్ధమైన, అశ్లిలమైన, పరనిందామయమైన, 
పరవశమైన,  సంస్కారహానమైన,  వైదేశికమైన 
వాక్కులను చాడీలు చెప్పువాడివలె నా చెవి ఎప్పుడూ 
వింటూనే ఉంది. విద్యాతీర్థ గురుప్రసాదరూపమైన 
గురుదెవా! దానిని క్షమించండి. నాకర ఇం 
ప్రసాదించండి. 


6. తాకకూడని, చూస్తూనే ఉన్నప్పటికీ ఎప్పుడు 


చూడనట్లున్న పర స్త్‌ సన- శ్రోత భాగములను 
హంసతూలికల వంటి పరుపు-దిండ్లను, ధనాదులను, 





దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


అ 





గృహ-క్షేత్రములను, మనది కాదని తెలిసీ, నా 
త్వగింద్రియము కోరుకొనుచున్నది. దానిని క్షమించండి. 
శ్రీవిద్యాతీర్దగురుప్రసాదరూపమైన ఓ గురుదేవా! నాకు 
శాంతిని ప్రసాదించండి. 

7. ఎప్పుడూ చూడకూడనిది అగు పర స్తీ అవయవాది 
కమును, పరులరూపాన్ని, సుందరములైన పరుల 
వస్తువులను, ఇతరుల సంపదను, భూమిని, 
ఆభరణాలను, వస్ర్తాలను కేవలం తాత్కాలిక ప్రతిని 
కలిగించు పదార్దాలను నా కన్ను మిక్కిలి 
చూచుచున్నది. దానిని క్షమించండి. శ్రీవిద్యాతీర్ణ 
గురుస్వరూప గురుదేవా! నాకు శాంతిని ప్రసాదించండి. 

8. రుచిచూడదగని, నిషిద్ధమైన, రసములేని, అమంగళ 
కరమైన, ఎంగిలి అయిన, కేశాది దోష దుష్టమైన, 
పాచిదైన మాంసాది రూపమైన, అపవిత్రమైన, దుర్గంధ 
భూయిష్టమైన, చెడు ఆహారాన్నే 
తినదగినది-తినకూడనిది అను వివేకం లేకుండా నా 
నాలుక కాకి వలె కోరుచున్నది. అది మోచే 
క్షమింపబడుగాక. శ్రీవిద్యాతీర్దగురుప్రసాద స్వరూప 
గరుదేవా! నాకు శాంతిని ప్రసాదించండి. 

అ టాపర్‌ యాం టల్‌ బులంతో నిండినదాపారతియదగి 
నది, అమంగళమైనది, అస్వచ్చమైనది, సహించరానిది, 
కాలుష్య భరితమైనది, విషపు ఓషధులతో నిండినది, 
కృమి పూరితమైనది, ఆరోగ్యానికి భంగకరమైనదైన 
దుర్గంధ పదార్గాన్నే మలఅమునతదుందుం పులుగు వలె 
నా ముక్కు కోరుచున్నది. చేస! 
శ్రీవిద్యాతీర్దగురుప్రసాదస్వరూపా శ్రీగురుదేవా! నాకు 
శాంతిని ప్రసాదించండి. 

10౧. కావుము రథము ఏలె. కోధము.ల టు ఎక అది 
మోహము వలె, అది మదము వలె, అది మాత్సర్యము 
పత కలది గకార వలా నింతపుంఆం 
దుర్విషయములు కలది నా మనస్సు. ఒకచోట 
ఎప్పుడూ స్థిరంగా ఉండదు. అది కోతిలాగ, పిశాచం 
లాగ తిరుగుతూనే, కదలుతూనే ఉన్నది. అట్టి నా 
మనస్సును క్షమించండి. గురుదేవా! శ్రీవిద్యాతీర్ణగురు 
ప్రసాదమా! మాకు శాంతిని ప్రసాదించండి. 

11. వినదగిన మాటను వినను. వినకూడని మాటను ఆశ 

ర్యంగా విందును. చేరదగిన చోటుకి చేరను, 

చేరకూడని చోటుకి శ్రద్ధతో, ఓపికతో కూడి చేరుదును. 
శొలుంరగన. దానిన ఇ...నుూు ఇటుకమాూతని దానిని 
తప్పక ఇచ్చతో చేస్తాను. క్షమించండి. 
శ్రీవిద్యాతీర్దగురుప్రసాదరూపమైన గురుదేవా! మాకు 
శాంతిని ప్రసాదించండి. 
వ. 


జి 















న ౫ 


12. స్వామీ! మో దర్శనం వలన హృదయమున నిర్మలత, 
అన్ని శరీరముల పట దయ, పంచభూతముల ' 
యందు ఆశయ ములను భావన, మాతా- 
పతృ-గురువుల యందు భక్తి, హరి యందు ప్రపన్నత, 
కర్మలయందు తత్పరత, గొప్పసాధు భావము 
కలుగును. అట్టి విద్యాతీర్దగురుప్రసాదరూప గురుదేవా! 
నాకు శాంతిని ప్రసాదించండి. 

13. విద్యాచార సంపద, నియమాలు, విజ్ఞానాకారము, 
ప్రాజ్ఞత్య్వము, దుర్మత నివారణం, కలియ. 
సాక్షాత్తు ఆదిశంకరుల రూపులైన జగద్దితమును 
ప్రసాదించు విద్యాతీర్ణ గురుప్రసాదమైన 
శ్రీభారతీతీర్ణగురుదేవుల కన్న అర ల వారిని 
హృదయమున మేము చింతించము. 

14. శాస్త్రాలను పరిరక్షించుటకు మరల-మరల శా స్తార్థచింత 
నల దారా న. తెలిసికొనుటకు, ధర్మాన్ని 
మిక్కిలిగా వ్యాప్తి చేయడానికి, అభయం, విద్య 
వెందలగు  నాధథనాలను. నాంంచంలల వస ల. 
శ్రేయస్సుకు కారణమైన మంచి కర్మ భక్తి, విరాగం, 
ఆత్మజ్ఞానం ఉదయించుటకు శ్రీవిద్యాతీర్ధగురువుల 
ప్రసాదంగా శ్రీభారతీతీర్ణులు అనుచోటు మాకిచట 
ఉన్నది. మాకు భయం లేదు. 
భారతీతీర్థ సద్గురుదెవుల ఈ ద్విసప్తకసోత్రాన్ని శ్రద్ధతో 

పరఠించువారు శ్రీగురుదేవుల దయకు పాత్రులగుదురు. 

-దోర్భల ప్రభాకరశర్మ 














1: 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


అ 





భారతీతీర్ణ వృత్తమ్‌ 


భారతీం సాక్షాత్‌ కృతాం భారతీతీర్లాన్‌ 


సద్గురూన్‌ సమ్హావయామః 


శజ్కరాచార్వార్య శీలాన్‌ ముహుఃస్వాన్తే చిన్రయామః 
శృజ్ఞగిర్యుత్తు జశృజే సదావాసానా నమామః 

శారదా పీఠాభిపాలన్‌ ముదా భక్తా సంశ్రయామః 
భారతీతీర్థాననూనాన్‌ గాలూన్‌ సమ్మావయాముః 


అద్య విశ్వే పజ్తితానాం కులే నిత్యం చిన్త్యమానాన్‌ 
అద్య లోకే సంయమిగ్రావలౌ మధ్యే రత్నభూతాన్‌ 
అద్య పీఠాధీశ్వరాణాం ధురిశ్రీ గీర్భిః సుమాన్యాన్‌ 


అద్య సత్కర్మాభిరక్షాకృతావగ్రే సక్తయుక్తిన్‌ శారదా-భారతీ 
సర్వవిద్యాతీర్థ సుస్నానపుణ్యాచ్చాత్మావభాసాన్‌ 

సర్వవిద్యాతీర్థ సిష్టాసు శిష్యోత్సాహావలోకాన్‌ 

సర్వవిద్యాతీర్థ విద్యాసుతీర్థ శ్రీగుర్వభీష్టాన్‌ 

సర్వవిద్యాతిర్థ భూతా22త్మతీర్ణా2భిష్టాత మూర్తీన్‌  శారదా-భారతీ 


భారతీ దేవ్యాః కృపాయా(?) మహత్యాః సత్సాత్రత్తార్లా న్‌ 
భారతీ భూమేర్ణనన్యాః సువాత్సలైకాభిలక్ష్యాన్‌ 
భారతీయా సంస్కృతిర్యా, ప్రసుప్తై తత్సంప్రబోధాన్‌ 


భారతీయా జ్ఞానితాయా, గ్రియై తస్యాఃస్మారణోత్కాన్‌ శారదా-భారతీ 


వేదగోష్టీ భాగి విద్వన్మణి ప్రతివ్యాహృతీడ్యాన్‌ 
శాస్త్రగోప్టి భాగ్విపశ్చిద్యరగ్రేయస్సాధకాగ్ర్యాన్‌ 
కావ్యగోష్టి భోల్లసత్‌ సత్‌కవీనామానన్ద దాత్యన్‌ 


గీతగోష్ట గాయకానాం సుగానైః సన్తుష్టి(ష్ట) హృష్టాన్‌ శారదా-భారతీ 


తుజ తుజ్గొ స్వచ్చపాథః సమానాన్తర్మానసశ్రీన్‌ 
శృజ్ఞ తుజ్లా సత్తరజ్ఞాగ్ర గజ్లావాక్‌ సత్రసజ్షాన్‌ 
స్వాదు తుజ్లా నిరపానాద్భుతాపూత బ్రహ్మచర్యాన్‌ 


భవ్య తుజ్లా తీరవాస స్వయంవ్యక్త బ్రహ్మభావాన్‌  శారదా-భారతీ 


శారదాకారాభిరామ శ్రుతి శ్రుత్యనాాజ్గ సజ్లాన్‌ 
శారదాకారాతి హృద్య స్వవాదాధార ప్రమాణాన్‌ 
శారదాకారేతి హాసామృతత్కావ్య శ్రీపురాణాన్‌ 


శారదాకారాచ్చ సున్యాయ సాహిత్యోల్లాసి భాషాన్‌  శారదా-భారతీ 


చన్దమౌలీశాభిషేకే సునిష్టా గోక్షిరసారాన్‌ 

చన్దమౌలీశార్చనార్థే నితాన్త శ్రద్దా సుపుష్పాన్‌ 
చన్దమౌలిశాతృతత్వావలోకావిష్కార ధుర్యాన్‌ 
చన్దమౌలిశ స్వరూపస్వభావాభేదానుభావాన్‌ 


శారదా-భారతీ 





శి ci సై మ 
J లీ గ్‌ 
+ జ్జ స 
అము! 


ధర్మకామార్గానుకూల ప్రవృత్త్యకాన్లాభిలాషాన్‌ 
ధర్మరక్షాకార్య నిత్య స్వకృత్యేకవ్యగ్ర చిత్తాన్‌ 
ధర్మదీక్షా బద్ధనైక స్వకీయాన్తేవాసిముఖ్యాన్‌ 


ధర్మభూమే ర్లౌరవార్థ ప్రసక్యాప్తానేకకృత్యాన్‌ శారదా-భారతీ 


జాగరూకాన్‌ స్వీయధర్మే జగద్రక్షాబద్ధ దీక్షాన్‌ 
జన్మకర్మాతీతలోకాన్‌ జగద్దుర్వగ్రాధిపత్యాన్‌ 
జాగ్రతః సత్కర్శ్మబోధాన్‌ జగత్‌క్షేమ స్వీయకార్యాన్‌ 


జాగృతి శ్రీకరాలాపాన్‌ జగత్కల్యాణైక భావాన్‌ శారదా-భారతీ 
. శేఖర శ్రీ భారతీ దేవ్యధిష్టానాత్మా౭2ద్వయా22భాన్‌ 

శేఖర శ్రీ సద్గురుశ్రీ పదాభూషా మజ్జిలాజ్లాన్‌ 

శేఖర శ్రీ విధ్వలజ్కార భారత్యారాధ్యపాదాన్‌ 

శేఖర జ్ఞాన ప్రకాశాన్‌ శిఖాభూతాతైక విద్వాన్‌ శారదా-భారతీ 


. బ్రహ్మసత్యం విశ్వమేతత్‌ నసత్‌, నాసత్‌ న ద్వయంతత్‌ 


బ్రహ్మజీవో జీవ ఎష స్వయంబ్రహ్మ బ్రహ్మసర్వమ్‌ 
ఎవమేతత్‌(జ్‌) చినయానాన్‌ ౨ సహ కాయాన్‌ 
లోకముద్ధర్తుం సమీహాః శ్రితాః స్వీకృత్యాప్తకామాన్‌ శారదా-భారతీ 


. శజ్కిరాచార్యాది సద్గుర్వభిప్రాయ(ప్రష్ట నిష్టా-(న్‌) 


దక్షిణామ్నాయా22ది పీఠ ప్రతిష్టాయై హేతుభూతాన్‌ 
ప్రోల్లసద్విజ్ఞాన మేధాపటుత్యార్హ త్వాద్యనూనాన్‌ 
భారతీం సాక్షొత్సృతాం భారతితీర్గాన్‌ స్వామిపాదాన్‌ 


శజ్కరాచార్యార్య శీలాన్‌ ముహుఃస్వాన్తే చిన్రయామః 
శృజ్ఞగిర్యుత్తు జశృజే సదావాసానా నమామః 

శారదా పీఠాభిపాలన్‌ ముదా భక్తా సంశ్రయామః(మో) 
భారతీతీర్థాననూనాన్‌ గూరూన్‌ నః సమ్భావయామః 








[క 





స. 








దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 





యతిలోక ధృవతార శ్రీ భారతీతీర్చ మహాస్వామి 


మన దేశాన ఒక మహారాజుకి, ఒక చక్రవర్తికి లెని 
గౌరవమన్ననలు సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసికి, 
కాషాయాంబర ధారికి ఉన్నాయి. మన సమాజ సంస్కృతీ 
సంప్రదాయాలలోని విశిష్టత అది. వారి ధర్మ నిర్దశాన్సి, 
మార్గదర్శనాన్ని సమాజం యావత్తు శిరోధార్యంగా ధరిస్తుంది. 
అట్టి మహత్యానికి కారకులు శంకరభగవత్సా దుల వంటి 
మహనీయులు. మన దేశం చెసుకున్న పుణ్యం వల్ల, 
అదృష్టభాగ్యం ఇక అటువంట నుహనియుత పరంపర టక 
కొనసాగుతున్నది. ఆ విధంగా కొనసాగటానికి ప్రధాన కారణం 
చతురామ్నాయ వ్యవస్థ. ఆ వ్యవస్థా నిర్మాత శ్రీశంకరులే. 
ఆయనకొక నిర్దిష్ట లక్ష్యమున్నది. దాన్ని సాధించటానికి 
ఆమ్నాయ వ్యవస్థ సుస్థిరంగా ఉండునట్లు తీర్చిదిద్ది నలుగురు 
మహనీయులను ప్రథమ ఆచార్యులుగా నియమించి, ఆ గురు 
పరంపర అవిచ్చిన్నంగా కొనసాగు నట్లు శాసనం చెశారు. 
మామూలు యతులు సన్యాసులు తపోధ్యాన సాధన చేస్తూ 
ఆత్మావలోకనం లో లీనమై ఉండవచ్చు కాని ఈ పీఠాధిపతులు 
మాత్రం నిరంతర సంచారం చేస్తూ ధర్మ ప్రచారం చెయ్యాలి, 
(మరేతు నియతో వాసో ఆచార్యస్య న యుజ్యతే) తపస్సుద్వారా 
నిష్కళంక వ్యక్తిత్వం ద్వారా బోధనలద్వారా సమాజాన్ని 
ప్రభావితం చెయ్యాలి అని అనుశాసనం చెశారు. 

నాలుగు పీఠములలో శృంగేరి పఠము జగద్గురు స్థానమై 
ప్రధాన పిఠం గా విలసిల్లుతోంది. దీనికి ప్రప్రథమ ఆచార్యులు 
బ్రహ్మాంశ సంభూతులైన శ్రీసురెశ్వరాచార్యులు. తదాది ఈ 
గురు పరంపర బహుశాస్త్ర నిష్ణాతులు, బ్రహ్మ వెత్తలు అగు 
మహనియులతో అవిచ్చిన్నం గా కొనసాగుతున్నది. అట్టి గురు 
పరంపరలో 36వ ఆచార్యులు, పీఠాధిపతులు శ్రీ భారతీతీర్ణ 
మహాస్వామి వారు. 

తమారాధ్య గురుం భక్తాప్రహ్యప్రశయ సేవనైః 

ప్రసన్నం తమనుప్రాశ్య పృభ్బజ్ఞాతవ్య మాత్నః - గురువుని 
భక్తితో అర్చించి వినయ విశ్వాస సేవలతో ప్రసన్నుని 
గావించుకొని ఆత్మ తత్వాన్ని తెలుసు కోవాలని శ్రిశంకరుల 
వివరణకు ప్రతి రూపులై నిలచినవారు. గురు వాక్యమును 
(త్రికరణ శుద్దిగా అనుసరించుచు గురుభక్తికి కార్యదీక్షకు 
ధర్మాచరణకు నిలువెత్తు నిదర్శనముగా నిలచినవారు శ్రీ 
భారతీ తీర్చులు. వారి గురుదేవులు శ్రీ విద్యాతీర్ణుల గురించి 
చెపుతూ : నేను చాలా చిన్నతనముననే 

జగద్గురువుల దర్శనము చేసికొనుట సంభవించినది. మా 
నన్ను విజయవాడ _ తీసుకువెళ్ళినా 
పరిజ్ఞానమును శ్రిచరణుల సన్నిధిని 
గురువుల ప్రశంశలందుకొను భాగ్యము 


టన ౫ 











ఉపాధ్యాయులు 
సంస్కృత భాషా 

ప్రదర్శింపచేశారు. 
LL నీ 3 


జి 











కలిగినది. తదాది శ్రీచరణులే నాకు గురువులని నన్నుద్దరించు 
మహనీయులని ముద్రపడినది. ఏదో ఆత్మీయత దేశకాలాతీత 
అనుగ్రహము నాకేదియో అభయము లభించినట్లు అనుభూతి. 
మనోవాగతీతమైనదా దర్శనానుభవము “ అంటారు. అసలి 
గురు శిష్యుల సమాగమము దైవనిర్ణయమెమో అనిపించును. 
అతి పిన్న వయసులోనే న్యాయ తర్క మోమాంసాది | 
శాస్త్రాలను అధ్యయనం చేశారు. సంస్కృత కావ్యనాటకాదులను 
పూర్తి చేసి పండితులనిపించుకున్నారు. వేదవెదాంగాది సర్వ 
దర్శనములను అధ్యయనం చేశారు. ఎకసంత తోనే. 
యజుర్వేదం పూర్తి చేశారని చెపుతారు. స్వయంకృషి తో తమిళ 
కన్నడ మళయాళ పార బాషలుు నేర్చుకున్నారు. మాతృభాష 
అయిన తెలుగు కన్నా ధారాళంగా సంస్కృతంలో మాట్లాడగల 
పరిజ్ఞానమబ్బినది చిన్నతనమందే. 
బహుకార్య మగ్నులై ఉంటూ కూడా అనుగ్రహ | 
భాషణల ద్వారా, స్తోత్ర వాజ్ఞ్మయాన్ని, ఆధ్యాత్మిక సాహిత్యాన్ని | 
సుసంపన్నం చేస్తూ శిష్యకోటికి మార్గదర్శనం చేస్తున్నారు. “ 
దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్‌ బ్రహ్మమయం జగత్‌ అన్న 
ఆర్ష వాక్కుకు అనుగుణంగా శిష్యకోటి సాధన చెయ్యాలని 
ఆచరణలోకి తేవటానికి వీరి కృషి మరువరానిది. “ గురు దేవుల 
వతం వారి నరదెశం' అన్నట్టు భాసిస్తుంది. 
గంరుబీక్తి, ఆర్నన ౦వ దాయానురక్తి,త వ శక్తి, (త్రివేణ 
సంరగముమునలె పరిఢవిల్లిన వ్యక్తిత్వం శ్రీచరణులది. చైతన్య 















మూర్తి, జ్ఞానప్రబోధ స్ఫూర్తి అయిన శ్రిచరణులు 
శిష్యవాత్సల్యానురక్తితోవే లాదిగాచేసిన అనుగ్రహ 
భాషణములలో నుడివినట్లు స్వధర్మాచరణ యెడల 


శద్దాసక్తులతో మన జీవితాలను తీర్చిదిద్దుకొని ముందుకు 
సాగుటయే గురుదెవులకు మనమివ్వ గలిగిన జన్మదిన 
ఉపాయనము. 

- ప్రసాదవర్మ కామబుషి 








మా గ దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
ఆష్‌ గ శ ౧ 
ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక  ల్రీశ్రీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


జగద్గురువులు ఆ పేరు వినగానే మాటలు రాని 
యురాగవారు కూడా “వహాటలు పలకడం. (వారంగునారు: 
అంతటి మహాత్మ్యం దాన్లో ఉంది. అసలు శృంగేరి అనగానే 
దేవలోకం, దేవతా స్వరూపాలు కళ్లముందు కన్పిస్తాయి. 
అలాంటి శృంగేరిలో తపశ్చక్రవర్తి, సకల నిగమాగమసార 
హృదయులు, రాజగురులు, భూమండలాచార్యులు, శ్రీ 
దక్షిణామ్నాయ శృంగేరి శారదాపఠాధిపతులు శ్రీశ్రీశ్రీ 
భారతీతీర్ణ మహాస్వామివారు దెవతా స్వరూపంలో - 
అత్యంత తేజోమూర్తులుగా ఒక్కసారి చూస్తేనే జన్మజన్మల 
పాపాలు అదృశ్యమయేలా మనకు దర్శనమిస్తారు. 
పీఠాధిపతులంటే ఇలా ఉంటారా? అనుకునేంత 
నిరాడంబరులుగా కన్పిస్తారు. దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్క 
భక్తుని భాషాభేదం లేకుండా ఆప్యాయంగా ఆశీర్వదిస్తారు. 
సమస్యల్ని వింటారు. బాధల్ని మనోనేత్రంతో చూసారు. 
దీవిస్తారు. వారి నుంచి దీవన తీసుకోగానే మనలో తెలియని 
ధైర్యం, సంతోషం, ఆనందం అన్నీ కలిసి వెయ్యి ఎనుగుల 
బలం వస్తుంది. నిజంగా ఆయన ఈ కలియుగంలో 
కనిపించి భగవత్‌ స్వరూపం. అందుకే స్వామివారు కొన్ని 
కోట్ల మంది చెత పూజింపబడుతున్నారు. 
శ్రి జగద్గురు శంకరాచార్య మహాసంస్టానం- 
దక్షిణామ్మాయ శ్రీ శారదాపీఠం శృంగేరి. సాక్షాత్తూ 
ఆదిశంకరుల పాదస్పర్శతో, జగన్మాత శ్రి శారదాంబ గజ్జెల 
సవ్వడితో ఇక్కడి అణువణువూ దేవతా స్వరూపంగా 
హయ లర బలు పంకం ుహాతు 19 క 
మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలాంటి పుణ్యస్థలంలో 
ఆదిశంకరులవారు ప్రప్రథమ ఆమ్నాయపీఠంగా యజర్వేద 
పిఠాన్ని దక్షిణామ్నాయ శ్రీ శారదాపఠంగా స్థాపించారు. 
(విభాండక మహర్షి కుమారుడు బుష్యశృంగుడు తపస్సు 
గావించిన పుణ్యదేశం శృంగగిరి కాలక్రమేణా శృంగేరిగా 
మారింది.) మరి అలాంటి పుణఖ్యప్రదెశానికి వెళ్లటం 
మ రంటలర్‌ పూర్వజన్మ సుకృతంగా భావించాలి. 

త్రిమూర్తి స్వరూపం మొదటి పరంపరగా కొనసాగగా 
తర్వాత ఆదిశంకరులవారు కొనసాగించి విదేహముక్తి పొందే 
ముందు శ్రీ సురేశ్వరాచార్యుల వారికి పీఠ నిర్వహణ 
అప్పచెప్పారు. అక్కడి నుంచి వారి శిష్యుల పరంపర 
అవిచ్చిన్నంగా కొనసాగుతూ నేటికి 36వ పీఠాధిపతిగా 
పీఠాధిరోహణం గావించిన నీ న్ఫీ ల్చీ భారతీతీర్థ 


ల లో 


మహాస్వామివారిచే పరఠాధిపత్యం కొనసాగుతున్న ఈ పం 





దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





37వ పిరాధిపతిగా జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర 

భారతీస్వామి తార మహాసన్నిధానం తారం 
నిరుమించారు: 
అలాంటి ఈ మహిమాన్వితమైన పీఠంలో ఉన్న 

మహాసన్నిధానం వారి చల్లని దీవెనలతో నాకు జరిగిన కొన్ని 
మహిమలను పాఠకులకు ఈ సందర్భంగా 
తెలియజేయటం నా బాధ్యతగా భావిస్తున్నాను. 
నా అనుభవాలు 
అది 2002 సంవత్సరం. అప్పటి శృంగేరీ పఠ 
ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధి ఆకెళ్ల సత్యనారాయణమూర్తి గారితో 
ప్రప్రథమంగా జగద్గురువుల దర్శనానికి బయలుదేరాను. 
ఒక పక్క తెలియని భయం, మరో పక్క ప్రపంచంలోనే 
అతి పెద్ద ఇయ వను. చూడబోతున్నాననే ఆనందం: 
జగన్మాత, జగద్గురువుల దర్శనం అయింది. పరిచయాలు 
అయ్యాక, పాదపూజ భిక్షావందనం చెసుకున్నాం. 
“ఎప్పుడు వెళ్తున్నారు” అన్నారు స్వామివారు. 
“ఈరోజు సాయంత్రం గురువుగారు” అన్నాను. 
“ఈరోజు ఉండండి గురువుగారు చెప్తున్నారు” అన్నారు. 
నేను మా సభ్యుల వంక చూసి... 
“శెలవు రేపటి వరకే స్వామి... మీరు మంత్రాక్షతలు ఇస్తే 
వెళ్తాం అన్నాను. 
మళ్ళీ గురువుగారు కాస్తంత (ప్రేమతో “గురువుగారు 
చెప్తున్నారు. రేపు సాయంత్రం వెళ్ళండి” అన్నారు. 
మేం ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం. మమ్మల్ని 
మళ్ళీ పిలిచి, గురువుగారు - 
“టిక్కెట్ల గురించి ఆలోచించక, వాటిని ఆపేసి తిరిగి 
తీసుకోండి అన్నారు. 
స్వామివారు అన్నిసార్లు చెప్పాక ఎందుకులెమ్మని ఆగాం. 
మర్నాడు పొద్దున పేపర్లు చూస్తే నిన్న మేం వెళ్ళాల్సిన రైతు 
పట్టాలు తప్పింది. మేం ఎక్కవలసిన బోగీ, పక్క బోగీ 
రెండూ దెబ్బతిన్నాయి. 30 మందికి గాయాలయ్యాయి. 
వెంటనే ఒక్కసారి ఒళ్ళు గగుర్పొడిచింది. 

ఉదయం గురువుగార్ని కలిసాం. మా వైపు చూస్తూ 
చిరునవ్వుతో మంత్రాక్షతలు ఇస్తూ... 

“ప్రతి నెలా గురువుగారి దర్శనానికి వస్తుండండి. అంతా 
మంచి జరుగుతుంది” అన్నారు. ఆ రోజు నుండి ఇప్పటి 
వరకు సంవత్సరానికి సుమారు 10 సార్లు క్రమం 
తప్పకుండా వెళ్తుంటాము. 

శ్రీమతి అనారోగ్యం... చిటికెలో మాయం 

2010 సంవత్సరం ఎప్రిల్‌ 25న జరిగిన ఆరోగ్య 
పరిక్షలలో నా భార్య శారదకు ఎడినో కార్సినోమా అని 
ముక్కు లోపల క్యాన్సర్‌) అని డాక్టర్లు చెప్పారు. జీవితం 


ఇ 
ఇ. 









“జనము. 
జ్‌ కాం 








చీకటి. అంతా అయోమయం. ఈ సమస్య నుంచి నా 
భార్యను ఎలా కాపాడుకోవాలో అని ఆలొచిస్తూ నిద్ర 
రాకపోయినా అలాగే పడుకున్నా కలలో జగద్గురువులు నా 
భార్యకు పూర్తి ఆరోగ్యం చేకూరుతుందని ఆశీర్వదిస్తున్నారు. 
అదాటున ఒక్కసారిగా లేచా. అప్పుడు అనుకున్నా 
తెల్లవారగానే శృంగేరికి బయలుదేరాలని. వెంటనే 
జగద్గురువుల దర్శనానికి వెళ్ళా (అప్పటికే జగద్గురువులు |! 
సైనిక్‌పురి శృంగేరి శంకర మఠానికి నన్ను ధర్మాధికారిగా 
నియమించారు) నన్ను దూరం నుంచి చూడగానే 
జగద్గురువులు కనిపెట్టెశారు. దగ్గరికి వెళ్ళా. 

“బాగున్నారా?” అని ఆప్యాయంగా పలకరించారు 
గురువుగారు. 

“స్వామీ! నా భార్యకు సమస్య వచ్చింది. అనారోగ్యం. 
తను అలా బాధపడుతుంటే నేను మఠనిర్వహణ సరిగా 
చేయలేను. తను ఆరోగ్యంగా ఉండేలా చేయండి. ఈ 
మందులు తెచ్చాను. తమరు ఆశీరనుగ్రహం అందించి 
వ్యాధి నయం అయ్యెలా చేయండి. ఇదే నా కోరిక 
అన్నాను. 

వెంటనే స్వామివారు ఆ మందుల్ని తీసుకుని వాటిమీద 
తీర్దం చల్లి, “మీకు పరిపూర్ణంగా ఆశీస్సులు ఇస్తున్నాం. ఆ 
శారదాచంద్రమౌళీశ్వరులు, శ్రీ శారదాంబ చల్లగా చూస్తారు” 
అని మందులు అందించారు. (ఈ సన్నివేశం రాస్తుంటె నాకు 
తెలియకుండానే కన్నిళ్ళు వస్తున్నాయి... తన్మయత్వంతో 
ఆశ్చర్యం కలుగుతున్నది.) 

అంతే- వెంటనె గురునినానిలో ఆ ముంధూ 
ప్రారంభించింది. కొన్ని రోజులకు పరీక్ష చేయించా. అంతా 



















దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


త్తు 





నార్మల్‌ ఇప్పటికీ తను బాగా ఉంది. మరి వారు భగవత్‌ 
స్వరూపం కాక ఇంకేమిటి? 
జగద్గురువుల వాక్కు. దైవవాక్కు 

నా సహ పాత్రికేయుడు జగన్‌ ఆర్దికంగా పర్లెదు. ఒక్కడే 
అబ్బాయి. చదువులో బెస్ట్‌. తనకూ ఎప్పట్నుంచో 
జగద్గురువులను చూడాలని. అవకాశం, అవసరం రెండూ 
వచ్చాయి. ఒకరోజు నేను చెప్పా "జగన్‌! శృంగేరి గురువుగారి 
దర్శనానికి వెళ్తున్నా వస్తావా? అని. ముందు కాస్త 
ఆలోచించారు. తరువాత సరే అన్నాడు. ప్రయాణానికి సిద్దం 
అయ్యాం. వాళ్ళబ్బాయిది ఎంసెట్‌ పరికల బాల్‌ టిక్కెట్‌ 
తీసుకుని వస్తున్నా అని నాతో చెప్పాడు. గురువుగారి 
దీవెనలు కావాలన్నాడు. శృంగేరి వెళ్ళాం. జగద్గురువుల 
దర్శనం లభించింది. జగన్‌ని స్వామివారికి పరిచయం చేశా. 

న IS వాళ్ళబ్బాయి ఎంసెట్‌ 
పరీక్ష హాల్‌ టిక్కెట్‌. మంచి ర్యాంక్‌ రావాలి. ఉచిత సీటు 
రావాలి. అన్ని ఇబ్బందులు పోయే విధంగా ఇంజనీరింగ్‌ 
చదివి మంచి ఉద్యోగం వచ్చేలా దీవించండి” అని 
ప్రాధేయపడ్డా గురువుగార్ని. 

స్వామివారు చేతిలో హాల్‌ టిక్కెట్‌ పెట్టుకుని- 

“గురువుగారు పరిపూర్ణంగా ఆశీర్వదిస్తున్నారు. అన్నీ 
మీరనుకున్నట్టుగానే జరుగుతాయి” అంటూ 
మంత్రాక్షతలు, హాల్‌టిక్కెట్‌ జగన్‌ చెతిలో పెట్టారు. 
పరికరయిపొయూయి. గురువుగారి దితెనలు ఫలించాయి. 
రెండు వేల లోపు ర్యాంక్‌ వచ్చింది. వాళ్ళింటి దగ్గర 
వ యులో ఎంటెక్‌ (మెకానికల్‌) బెస్ట్‌ ర్యాంక్‌తో 
పూర్తి చేశాడు. గురువుగారు చెప్పినట్టే 'ఒరాకిల్‌లో 
ఉద్యోగం. విచిత్రమేమంటే, ఆ ఉద్యోగం కూడా వాళ్ళింటికి 


కాస్తంత దూరంలో. అందుకే గురువుగారి వాక్కు దైవ 
వాక్కు. జగద్దురువులకి వారి మహిమలకి నమస్కారాలు. 
2013 డిసెంబర్‌ 30. సైనిక్‌పురి శృంగేరి శంకరమరానికి 
జగద్గురువులు మహాసన్నిధానం వారి రాక. వేల సంఖ్యలో 
జనం... స్వామివారి పరివారం. మఠం ప్రాంగణం లోపలే శ్రీ 
శారదాంబ సన్నిధానం ఎదురుగా జగద్గురువులు 
ఆశీనులయ్యారు. ఫ్యాన్లు తిరుగుతున్నాయి. ఎయిర్‌కూలర్లు 
పనిచేస్తున్నాయి. స్వామివారి పక్కన నిలబడ్డ మాకు 
స్వామివారి పరివారానికి చెమటలు కక్కుతున్నాయి. బట్టలు 
తడిసిపోతున్నాయి. తుడుచుకుంటున్నాము. నుదుట 
భస్మం కరిగిపోయింది. జనప్రవాహం. స్వామివారి దర్శనానికి 
వస్తున్న వేలకొలది భక్తుల్ని ఆశీర్వదిస్తూ ప్రసాద వితరణ 
చెస్తున్నారు. అయినా స్వామివారికి మాత్రం కాస్తంత కూడా 
చెమట పట్టలేదు. వస్త్రాలు తడవలేదు. ముఖాన, శరీరం 
అరల భస్మపు పుండరీకాలు కాస్తంత కూడా కనుమరుగు 
కాలేదు. అలా చిరునవ్వుతోనే భక్తులకు సమాధానం 
చెబుతున్నారు. మనం పురాణాల్లో చదువుకున్నాం. 
దేవతాస్వరూపులకు చెమట పట్టదని, ఇప్పుడు ప్రత్యక్షంగా 
చూశాం. స్వామివారు అంగీకరించకపోతే ఒక్క ఫోటో కూడా 
రాదు. అప్పుడప్పుడు నా మనస్సు బాగోలేనప్పుడు అప్పటి 
ఆ విడియో చూస్తూ, స్వామివారికి దణ్ణం పెట్టుకుంటూ 
ఉంటాను. వారే నా శ్వాస- నా ప్రాణం - నా జీవితం. 
మరోసారి గురువుగారికి సాష్టాంగ ప్రణామాలతో. 
- పండరినాథ్‌ ధర్శాధికారి, 
శృంగేరి శంకరమఠం 
సెనిక్‌పురి, సికింద్రాబాద్‌, సెల్‌ 79818 98489 








దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 


పారహంస్యచ్చవి 


తపోబ్రహ్మచర్యవ్రత ప్రతి నిర్మాయతాసర్వ విశ్వాస 
తేజోవిభాండాత్మజాతర్వ్య శృజ్ష్ణాశ్రయాద్రశశాన్తేక ధామ 
స్వధామ్నాం 





క లసచ్చారదాబఠమాతిష్థతాం 

+ వేదవేదాంగషడ్డర్శనశ్రాతసుస్మార్త విద్యాపురాణేతిహాస 
వ్రజశవ్యదృశ్య ప్రబంధావలికావ్య సద్ధర్మశాస్తత్రయీ 
దండనీతి ప్రియాన్వీక్షికిభవ్య వార్తా ద్యనేకాత్మవిజ్ఞాన 
సధ్యాజ్మయశ్రి స్వరూపోల్లసత్కచ్చపవల్లకెచారు వాక్కిర 
భద్రాక్ష మాలాస్ఫురత్పుస్త కామ్ఫోజ పాణి ప్రభా శు 
బ్రధీఢేరణోదార సంగీత సాహిత్య సుస్తన్యదాన వ్రత 
స్నేహ భూదక్షణామ్నాయ సర్వం సహా 




























+ న్రిపరివ్రాజకాచార్య వర్యోత్తమానాం శారదాపఠమాస్థాయ బోధం ప్రబోధం సదా కుర్వతాం, 

+ పదాద్వైత వాక్య ప్రమాణాబ్ది పారంగతానాం సర్వవిద్యాస్వరుకృంకరాచార్య సుశ్రీపదాబ్దాత 

భి లసచ్చబ్దశాస్త్ర ప్రకాండ త్రయీధర్మ మైమాంసశాస్త్ర పూజాపరాణాం 
ప్రమాణాధ్వ సర్వోచ్చ సన్న్యాయశాస్త త్రికాంభోధి + జగచ్చోక బెతాహది దుర్జొోషహర్తుః, సదాద్వైతమోహ 
శమ్యాత్రయీరమ్య సమ్యజ్మణిద్వీప సంచారి దీపశ్రియా ప్రహర్తుః శుభాద్వైత తత్ఫోపదేష్టుః 

* సద్యమాద్యష్టయోగ ప్రయోగ ప్రభావోపపన్న స్వరూప + ప్రమోహాస్తదృష్ట్యా భిదాదోషయుక్త్యా భృశం శోకసక్యా 
శియాం * సమస్యా, మహత్యా, జగత్యా, గురొః 

+ యంత్ర్యసంయత్రణం సంనియంత్ర్యాను సంయంత్రణం శంకరాచార్యవర్యస్య 
సౌఖ్యకార్యాసనం ప్రాణసన్ధారణం చాహృతిర్ణారణంధ్యాన + పారమ్సరీ ప్రాప్త మేతత్సదం ధర్మశస్తం 
వం మా... మిత్యష్టరూప క్రియాయుక్తయోగాత్మ + శివజ్ఞానశుద్దం తథా సంప్రదాయం సదాచార పూర్ణం 
విద్యావిధి జ్ఞాన నిష్ణాగరిష్థప్రతిష్టాత్మనాం సుసంస్కారభవ్యం పరాం సంస్కృతిం సంప్రయచ్చన్తమ 

* సాధువార్తా సమాఖ్యాన సింహాసనాసిన చిద్రూప వ్యాజమారక్షతాం షణ్మతస్థాపకానాం మహాశక్తిధృక్‌ 
విభ్రాజినా * సర్వషాడ్గుణ్య సంభూషణానాం, సుషడ్డర్శనోద్దెశ 

+ వెదవెదాన్త సిద్ద్ధాన్త సద్దన్ధ సంవ్యాఖ్యికాఖ్యాత సందేశికానాం 

సింహాసనాసిన చిన్మూర్తి విభ్రాజితానాం + వశీభూత తంత్రావలీ సర్వమంత్రావలీ 
) + తపశ్యక్రవర్యాది సన్నామ క్రీర్యా సుపసంభ్రాజితానాం * సర్వయంత్రావలీ కత్వ సంపాదితాలభ్యసమ్యక్స్యతంత్రత్వ 

+ (శుతరార్థదాన వ్రతార్తిక్షతి, క్షమశీల క్రియా సత్యసంభాషితా కానాం నితాన్తా గమోధ్యాన కేలీ సముత్సాహవిద్యోతినాం 
యజ్ఞకర్మాది వైవిధ్యయుక్ర్రీతపశ్చక్ర నిత్య ప్రవృత్తి + సర్యదా-ద్వైత వేదాంత విద్యా రసాస్వాదినాం 
ప్రసన్నాననానాం * తన్మరందానుభూతి ప్రకాశస్వరూపాత్మనాం 

+ సదావేదధర్మేహినాం, చారునిర్మోహ వేదోక్త + సర్వథానవ్యతా పూర్వవిద్యా పదశ్రి మహాతీర్థ సత్‌స్వామి 
సత్కర్మశర్మెకదృగ్గర్మ మర్మ ప్రకాశైక కార్యోత్తరాణాం సత్సాని పద్మోద్భవానామనంత శ్రియాం “భారతీతీర్థ 

+ చక్తత్తుబభజ్లోచ్చతుజ్లానదీతీర సంవాసభాజాం సుశ్రీగురూణాం పదాబ్దాత సత్సన్నిధానే 

+ లసతుబ్లశృజ్షాద్రెపాదప్రసేకాయ సమ్యగ్వహత్తుబ్ల భజ్లోల్ల పరశ్రినిధానావనౌ భాగ్య పుర్యా, బృహచ్చీనగర్యా, 
సన్నీరరజ్లాన్తజ్లాగ్ర నృత్యద్విహారోచ్చలచ్చారు మహోద్యానరమ్య ప్రదేశే సులాలిత్యలావణ్య 
మీనవ్రజాంచత్‌ తటప్రాంత భేక ప్రసూతిశ్రమ స్వేద సౌందర్యలీలా సుహేలా 
నిర్వాపి జృమ్మతృణాభాసి సర్పప్రవృత్తి స్ఫుటక్షేమశాన్తి * కలాతోరణప్రాంగణే 
స్థలీహారి తుజ్ఞానదీతీర సంవాసినామ్‌ + ధర్మకామార్థ కామ ప్రసకైర్ముదాభక్తియుక్తెః ప్రమోహేద్ధ 

* బుష్యశ్శజ్లాద్రిదర్యన్తరావాస విశ్వార్తి నాశ్రవతానాం పాశ్చాత్య దుర్వాసనాస్థావిరక్రర్‌, భవత్సాదపద్మ 


“జనము. 
జ్‌ కా. ము 





దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





ప్రసేవానురక్తః పురాపుణ్య 
పూర్ణెర్మనోవాక్తను ప్రేరణై స్పందిదృక్షా- 

భిపూరైః 

* శుభ శ్రిప్రవాహాగ్రపూరైరివాత్రాగతైః 
సాదరైరే భిరేతైర్దనైః 

© భక్తిధర్మస్వనుష్టాన 
విద్యావ్రత శ్రేష్టయాగ వ్రత స్నేహదాన 
ప్రచారం ప్రవృత్తాచ్చవాక్ళక్తి 
సండ్రురకజ్ఞాన సంపత్తి సందర్శకాదర్శ 
సద్‌ దర్శనాఖ్యా సువిఖ్యాతమాః 
పత్రికానెత్మక్రిరర్యమాణం 

* సుసంస్కార సజ్కల్ప సద్వాసనం 
మానసం 

* చారు వైదర్శికారీతి సద్భారతీ వృత్తి 
శయ్యాప్రసాదాది సమ్యగ్గుణారోచకం భావ గంభీర 
సాంద్రార్థ శుద్దస్వభాభావ నాలోచకం స్వామి 
సమ్యక్కృపాగీర్చలాసాదితం దండకచ్చంద సారంజితం 
నెవ సంసాచికం వాచకం 

+ హృచ్చిరోదృజ్మనోవాక్కరా బ్దశ్రుతి శ్రీసదపష్టాబయుక్తం శ్రుతి 
స్మృత్యుదిర్ణం పరందండ వరద్దాజితం కాయికం 

* పాణ్‌షు స్టాపితైర్‌ ఉచ్చకః స్వామిపాదార్సితైః, బిల్వకః 
పల్లవైరబ్కురై రజ్బోతైర్గన్టితైర్మల్లికామాలతీ, పాటలీ, 
నాగవల్వ్యుత్పలీ, చమృకాశోకకదామృ 
బృన్గామ్బుజాతాదిభిః సుప్రసూనైః కృత స్వాగతం 

స ప్రణమోత్తమాజ్గం, సమోత్సాహసబ్గం 

+ పురాసంప్రదాయోన్నతి స్థాపనోద్దెశ సంజ్ఞాపనం 

జాతి వర్ణాశ్రమోదారధర్మాశ్రితై ర్భారతీయై రభేదప్రవృతైః 

సమెకత్వ భావ ప్రపన్నైః కృతం 


© 


* ఛార్యలం 
గౌరవం వన్షనమ్‌భోభోః శిశుత్వే-పి బాల్యె-పి 
సద్బహ్మచర్యట్రతేనాప్త సద్గుర్వనుగ్రాహ్యాసంన్యాసదీక్షాః 


© 


సదీక్షాః 
న కర్మ ప్రజావిత్తహత్వేతదభ్యర్హమ[త్రామృతత్వమ్‌ 
న చాకర్మణానిర్గనేనాప్రజేనాపి సమ్పాద్య మేద్దువంతత్‌ 
న తారుణ్యనెతృత్వ రాజత్వ ముఖ్యాదికారైర్నితాన్తం 
పరంప్రాప్యతే కేవలం త్యాగతోధర్మ సంన్యాసతో నిశ్చితమ్‌ 
స్వర్గతసూత్తరం భ్రాజమానం హృదిబ్రహ్మతత్త్వం 
పరంయాన్తిహిన్యానినో 
+ వేదవేదాన్త విజ్ఞాన నిర్ణీత సత్యార్థ సంశు 
ద్దసత్వావిధీజ్ఞాయతన్తే చతే 
+ బ్రహ్మలోకే-న్తకాలే పరంజ్యోతిరేతద్‌ విదిత్వా-థ సంఫప్రా 
ప్పవస్వేవతద్‌ 
వ... 


యి 


అ © © © © 

















hp 
[ 





య ౩ 


+ సత్యమెవాత్మతత్త్వం హృదిస్థం పరం 
పుండరీకే మహాదహ్రభాగాన్నరం సాక్షి 
+ తత్రాపిదహం వియత్‌, శోక హీనం చ 
యచ్చాభ్యుపాస్యం చ సావిత్ర రూపం చ 
+ వేదాన్త విద్యాసునిత్యం ప్రబోధ్యం 
ప్రబోధ్యం తదోంకారరూపం చ భాస్వచ్చ 
* తస్య ప్రకృత్యాం పరోయః పరెశశ్చ 
పరివ్రాజధర్మా పరంబ్రహ్మ రూపాః 
సదావన్షనియాః ఖలు 
* శ్రిమదాచార్యవర్యాః పరాః శంకరా 
ధర్మరక్షార్థ మత్రా-- 
త్మవిద్యార్థమప్యాశయం వోవ్యధుః, 
తద్భృశంభోద్రువం వో-త్రవన్హామహి 
(పేరయన్సు స్వధర్మే భవన్తః సదే త్యే 
వసం ప్రార్ణయామశ్చ 
+ భోభోగురూత్తం సవర్యాః సదా బ్రహ్మసందర్శనాః 
ఆత్మసందర్భ్శనాః సాధువిశ్వాత్మసందర్శనాః 





స్వాత్మనాన్యాః 

* ఇయం పత్రికా దర్శనాఖ్యామనుష్యస్య చాంధ్రస్య, 
సత్సాధక స్యాధికారాధనియా పి సుజ్ఞాన 
వైరాగ్యయోగాన్వితా సాధుహృత్‌క్షత్ర భూమౌ సదా 
భక్తివల్లి సమారోపికా! కర్మమార్గాను యాత్రాశ్రితానాం 
ముహుర్మార్గ సందర్శికా, 
వెదధర్మోదయాశారుణత్విట్ఫటా క్ల 
యజ్ఞయాగట్రతానుష్టితి ప్రేరణా భూమికా, 
దూరసందర్భకానేకవాహగ్రవన్తీషు దుష్కల్మషక్షాల 
నోద్యత్రయత్నస్వయం స్థాపిత స్వచ్చతాకా, 
తపస్సిద్దసాధుప్రకాశాయ సందీక్షితా 
శోకమోహ ప్రవృత్తాన్యధర్మాశితాత్మ స్వధర్మాజ్ఞ పార్ధ 
ప్రబోధాత్మధర్మోపదేశైక గీతార్ధకా, ద్రోహ దుర్వ్యాపృతి 
శ్రీహృతిస్వావినీతి ప్రవృత్త్యాది దోషానతా సంచరద్దపికా 

* రామణి సా-ద్యనః సద్గురు (పేరణావర్షితా, శం, జనానాం | 
సదా కర్తు మత్యన్తయోగ్యా-స్వితి ప్రార్థయామః 

* అయిశ్రిపదాః! శ్రినిధానా! అనన్యాః! 

* ఇమే సర్వ ఎవ ప్రియం శ్రీభవద్దర్శనం ప్రాప్య సమ్యక్‌ 
కృతార్దాః సుయోగ్యాశ్చ కాలత్రయే-ప్యద్యజాతాః 
భవదృద్రవాగ్సిః నిదేశ్యా భవద్బావికాశీర్చిరుత్తేజనియాః, 
భవద్దృక్‌ ప్రసారైరరోగాః శుభాయుస్సుసంపద్యుతోఃస్యుః 
భవద్యాక్రుతేః సంస్కృతాః సర్వ ఎతేవయం 
సాధువందామహే, భో, నమోవో నమోవో నమోవో నమః 
- దోర్సల ప్రభాకరశర్మ 













దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 





శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 






జగద్గురు శీశీశ్రీ భారతీతీర్థమహాస్వామివారి 
శ్రీచరణములకు ప్రణామాంజలి. ప్రతి మానవుడు తప్పనిసరిగా 
ఒక గురువును త్రికరణశుద్ధిగా ఆరాధించుకోవలయును. అది 
ఆత్మోద్దరణకు మాత్రమే. అనగా ఆరాధన ఫలము 
అందుకొనేవాడు ఆరాధకుడు మాత్రమే. కాగా అది ఆశించిన 
మహా ఫలాన్ని అందించాలంటే ఎన్నికలో ఎ విధమైన 
పమాదమూ ఉండరాదు. అందు వలన ముందుగా 
గురుతత్వాన్ని గురించి విశేషంగా కృషిచేసి నిర్ణయించు 
కవల. 

జగద్దురువులు శ్రీ భారతీతీర్థ మహాన్వామివారు సుమారు 
మూడు దశాబ్ద ములకు పూర్వమే గురుతత్త్వమును 
ధ్వన్వాత్మకముగా ప్రకటించి యున్నారు. ముందుగా 
లోకసామాన్యమైన విద్వల్లక్షణములను పేర్కొని, ఉండవలసిన 
వానిలో ఏవో కొన్ని ఉండటము క్రమక్రమముగా పరిపూర్ణతకు 
సంబం ధించిన విషయము కాదని చమత్కారముగా చెప్పుచూ 
పరిపూర్ణత్వము అనగా ఎమిటో, అది ఎ విధముగా 
ఉండవలయునో అన్వయముఖ ముగా ప్రతిపాదించిరి. 
కమముగూుుి అరాోలించుకొనగా, ఇక్కడ ప్రన్తావనకు 


వ్వా” గో 





జగదురు మహా 


“ఆజన్మ. 
గ! కాం 





విభూతి 


వవ నవి ఎనిమిది విపచుములు. 

1. ఆమ్నాయపరిగశ్రమ : వేదాలు 
బుగ్యజుస్సామాధర్వణ నామాలతో నాలుగు. ఒక్కొక్కవెదంలో 
సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు అని నాలుగు 
విభాగాలు. అట్టిపదునారువిభాగాలలో అత్యంత పరిశ్రమచేసిన 
వేదవిద్వరేణ్యులు కొందరు. 

2. శాస్రాభిజ్ఞత : వ్యాకరణము, తర్కము, మమాంస, 
వేదాంతము మొదలైన శాస్త్రములను అధ్యయనము చేసి బోధ, 
ఆచరణ, ప్రచారణముల ద్వారా వానికి సుస్థితిని కల్పించిన 
మహానుభావులు కూడ కొందరు. 

3. సాహితీ సమారాధనము : బుషులు, బుషికల్పులు 
మొదలైనవారు రూపొందించిన కావ్యనాటకాది వాజయము 
సాహితి. అందు విశేషకృషిచేసి ప్రఖ్యాతి కన్నవారు 
సాహిత్యపండతులు. అట్టివారు కొందరు. 

4. వినయము : పై మూడు విభాగములలో వి 
ఒక్కదానిలోనైన కొంత కృషిచేసిన వానికి నేనంతవాడను, 
ఇంతవాడను అని ప్రకటనముచేసి లోకమున సంమానాదికము 
య తం ఉర వ ఉంతున అది 
మంగ ఉండదంరల నంట తం లలా. 
దాం న్గానమున గర్వమును నింపి ఉంచును. అది 
పతనమునకు కారణమగును. 

కడ ఆలూారు అభ్యసించిన వేదశాస్త్రములను 
ఆచరణలో పెట్టుట ఆచారము. చాలమంది తెలిసిన 
ఆగమార్థములను మాటలతో ప్రకటించు చుందురు గాని 
అనుష్టింపరు. అనుష్టించినపుడే దానికి ధర్మస్థితి కలుగును. 
కనుక ఆచారము అనునది గురుపదవాచ్యునకు 
అతిముఖ్యముగా నుండ వలసిన గ్గితి. 

6. భక్తి : శ్రీశంకరులు భక్తిని మోక్షసాధనసామగ్రిలో 
గరియసిగా అభివర్ణించిరి. భగవంతుని నిరంతరము 
తనుహృద్భాషణాదులతో లాం చుండుటను 
భక్తియందురు. అట్టి సేవయొక్క మరియొక స్వరూపమే 
'స్వన్వరూ పాను సంధానము”. ఆత్మన్వరూవమును 
నిరంతరముగా, నిరంతరా య ముగా మనస్సునుండ 
చెదరిపోకుండ పట్టియుంచుటయే భక్తి. 


7. క్షమ సహనము. ఎట్టి యిష్టమునైనను, 
అనిష్టమునైనను సహింపగలుగుట. అనగా ఇష్టము 


కలిగినపుడు వొంగకుండుట, అనిష్టము కలిగినపుడు 
ఉద్విగ్నత వొందకుండుట. ఒక విధముగా నిర్వికార చిత్త 


ము 





















ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 
వృత్తిత్వమె యాం. 
8. చాతురి మనస్సులో ఎదైన ఒకదానిని 


భావించుటలో, మాటాడు టలో, ఆచరించుటలో ఉండవలసిన 
నేర్పు. పనితనము, గొప్పప్రజ్ఞ అను దానికి చాతురి అని 
వ్యవహారము. 

పైని పేర్కొన్న ఎనిమిది లక్షణములు, పరిపూర్ణముగా, 
సముదాయ రూపముగా నున్నవాడు మాత్రమే. 'గురు' 
పదమునకు అక్ష్యృవ్రాయుడగును. మరొకవిధముగా 
వినియందేఒక్కటి కానరాకున్నను అట్టివానిని “గురువుగా 
భఖావింపరాదని భావము. 

దీనికి సంబంధించి జగద్గురువులు శ్రీశ్రీశ్రీ 
భారతీతీర్థ్ణమహాస్వామి వారీ కింది శ్లోకమును 
ప్రకటించియున్నారు. 

“నానామ్నాయ పరిశ్రమం కలయతాం నాస్యేవ శాస్తేషు 
oe 

సత్యోరప్యనయోర్హ్యయో ర్న సులభా సా హి క్షితౌ సాహితీ, 

అ ప్వేతాసు సతీషు నాస్తి వినయో నాచారభక్తి క్షమా 

చాతుర్యః స చ నా చనసాచస చ తాశ్చాలమ్బ 
ఖేలన్త్యముమ్‌.” 

అనేక వేదములలో పరిశమము చేసికొన్నవారికి 
ములయందు బుద్ది ఉండదు. అమ్నాయపరిశ్రమము 
, శౌస్తములయందు బుద్దిని పెంపొందించుకొన్నవారికి ఆ 
సాహితి సులభ కాదు. ఈ మూడును ఉన్నను వినయము 
ఉండదు. ఆచారము, భక్తి, క్షమ, చాతురి అనునవి యుండవు. 
అదియు, అదియు, అదియు, అదియు, అవియును ఈతనిని 
అవలంబించి ఆడుకొనుచున్నవి. 


శా 


(es 


లీ 
2? 


© 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశి 






త్తు 





ఆ ఆ 
ష్ట సంచిక 


ఇది శ్లోకతాత్సర్యము. దీనిని మరికొంత సంభావించి 
చూచుకొన వలయును. నిజమునకు ఇక్కడ ఒక 
సర్వనామము ఉన్నది. “అముమ్‌” - ఇతనిని. సర్వనామము 
సాధారణముగా ఒక వ్యక్తినో, ఒక వస్తువునో తెలియ 
జేయవలయును. ఆ వ్యక్తి ఎవరు? ఈ విషయము శ్లోకమున 
వాచ్యముగా లేదు. అనుమానప్రమాణమునుబట్టి దానిని 
అనుమేయముగా భావింప వలయును. సందర్భమునుబట్టి ఆ 
వ్యక్తి జగద్గురువై యుండును. అట్టి జగద్గురు పదవాచ్యు 
లనేకులు ఉండవచ్చును. అందులో ఎవరు? అను ఆకాంక్షకు 
మనకు ప్రత్యక్షముగా గోచరించుచున్న శ్రీ శృంగేరీ శారదా 
మ్నాయ పీఠమహాస్వాములు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ణులే యని 
సమాధానము. ఇతరులేల కారాదు?  అనుప్రశ్నకు 
సమాధానము కూడ మనము సాధించు కొనవలయును. 

పైని చెప్పిన లక్షణములన్నింటికి సమన్వయభూమిని 
మెలరుఎత్‌ పరింతించినది మునకు రియ అహా నవి 


అకుంబును: 
1. ఆమ్నాయపరిశ్రమ : శ్రీవారు పూర్వాశ్రమమున 
తంగిరాల సీతారామాంజనేయ నామాంకితులు. వారి 


పితృపాదులు వేదవిద్యయందు విశేషమైన కృషి చేసినవారు. 
అనేకులను వేదవిద్యాపారంగతులను చేసిన వారు. ఆ 
అనేకులలో ప్రథమగణ్యులు శ్రీ సీతారామాంజనేయులుగారు. 

2. శాస్త్రాధిగమము : శ్రీవారు శ్రీశృంగేరీదక్షిణామ్నాయ 


పీఠాధీశ్వరులు శ్రీఅభినవ విద్యాతీర్థమహాస్యాముల వారి 
శిష్యత్వమున అనేక శాస్త్రములను సంప్రదాయపద్దతిలో 
అభ్యసించినవారు. అనేకులకు అధ్యాపనము చేసిన వారును. 
అట్టివారిలో మరల 


ప్రప్రథమగణనియులు ఇప్పటి 








దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 








సన్నిధానము వారు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీస్వామివారు. 

3 సాహితి : శ వారం 
సంస్కృతాంధ్రాంగ్లహిందిసాహిత్యములను సమగ “ముగా 
అనుశీలించినవారు. అట్లే తమిళకర్ణాటకాది దేశభాషల 
సాహిత్య మును కూడ చక్కగా వశముచేసికొన్నవారు. 
అంతమాత్రమే కాదు స్వయముగా సాహిత్య సృష్టికర్తలును 
అయి వరాజిల్లుచున్నవారు. 

“గరుడగమన తవచరణ కమల మిహ 


లసతు మమ హృది నిత్యమ్‌” అన్న గేయయు 
ఒక్కటిచాలును, వారి సాహితీసార్యభౌమత్వమును 


నిరూపించుటకు (ఈ గేయమును ఈ వ్యాసము చివర 
శక్తికొలది వ్యాఖ్యానింతును). 

ర కర కర ఏలు 
సర్వాశితకోటికిని ఆదర్శ ప్రాయులై వర్తిల్లుచున్నారు. 
స్మితపూర్వాభిభాషిత్వము, దర్శనార్థము వచ్చు వారిని, 
శ్రీరామచంద్రునివలె, యోగక్షేమములను గూర్చి విచారించుట, 
ఎవ్వరిని నొప్పింవపకుండుట, అందరకును అభిగమ్యులై 
తముడు. అము. వకుదతగునవి. శి వారా వినయగరిమను 
అభివ్యక్షము చేయుచుండును. ఈ విషయమున 
రఘువంశమున కాళిదాసుచెప్పిన ఈ శ్లోకము సృృతిలో మెదలు 
చుండును. 

“ఖీమకాన్తైర్పృపగుణైః స బభూవోపజీవినామ్‌, 
న. 


యి 













న్‌ 
[ 





అననన .. 


అధృష్యశ్చాభిగమ్య శ్చ యాదోరత్నైరివార్ణవః.” 

ఆ లర ల తాల వుల ల ఉంట. 
తన్నాశ్రయించి బదుకు వారికి అధృష్యుడు, అభిగమ్యుడును 
అయిఉండువాడు. సముదమునందు జలజంతువులు 
వెరపుగొలుపుచుండును. రత్నములు ఆకర్షించుచుండును. ఆ 
విధముగా అతనియందలి భీమగుణములు సులభగమ్యతకు 
అడ్డుగా నిలుచును. కాంతగుణములు ఆప్యాయతతో 
రమ్మురమ్ము అనుచుండును. శ్రీవారి వ్యక్తిత్వము కూడ 
అట్టిదియే. 

ఈ సందర్భమున నొకవిషయము నా హృదయములో 
నిరంతరము కదలాడుచుండును. ఒక సందర్భమున శ్రీవారు 
నన్ను అత్యంతవాత్సల్య ముతో సంబోధించుచు “శర్మగారూ! 
మనము ఎవ్వరినీ నొప్పించగూడ దండీ!” అన్నారు. ఆ 
స్వభావము వారిని దర్శించు సర్వసమయములలో నాకు 
నిరూపణకు వచ్చును. నా వాలిట అది ఒక 
మహామంత్రోపదేశము. ఆ వాక్యములో తారక 
వెదాంతరహస్యములు స్ఫురించుచుండును. అట్టి ప్రవృత్తిని 
అలవరచుకొనవలయునను అభిలాష నిరంతరము కలుగు 
చుండును. 

5. ఆచారము : శ్రీస్వామివారు సదా బ్రహ్మైకనిష్టలయి 
ఉండయు సదాచారవిషయమున అత్యంతనిష్ట కలిగి 
లంట య గమ టు యుందుము. 

“యద్యదాచరతి శ్రేష్ట స్తత్తదేవేతరో జనః 

స యత్రమాణం కురుతే లోక స్తదనువర్తతే” అను గీతా 
వాక్యార్థమును సమన్వయాత్మకముగా మనము శ్రీవారియందు 
గమనింపవచ్చును. జగ ద్దురువు వాసుదేవశ్రీకృష్ణునిప్రవృత్తి 
వంటిది యిప్పటి యీ జగద్గురువుల ఆచార ప్రవృత్తి. 

6. భక్తి : 'స్వస్వరూపానుసంధానయే భక్తి” అని శ్రీ శంకర 
భగ వత్సాదుల సత్యభావన. స్వముయొక్క స్వరూపమును 
అవిచ్చిన్నముగా కలుపు కొనుచు ఉండుట భక్తి లక్షణము “స్వ” 
శబ్ద మాత్మ వాచకము. ఇక్కడ పరమాత్మ వాచకము. దాని 
తత్త్వముతో అనుసంధానము - “లంకె” నిరంతరముగా 
ఉంచుకొనుట అని ఈ వాక్యమునకు అర్థము. ఆత్మ 


పరమాత్మల ఐక్యమును నిరంతరముగా 
నిలువుకోవటమన్నమాట. దానికి మరొక వ్యవహారము 
అద్వైతము. 


కాగా భక్తిలో భక్తుడు, భజనీయము, భజన అనెడి త్రిపుటి 
ఉండును కదా! దీనిని అద్వైతమనుట యెట్లు? అను శంక 
కలుగును. వ్యవహారదృష్టితో ఇచట నానాత్వమున్నను 
పరమార్థదశలో ఆ మూడింటికి ఎకత్వమే సాధింప 
వలయును. అది శాస్త్రియమైన విషయమే. ఆ 
సాధ నమార్గమును నీ భగ వత్సాదులు 


VY 

















శారదాచంద్రమౌళీశ్వరార్ప్సన సమయమున స్వయముగా ఉప 
తులై అనుమవానరూపముగా అనుభవమునకు 
తెచ్చుచుందురు. ఆ సమయ మున అద్వైతమార్గమున 
పరిణతి సాధించినవారికి అచట “ఏకత్వమే” అను భవమునకు 
వచ్చుచుండును. శ్రీ స్వామివారి “భక్తి” అటువంటిది. 
మరియొక విధముగా, అచట ప్రపంచజ్ఞానము ఉపశమించుట 
జరుగును. శ్రీ స్వామి వారి విషయమున “భక్తి” అంశమునకు 
అర్థమయ్యదియే. 

7. క్షమ : సంస్కృతమున స్తీలింగమైన 'క్రమా' శబ్దమునకు 
భూమి, ఓరిమి అని రెండర్థములు. క్షమతే, క్షాన్తిశ్స క్షమా అని 
లింగాభట్టు. దేని నైనను, ఎంతభారమునైనను సహించుటకు 
క్షమ” అని వ్యవహారము. 

మన జగద్దురువులలో ఈ లక్షణము అతివేలముగా 
దృశ్యమాన మగును. ఒక చిన్ని సంధఫుటన. నేను 
నాపరివారముతో దర్శనపంక్తిలో శ్రీస్వామివారి సంనిధానమున 
నిలిచియుంటిని. మా తరువాత ఒకవ్యక్తి ఇంచుమించు 
ఉన్మత్తునివలె నున్నవాడొకడు వచ్చెను. నేను గమనించు 
చుంటిని. అతనిని చూచునప్తుడును శ్రీగురుదేవుల 
ముఖమున దరహానము చెరుగలెదు. అందరకువలి ఆతని 
చేతిలో ఒక ఫలమును ప్రసాదముగా అందించిరి. కానీ 
అతడు, నాకిది వద్దు, అది కావలయునని మరొకఫలమును 
నిర్దేశించి అడిగెను. చూచుచున్నమావంటివారికే అది 
అనుచితవ్యవహార మనిపించెను. కానీ స్వామివారు అతనితో 
అయితే అది అక్కడుంచు, ఇదిగో నీకు కావలసినది తీసుకో 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 






త్తు 


wm - జీ 
అని ముఖమున ఎట్టి వికారరేఖయు లేకుండ పలికి 


ప్రసాదించిరి. ఆ సన్నివేశమును గమనించుచున్ననాకు 
శ్రీమద్రామా యణమునందలి శ్రీరామచంద్రమూర్తి వైఖరి 


మదిలో కదలాడినది. పట్టాభి షేకవార్తను, 
అరణ్యగమనవార్తను ఆ మహాత్ముడు ఒకే విధముగా స్వీకరిం 
చెను. ఆ సందర్భములో వాల్మీకి ప్రసాదించిన శ్లోకములివి. 

“న వనం గన్తుకామస్య త్యజతశ్చ వసుంధరామ్‌, 

సర్వలోకాతిగస్యేవ లక్ష్యతే చిత్తవిక్రియా. 
19.33 

“సర్యో-ప్యభిజనః శ్రీమాన్‌ శ్రీమతః సత్యవాదినః, 

నాలక్షయత రామస్య కంచి దాకార మాననే.” అయోధ్య 
19.36 

అడవికి పోవగోరుచున్న, వసుంధరను త్యజించుచున్న ఆ 
సర్వ లోకాతి గునివలె నున్న ఆ శ్రీరామచంద్రునియందు ఎ 
మాత్రము చిత్తవిక్రియ కానరాలేదు. 

శ్రీమంతుడు, సత్యవాది అయిన రామచంద్రునిమోమున 
మంత _ మైన అభధిజనమునకు ఎవిధమైన. వికొరహు 
కానరాలేదు. ఇట్టి స్థితినే స్థితప్రజ్ఞత అందురు. దానికి 
సంబంధించిన ముడ్‌వసువలలో ఒకటి 'కవు'. 

8. చాతుర్యము ఒక. భావన్రయందుళగా.ః 
అరబూాటయిందుగాం;.. ఉక చేష్టయందు గాని మహాత్ములైన 
వారి తీరు విలక్షణముగానుండును.. గతానుగచిక ముగా 
ఉండదు. స్టూలముగా నట్టి విలక్షణతను 'చాతుర్యము'గా నా 
వంటివారు సంభావింతురు. గురువైనవ్యక్తికి ఇది తప్పనిసరిగా 


అయెళ౮ాద్యా 








// 


ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 





ఉండ వలసిన లక్షణము. చాతుర్యము జనులహృదయమును 
ఆకర్షించి కట్టిపడ వేయును. అట్టివారి హృదయములందు 
గురూపదేశము చెదరకుండ నిలిచి యుండును. ఇట్టి 
చాతుర్యము శ్రీవారిలో సర్వవిషయములందును పరిదృశ్య 
మానమగుచుండును. ఆ కారణమువలననే ప్రతిదినము 
వందలనంఖ్యలో అర్హులు, _ జిజ్ఞాసువులు,అర్జార్గులు, 
జ్ఞానులును శ్రీశ్చంగేరీ శారదాపీఠమునకు వచ్చుచుందురు. 
అట్టివారందరికిని అది మనోవిశ్రాంతినిచ్చు పవిత్ర క్షేత్రము. 
దానినట్టిదిగా రూపొందించుచున్న వ్యవస్థ జగద్గురువుల 
చాతుర్యము. 

శ్రీ భారతీతీర్థమహాస్వామివారు “నానామ్నాయ” శ్లోకములో 
ప్రతీయ మానముగా నిక్షేపించిన జగద్దురులక్షణము లను 
ఇచట ఇంతవరకు సమిక్షించి సమన్వయించుకొంటిమి. 

ఈ శ్లోకమున మరియునొక విశేషము కలదు. 
తురియవనాదమున నచ నాచనాచసచ తాశ్చ అను పద 
సముదాయమును జాగ్రత్తగా అనుశీలించుకొనవలయును. 

“ధర్మె చారి చ కామె చ మోక్షే చ భరతర్షభ 

యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్కచిత్‌” 
అది.62.52 

అను మహాభారత శోకమునకు 
భఖారతభావదీపికావ్యాఖ్యానములో శ్రీ నీలకంఠులు ఒక 
విశేషార్థమును వక్కాణించి యున్నారు. “అత్ర ధర్మాది 
చతుష్టయే ఉపాదేయే, చకారచతుష్టయోక్తే అధర్మానర్థ దుఃఖ 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 






త్తు 


సంసారరూపే చతుష్క హాతవ్యే చ విషయే 
హయముపాదేయం చ కృత్నమత్రైవ నిరూ పితమ్‌. ఇతో- 
ధికం గ్రన్గాన్తరే నాస్తి కార్త్నే్యన సర్వేషాం శాస్తాణా మర్గం 
జ్ఞాతుకామేనై తదేవాదర్తవ్యమిత్యర్థః” (భారతభావదీపిక) 

“ధర్మే చ” ఇత్యాది శ్లోకమున నాలుగు చకారములు 
(సముచ్చ యార్ధక అవ్యయమగు “చి లు) కలవు. ధర్మము, 
అర్థము, కామము, మోక్షము అనునవి మానవులకు 
ఉపాదేయములు. తప్పక గ్రహింపదగినవి. వానితో పాటు 
నాలుగు చకారములవలన అధర్మ, అనర్థ, దుఃఖ, 
సఠనాంరాపమ అగు నాలుగున పల్‌. 
అంశములకు సంబంధించిన సర్వవిషయ ములును ఇందు 
నిబంధింపబడనవి. మొదటి నాల్సింటిని తెలిసికొని ఆద 
రింపవలయును. రెండవనాల్సింటిని తెలిసికొని 
వదలివేయవలయును. అని నీలకంఠులు రయణీయముగా 
వ్యాఖ్యానించి యున్నారు. అట్లె “సచసాచసాచసచ, 
తాశ్చి అను వాక్యభాగమునందును అయిదు చకారములు 
కలవు. వానివలన ఆమ్నాయ పరిశ్రమతోపాటు, 
ఆమ్నాయసదృశవాజ్మయ మేదైననున్నచో దానియందలి 
పరిశమము కూడ నిక్షేపించుకొనుట జగద్గురు 
కర్తవ్యమనునంశము ప్రతీయమానమగును. అట్లే సొ చ - 
అనుచోట శాస్త్రవిషయబుద్దియు, లౌకిక ప్రాపంచిక శాస్త్ర 
విషయజ్ఞానమును, సా చ అను మూడవచోటి చ కారమువలన 
సంస్కృతేతరభాషా సాహిత్యాది జ్ఞానమును, 'స చి అనుచోటి 
చ  కారమువలన  వినయనహోదరములగు ఇతర 
విషయములును, “తాశ్చ” అనుచోటి చ కారమువలన ఇంకను 
మిగిలియున్న మహాత్మలక్షణములును సముచ్చయము 
చేసికొనవలయును. అనగా ఒక్కమాటలో “సర్వజ్ఞత” అనునది 
సిద్దమగును. అట్టివారు “జగద్గురు” పదవాచ్యులగుదురు. 
అట్టివారు ఆదిశంకరభగవత్సాదులు. ఆ వ్యుప్త కేశాకృత్యవతార 
ప్రతిష్టిత శారదాపీఠమునకు అధ్యక్షత వహించు చున్న 
గురుపరంపర యంతయు నట్టివారే. ప్రకృతము మనకు 
అటువంటి మహావిభూతితో దర్శనమొసగుచున్న శ్రీశ్రీశ్రీ 
భారతీతీర్థమహాసన్నిధానము వారు శీశీశ్రీ 
విధుశేఖరభారతీ సన్నిధానమువారును పైని వివరించు కొన్న 
జగద్గురుమహావిభూతికి వ్యక్తిత్వారోపరూపములై నవారు. 
విగ్రహవ తృర్వజ్ఞమూర్తులు. 

ఇప్పుడు ఇక్కడ మనము చెప్పుకొన్న లక్షణసమాహార 
మంతయు ఆ జ్ఞానమూర్తులందు ఊరకే ఉండుట కాదు. 
ఆడుకొనుచున్నవట. అనగా ఆ అధివ్రానమందు మాకు స్థితి 
లభించినదని అవి యన్నియు పరమానంద సాౌంద్రస్థితిలో 
ఉన్నవని భావము. 

- ప్రాచార్య శలాక రఘునాథశర్మ 








ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


జగద్గురువులు శ్రీశ్రీశ్రీ శంకర భగవత్సాదులవారు మానవ 
సమాజం మీద ఎనలేని (ప్రమ వాత్సల్యాలు కలవారు. 
భారతీయ పరతత్త్వాన్ని అన్ని అంతరాల వారికి, అన్ని తరాల 
వారికి అందించటానికి వారు చేసిన కృషి విలువ కట్టరానిది. 
జగాన భాస్కరునికి దివ్యదీధితులను కల్పించి విశ్వమంతా 
జ్యోతిర్మయం చేసిన పరమాత్మ స్వరూపులు. ఒకనాడు 
శ్రీవేదవ్యాసులు తలపెట్టిన “సర్వమానవోద్ధరణ అన్న 
పునాదికి ఎర్పడిన కార్యక్రమానికి నిండుదనం కూర్చిన 
వారు శ్రీ శంకరులు. అందుకే “శంకరః శంకరః సాక్షాద్‌, 
వ్యాసో నారాయణో హరిః అన్న విశ్వాసం ఆస్తికుల 
హృదయాలలో పీఠం పెట్టుకొని కూర్చున్నది. 

సాధారణంగా మానవులకు జగత్తు ఆంఠటేని ఎనో సరిగా 
తెలియదు. జగదీశ్వరుడు ఎవరో అంతకన్నా తెలియదు. ఈ 
రెంటి. సంబంధం తెలిసికొనటర మరింత కష్టసాధ్యమైన 
విషయం. కనుకనే మేధావులు ఈ విషయంలో తర్కబలంతో 
విజృంభించి తత్వ నిర్ణయాలు చేసూ ఉంటారు. మేధావుల 
సంఖ్య “పెరిగిన కొలదీ అభిప్రాయాల సంఖ్య 
పరుగుతూఉంటుంది. వారివారి పాటవాన్ని బట్టి, సాధారణ 
జనుల రుచిభేదాలనుబట్టి అనుయాయుల సంఖ్య కూడా 
పెరుగుతూనే ఉంటుంది. ఈ విధంగా మానవ సమాజంలో 


దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


శృంగేరి దివ్య దిదితి 









ధో 


అనంత మతాలు ఏర్పడ్డాయి. కానీ సత్యం ఒక్కటే. అదే 
వఠకానపుతిలిషరిక్‌ ఎప్పుడైనా, ఎక్కడైనా గమ్యం. జ్ఞానగంగలైన 
ఉపనిషత్తులు ఆసత్యదర్శనం కోసమే ప్రవర్తించాయి. శ్రీ 
వేదవ్యాసాది సత్యతత్త్వజ్ఞులు తమ జీవితాలను, ౩5౯౦ 
లోకానుగ్రహకాంక్షతో, దానిని దేశకాల పాత్ర విభాగం 
లేకుండా అందరికీ తెలియ జెప్పటానికే అవతరించారు. వారి 
కార్యక్రమం నిరంతరమైనది. అందుకే వారు మానవజాతి 
సముద్దరణకోసం విశ్వజనీన భావంతో కృషి చేశారు. శ్రీ 
వేదవ్యాసుల భారత భాగవత బ్రహ్మసూత్రాది గ్రంథ రచన ఆ 
కార్యక్రమంలోని ప్రధాన భాగం. శ్రీ శంకరుల ఆమ్నాయ 
బఠస్థాపన కూడా ఆ తాత్సర్యంతో ఊఆరిగిటని. ఈ విధంగా 
వారు అనంత దేశకాలాలలో భౌతికంగా కానక పోయినా వారి 
నిత్యమైన అస్తిత్వాన్ని ఆస్తిక సమాజం అనుభవానికి 
తెచ్చుకుంటూనే ఉంటుంది. అనాదిగా అవిచ్చిన్నంగా 
సాగుతున్న గురుపరంపరలో వారిని దర్శిస్తూనె ఉంటుంది. 

శ్రీ శంకరులు ప్రచారం చేసినది అద్వైతతత్త్వం. ఇది ఒకరి 
సృష్టికాదు. పరమాత్మ ప్రసాదించినది. ఒకరి సృష్టి అయితే 
ఎలా పుట్టిందో అలాగే ప్రళయాన్ని కూడా పొంది ఉండేది. 
అలా కాకుండా మహాప్రళయాలను సాక్షి మాత్రంగా చూస్తూ 
నిలిచింది. కనుకనే పరమాత్మ వలె నిత్యసత్యమై ప్రకాశిస్తూ 








ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


ఉన్నది. అయితే శ్రీవేదవ్యాస శంకరభగవత్సాదాదులు 
ఎ ఎమిటి అంటె మానవుల హృదయాలలోని గాఢమైన 
అజ్ఞానమనే చికటిని తొలగించి ఈ అమృతజ్యోతిని అందులో 
నిక్షేపం చేయటం. ఈ పని నిరంతరంగా నిరంతరాయంగా 
సాగటానికి వారిద్దరూ వేసుకున్న ప్రణాళికలను గూర్చి 
ముందే సంభావించాం. ఆ ప్రణాళిక ఫలితాలే భారతదేశపు 
నాలుగు చెరగులలో వెలసి దినదినమూ కాంతిపుంజాలను 
మరింతగా పుంజుకుంటూ విరాజిల్లుతున్న చతురామ్నాయ 
బఠాలు. పూరీ క్షేత్రంలో మహాసముద్రం తీర్గంగా, బుక్కు 
వేదంగా, “ప్రజ్ఞానం బ్రహ్మ అనేది మహావాక్యంగా శ్రీ 
హస్తామలకులు మొదటి పఠాధిపతులుగా, జగన్నాథుడు 
క్షత్రదైవంగా ఉన్న జగన్నాథగోవర్దన మఠం తూర్పు దిక్కును 
పరిరక్షిస్తున్నది. బదరికా కేతంలో అలకనంద తీర్దంగా, 
అధర్వణం వేదంగా “అయమాత్మా బ్రహ్మ”అనే 
మహావాక్యంతో శ్రీ తోటకాచార్యులు ఆదిపఠాధిపతులుగా, 
నారాయణుడు క్షత్రాదినాథుడుగా ఉన్న జ్యోతిర్మఠం ఉత్తర 
దిక్కును కాపుకాస్తున్నది. ద్వారకస్థావరంగా గోమతి తీర్ణంగా, 
సామవేదనాదంతో మధురమై, “తత్త్వమసి”అనే మహా 
వాక్యశోభితమై శ్రి పద్మపాదుల ప్రథమాచార్యకత్వంతో, 
సిద్దేశ్వర క్షేత్రస్వామికంగా కాళికామఠం పడమటి దిక్కును 
పట్టి నిలుపుతున్నది. పరమ పవిత్రమైన శృంగేరీ క్షేత్రంలో, 
తుంగభద్ర తీర్థమై, యజుస్సు వేదమై “అహం బ్రహ్మాస్మి 
అనే మహావాక్యంతో, శ్రీ సురిశ్వరాచార్యుల ఆద్య 
పఠాధిపతిత్వంతో, శ్రీమలహానికరేశ్వరుడు దైవంగా శ్రీ 
శారదామఠం దక్షిణ దిక్కునకు రక్షణగా నిలిచినది. క్రమంగా 
ఈ పఠాలకు శక్తి మూర్తులు వృషల, పూర్ణగిరి, భద్రకాళి, 
శారదలు. ఏఠ భేదాన్ని బట్టి నామభేదాలు ఏర్పడ్డా దైవమూ, 
శక్తి ఎక తత్తాలే అని మనం గుర్తించాలి. అంతేకాదు ఈ 
ముఠాలకు స్థూలంగా దిగ్విభాగమే కానీ సూక్ష్మంగా లా 
అన్నింటికీ అంతటా అస్తిత్వం ఉందనే విషయం కూడా 
మరచి పోకూడదు. 

ప్రస్తుతం మనం - అంటే ఆంధ్ర, కర్ణాటక, తమిళ, 
మలయాళ భాషల వాళ్లం - శ్రీ శృంగేరీ శారదా మఠ పరిరక్షణ 
పరిధిలో ఉన్నాం. కనుక దినిని గురిం వారంత 
తెలుసుకోవటం అవసరం. 

శ్రీ శృంగేరి మొదటిపేరు శృంగగిరి. శ్రీ మద్రామాయణ 
కాలం నాటి రోమపాద చక్రవర్తి దేశంలో అనావృష్టి 
పిడితులైన జనానికి వర్షంతో హర్షం కూర్చినవాడూ, 
అనపత్యతాదోషంతో అలమటిస్తున్న దశరథ మహారాజునకు 
సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే పుత్రుడుగా సాధించి పెట్టిన 
మహనీయుడు శ్రీ బుశ్యశృ్ళంగ మహర్షి తపస్సు చేసుకొన్న 
పరమ పవిత్ర స్థలం శృంగేరి. బుశ్యశృంగగిరి క్రమంగా 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





త్తు 


a= 


సంక్షిప్తంగా శృంగేరి అయింది. ఆ మహాత్ముడు తన భౌతిక 
కాయాన్ని విడిచి పెట్టై సమయంలో ఒక దివ్యజ్యోతి అతని 
దేహంనుండి వెలువడి తానర్చించేలింగంలో లీనమైనది. 
శృంగేరికి సుమారు ఆమడ దూరంలో ఉన్న కిగ్గగ్రామంలో ఆ 
ఆలయం ఇప్పటికీ ఉన్నది. అంతే కాదు బుశ్యశృంగ జ్యోతి 
విలినం చేసుకున్న దాని గుర్తుగా ఆ లింగం పై ఒక కొమ్ము 
కూడా కానవస్తుంది. 

శృంగేరి దివ్యక్షేత్రం రూపుదిద్దుకొన ఈ పరమ 
పవిత్రన్గలం పచ్చని చెట్లతో, పరమస్వాదు జలాలతో 
చూచినంత మాత్రానే కడుపునింపే పంట పొలాలతో, 
ఆకాశానికి ఆధారస్తంభంగా భగవంతుడు నిలివాడా 
అన్నట్లుండే పడమటి కనుమలన్న వ్యవహారనామంగల 
పర్వత పంక్తులలో అలరారుతున్నది. కనబోతున్న కప్పకు 
వాడిగా వేడిగా ఉన్న ఆదిత్య కిరణాలసోకు కాకుండా 
పడగవిప్పి కాపాడిన సర్పాన్ని చూచి శ్రీ శంకరులు 
స్థ్గలమహామను భావించి నిలయానికి స్థల నిర్ణయం 
చేశారట. తుంగభద్రా జలాలిచ్చే తుష్టి పుష్టులు దానికి 
మరింత పావనత్వం చేకూర్చాయి. ఇలా పరమ మనోజ్ఞంగా 
ఉన్న ఆదివ్యభూమిలో శ్రీ ఆచార్యపాదుల వారు 


క 


ప్రథమమూ, ప్రధానమూ అయిన పిఠాన్ని నెలకొల్పి శ్రీ 


సురిశ్వరాచార్యుల వారిని ీఠాధిపతిగా లయం లాం.. 
అవైదిక భావాలతో అతలాకుతలం అవుతున్న 








ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


మనుష్యుల మనోవృత్తులను ఒకదారికి తెచ్చి ముందు 
కర్మనిష్ట కలవారై నిర్మల జీవితం సాగిస్తే అది క్రమంగా 
పాకానికి వచ్చి వారి హృదయాలు ఆత్మనిష్టకు 
ఆలవాలాలవుతాయన్న భావంతో పరమెష్టి ఆపనికిగాను 
అవతరించాడని భావింపదగిన శ్రీమండన మిగులు, అన్ని 
విధాల తనకు, తన ధర్మ కార్య ప్రణాళికకూ తగిన విధంగా 
తోడ్పడటానికి వచ్చిన భారతి ఉభయ భారతి నామంతో 
అర్థాంగి కాగా మగత దెశరిలో మాహిష్మతీపురంలో ఉండగా 
శ్రీ శంకరులు వారిద్దరినీ “కనిపట్టి వశం చేసుకున్నారు. 
శ్రీమండన మిశ్రులే తురీయాశ్రమంలో శ్రీసురిశ్వరులు. 
అమ్మ ఉభయ భారతియే శ్రీ శారదా నామంతో పఠశక్తిగా 
రూపొందిన ఆత మహత్వ పూర్ణమైన కుంటను! 
సంకల్పశక్తి, స్థలశక్తి, ఆచార్యశక్తి, పీఠశక్తిశక్తి వీనిలో ఏ 
ఒక్కటి సుదృఢంగా ఉన్నా సిద్ధిపూర్ణశాతంతో ఉంటుందని 
భావింపదగిన స్థితిలో అన్నీ అనితర సాధ్యప్రమాణంలో 
సమకూడితే ఆ సౌభాగ్యం అటప్రమేయదశళలో 
ఉంటుందనటం స్వభావోక్తియె కదా! వీనికి తోడు ఎరానికి 
అలంబనమైన యజుర్వేదం, మహావాక్యమైన “అహం 
బ్రహ్మాస్మి అనేవి మరింత ప్రాధాన్యాన్ని సంతరించాయి. 
వేదమాత మనోమయుడనే పురుషునికి యజుస్సు శిరమనీ, 
బుక్కు దక్షిణ పక్షమని, సామం ఉత్తర పక్షమని 
అభిర్జించింది. “సర్వస్య గాత్రస్య శిరః ప్రధానమ్‌ మొత్తం 
దేహానికి శిరస్సు ప్రధానము అనిగదా సూక్తి. అంతేకాక శ్రీ 
శంకరులు ఆ వేదవాక్యానికి భాష్యం చెబుతూ “తస్య 
శిరస్త్యం ట్రాధాన్యాత్‌. ప్రాధాన్యం చ  యాగాదౌ 
సంనిపత్యోపకారకత్వ్యాత్‌, యజుషా హి హవిర్దీయతే 
స్వాహాకారాదినా అన్నారు. యజుస్సు శిరస్సు ఎలా 
అయిందంటే ప్రాధాన్యాన్ని బట్టి, ప్రాధాన్యం ఎలాగు అంటే 
యజ్ఞాదులలో అది సూటిగా ఉపయోగపడుతున్నది. 
యజ్ఞంలో యజుర్మంత్రాలతోనే స్వాహాకారం కలిపి హవిస్సు 
లిస్తారు అని పై వాక్యాలకు అర్ధం. అలాగే మహా వాక్యాల 
క్రమ పరిణామంలో చివరి మెట్టులో నిలబడేది “అహం 
బ్రహ్మాస్మి”. పిఠం దక్షిణ దిక్కున ఉండటం కూడా ఒక విశేష 
విషయమే. సర్వజ్ఞాలు దక్షిణామూర్తి రూపంలో చిన్ముద్రతో 
మౌన భాషతో జ్ఞానబోధ చేశారన్న మాటను ఇక్కడ 
అనుసందింగుకొాంటె దక్షిణ దిక్కు మైన. 
అవగతమవుతుంది. ఈ విధంగా ఏ కోణంనుండి చూచినా ఏ 
లోపమూ లేని మహోన్నతస్టితి కలది శ్రీ శృంగేరీ 
దక్షిణామ్నాయ వహంతం. 

ఇక శ్రీసురెశ్వరుల అనంతరం పఠాధిపతులైన మహాను 
భావులందరూ కూడా మహాతపస్సంపన్నులు, దివ్యతేజో 
విరాజితులు, అపారకృపా పరమేశ్వరులు. పరమవైరాగ్య 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశి 






త్తు 


ఆ ఆ 


ష్ట సంచిక 





పరిశోభితులు. ఒక్క చూపు, ఒక్క వాక్కు, ఒక్క భావన చాలు 
ఆర్త, జ్ఞానదాహం కలవారికి ఆనంద సాంద్రస్టితి కూర్చటాని 
కన్నంత జ్ఞాన భాస్కరులు. అవధులు లేని వాత్సల్యంలో 
వారు స్వయంగా సీమ సమలలో అవిశ్రాంత సంచారాలు 
చేస్తూ ప్రజలను జ్ఞానమార్గం లోనికి ఆకర్షిస్తున్నారు. క్షణం 
తీరికలేని దినచర్యలో మునిగి ఉండి కూడా, క్రమంతప్పని 
అనుష్టాన పూజా కార్యక్రమాల చట్రంలో బద్భులై ఉండి 
కూడా, ఆర్తులకు అవసరాలకు అనుగుణంగా అమృతపు 
జల్లులు కురిపిస్తూనే ఉంటారు. సంప్రదాయ పరిరక్షణలో 
శాస్త్రమర్యాదలను కాపాడటంలో, సన్యాసిధర్మ నిర్వహణలో 
సర్దుబాటులు దిద్దుబాటులు ఎజుగని నడవడి వారిది. 
కాషాయాంబర పరిశోభితులై, కాషాయ 
పతాకాసమలంకృతదండం చేతబూని, మధురస్మితం 
ముఖమండలానికి అనితర సాధారణ దీప్తిని కల్గిస్తూ ఉండగా 
వ్యాఖ్యాన సింహాసనం అధిష్టించి వారు అనుగ్రహ భాషణం 
చేస్తూంటే విన్న వారి భాగ్యమే భాగ్యం. పిఠంలోని శ్రీ శారదా 
చంద్రమౌళీశ్వరులకు, తదితర అర్బామూర్తులకు mes 
నియమ నిష్టలతో వేదనాదాలతో, నిర్మల జలాలతో, 
పులకించి పోతున్న పుష్పాదులతో పూజలు చేస్తుంటే 
కన్నవారి వుణ్యమే పుణ్యం. ఆ మధురానుభూతి 
అనుభవదశలో స్వల్ప కాలికమే అయినా మృదయపేటికలో 
స్మరణ రూపంలో శాశ్వతంగా నిలిచిపోతుంది. 

శ్రీ శంకరుల స్థాపనతో, శ్రీ సురేశ్వరుల పాలనతో పరమ 








దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


అ 





పవిత్రతను సంతరించుకొన్న శ్రీ శృంగేరీ దక్షిణామ్నాయ 
మహాపఠం శ్రీ విద్యారణ్యుల కాలంలో మరింత 
మహావైభవాన్ని సంతరించుకొన్నది. శ్రీ విద్యారణ్యులు ఐహిక 
మహా సామ్రాజ్య స్థాపనకు ఆధ్యాత్మ మహా సామ్రాజ్య 
పరిరక్షణకు చేసిన కృషి నాన్యతోదర్శనియమైనది. శ్రీవారి 
విజయనగర సామ్రాజ్యస్థాపన ఒకయెత్తు. 
వేదాంతపంచదశిరచన మరొక యెత్తు. 
విజయనగరసామ్రాజ్య స్థాపకులు హరిహర బుక్కరాయలుల 
దాన శాసనంలో వాక్రుచ్చిన ఈ క్రింది విషయం ఒక్కటి 
బాలం ౨ వారి యులకు ములు లంతా. 

“శ్రీవారిని బ్రహ్మ అందామా? నాలుగు ముఖాలు లేవె! 
విష్ణువందామా? నాలుగు చేతులేవీ? పోనీ కైలాసవాసి 
శంకరు డందామా? అంటే మూడవ కన్ను లేదు గదా! 
కనుక వారు సాక్షాత్తు పరబ్రహ్మమే.” 

వారు వ్రాసిన వేదాంత గ్రంథాలు జ్ఞానదాహం కలవారికి 
చక్కని చల్లని చలివెంద్రాలు. ముఖ్యంగా వారి శంకర 
విజయ గ్రంథం మహోదాత్త రచన. శ్రీ శంకర భక్తులు 
దానినే పరమ ప్రమాణంగా స్వీకరిస్తారు. 

అలాగే శ్రీ శృంగేరీ బఠం ఒక మతాతీత వ్యవస్థగా కూడా 
విరాజిల్లింది. క్సీ శ్రప్రు మహాచార్యులు అనాదిగా దర్శించి 
ప్రచారం చేసిన పరమతత్తం అద్వైతం విశ్వజనినమైనది. 
దీనికి నిదర్శనాలు కొల్లలు. ఉదాహరణకు ముప్పదవ 
ఆచార్య స్వాములు శ్రీ సచ్చిదానంద భారతీ స్వాముల వారి 
కాలంలో మైసూరు సింహాసనాన్ని అధిష్టించిన టిప్పు సులాన్‌ 
శృంగేరీ పెఠానికి వ్రాసిన ఉత్తరాలను పరికిస్తే అతనికి శ్రీ 










అ 


షష 








ననా 


స్వాములవారియందూ, పీఠంమీదా ఉన్న అనంత గౌరవం 
అభివ్యక్త మవుతుంది. తన కష్టాలు తొలగటానికి సుల్తాన్‌ 
సహస్ర చండీయాగం చేయించవలసినదిగా శ్రీ స్వాములను 
చాలా భక్తితాత్సర్యాలతో ప్రార్థించాడట! 

అలాగే మహాజ్ఞాన సంపన్నులు శ్రీ చంద్రశేఖర భారతీ 
స్వాములవారి సన్నిధికి పాశ్చాత్యులెందరో జ్ఞానదాహంతో 
వచ్చి తృప్తినంది వెడలిన సన్నివెశాలు ఉన్నాయి. ఇవి శ్రీ 
పీఠ్రశక్తి విశ్వజనీనతకు ఒకటి రెండు మచ్చుతునుకలు. 

శ్రీ శృంగేరీ పీఠం అధిపతులుగా ఉన్నవారు ఆధార, 
విద్యా ప్రవచనప్రచారాలు, ప్రజల హృదయాలలో ఆస్తిక్య 
భావం పెంపొందించటం, ధర్మ సూక్ష్మాలను విచెచించి 
పరిష్కారాలను ప్రతిపాదించటం వంటివి కర్తవ్యాలుగా 
భావిస్తారు. ఈ కర్తవ్య నిర్వహణలో (గ్రంథరచన, ఆలయ 
ప్రతిష్టాపన, ప్రత్యేక సందర్భాలలో ఉత్సవాదులను ఉదాత్త 
ధోరణిలో రూపొందించి చేయించటం వగైఠాలు అంగాలు. 
వేద ధర్మానికి తమ శక్తిమేరకు దోహదం చేస్తూ ఉంటారు. 
ధార్మిక విషయాలలో ప్రభుత్వం అపెక్షిస్తే సరియైన మార్గం 
చూపటం కూడా వారు కర్తవ్యంగా భావిస్తారు. ఒక విధంగా 
వారు రఘువంశానికి వసిష్టుల వంటివారు. 

శ్రీ శృంగేరి పఠ ప్రాచీన ఆచార్యులు కొందరు అతిగహన 
మైన విషయాలమిద మహా గ్రంథాలు రచించారు. అందులో 
శ్రీ నిత్యానందబోధ ఘనులు వ్రాసిన సంకా శరరరకం 
జ్ఞానఘనులు రచించిన తత్వసుధ, జ్ఞానోత్తములు రచించిన 
విద్యాశ్రీ, శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ 
స్వాములవారి భక్తి సుధాతరంగిణి, శ్రీ చంద్రశేఖర భారతీ 
స్వాముల వారి వివేక చూడామణి వ్యాఖ్యానం, మొదలైనవి 
వేదాంత జిజ్ఞాసువులకు కరదీపికలు. 

మనకాలంలో జ్ఞాన భిక్షను దర్శన భాషణ ఉపదేశాదుల 
ద్వారా అందించిన మహా పుణ్యమూర్తులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర 
భారతీ స్వాములవారు. శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్ణస్వాముల 
వారు, శ్రీశ్రీశ్రీ భారతీతీర్ణ స్వాముల వారు. అవిశ్రాంత 
తపోనిరతికి ఒకరూ, నిర్జిద్రమైన ధర్మకార్య నిర్వహణరతికి 
మరొకరూ, సుమధుర గంగా సదృశ సుభాషణ పాండితికి 
ఇంకొకరూ ప్రమాణ భూతులై ప్రకాశించారు. ఈ పేర్కొన్న 
విషయాలు ప్రాధాన్య దృష్టిలో గ్రహించవలసినవె కాని 
తదితర మహోదాత్త గుణ విశేషాలెన్నో వారిలో 
మహూత్తాలంగా విరాజిల్లుతూ ఉన్నాయి. 

ఇప్పటి మహాస్వాములు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ణులు 
మూర్తీభవించిన జ్ఞాన స్వరూపులై ప్రాచీన మహర్షుల పవిత్ర 
స్ఫూర్తికి ప్రతీకలై శ్రీ శంకరులు సంభావించిన ధర్మాద్వైత స్థితి 
సాధనకు నిరంతరకృషి చేస్తున్నారు. శ్రీ శృంగేరీ దివ్యక్షేత్రానికి 
వ్యయ ప్రయాసల కోర్చిపోలేని అభాగ్యుల సముద్దరణకోసం 





ము 








ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


శ్రీవారు తమ గురువులు చూపిన బాటలో అనక 
మహానగరాలలో, నగరాలలో శ్రీ శృంగేరీ శారదా శంకర 
మందిరాల నిర్మాణంకోసం తమ తపశ్శక్తిని ధార పోస్తున్నారు. 
ఈ మందిరాలు ఇంచుమించు శృంగేరిని దర్శించినంత 
అనుభూతిని కలిగిస్తూ ఉండటమే కాక నిత్య ఆధ్యాత్మిక 
ప్రవచనాలతో, ఉత్పవాదిదినాలలొ 
విధానాలతోపాటు నిత్య సంప్రదాయ పూజా నిరర్వహణలతో 


ప్రతే్యక పూజా 


అలరారుతూ ఆస్తికులకు అమృతాన్నాన్ని అందిస్తున్నాయి. 

శ్రీవారి కృపావిక్షణం, మనభాగ్యం కొద్ద, అనంతపురం 
రుల రర రర మందిర నిర్మాణం 
జరుగుతున్నది. మన మనోమందిరాలలో మాన్య శారదా 
శంకరుల సుప్టితికి దోహదం చేస్తుంది. ఈ మహోన్నత 
సవిత్ర కార్యక్రమంలో తానీషా దండన పొందనవసరం లేని 
రామదాసులు ఎందరో! అందరూ మహానుభావులే. అందరూ 
అభినందనార్హులే. అందరూ నిష్కల్మష సేవా తత్పరులే. 

నా మొదటిశ్లోకంలోని ప్రతిపదమూ కేవల స్తుతిపరము 
కాదు, సత్యకథనమె అనటానికి ఈ వ్యాసంలోని అంశాలను 
ఇక్కడనిక్షేపిస్తున్నాను. 

సాయద్వాగ్విభవం మహోజ్ఞ్యలతప శ్చీ పూర్ణదివ్య ప్రభం 

సుస్మేరం సువిభాసి మన్రమనన ప్రస్నిగ్గగణ్ఞచ్చవి 

కారుణ్యామృతవర్షి నేత్రయుగల ప్రస్సనమానత్సిషా 

పూర్ణం సద్దురురాజసుందరముఖం సేవే తమోనుత్తయే 


దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 






ల 


న్ఫీ భారతీతీర్షమహాస్వాములవారి సుందరముఖాన్ని 


శాలిని తమోగుణం ననిరళిబోవటర కోతం 


సేవించుకుంటాను. ఆముఖం నిండుగా పుష్టమైన వాక్కుల 


వైభవం కలది.చాలా గొప్పదీ ఉజ్జ్యలమైనదీ అయిన 
తపస్సంబంధమైన సంపల్లక్ష్మితో నిండినదివ్యమైన కాంతులు 
కలది. నిరంతరమూ చిజునగవుతో అలరారిది, చక్కగా 
ప్రకాశిస్తూ ఉండేది. వేదమంత్రాలను మననం చేస్తున్న 
కారణంగా చక్కగా నిగనిగలాడుతూ ఉండే బుగ్గలకాంతులు 
కలది. కారుణ్యమనే అమృతాన్ని కురిపించే కన్నుల 
జంటయందు కదలాడుతున్న కాంతులతో నిండినది. శ్రీవారు 
సద్గురువులలో మహోన్నత స్థానంకలవారు. అట్టివారి 
వదనాన్ని నేను సేవించుకుంటాను. 

స్ఫాయత్‌ అంటే ఎప్పటికప్పుడు _ శక్తిసంపదను 
పుంజుకొంటున్న అనె అర్జాన్ని ఐసు సంభావిస్తున్నాను. వక 
అంటే కేవలం లౌకికమైన వాక్యాలు అని అర్ధం కాదు. 
ఆదికవి నన్నయభట్టారకుడు “సా వాగ్యారసవృత్తి:” - 
రసవృత్తి కలదియే వాక్కు అన్నారు. రసం అంటే అచ్చమైన 
నిర్మలమైన ఆనందం. అది పరమాత్మవాచకం కూడా కనుక 
శ్రీవారి వదన సిమనుండి వెలువడే ప్రతివాక్కు 
వేదసమ్మితంగా ఉంటుంది. అటువంటి వాక్కుల వైభవం 
కలది శ్రీవారి వదనం. 

తపస్సు అంటే గాఢ భావన. వేదం “తపసా బ్రహ్మ 
విజిజ్ఞాసస్వ అంటున్నది. తపస్సుతో బ్రహ్మమును తెలిసికొనే 











దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశి 






త్తు 





ఆ ఆ 
ష్ట సంచిక 





ఇచ్చ కలవాడవు కమ్ము అంటున్నది. కాబట్టి తపస్సు ఫలితం 
సాధారణులకు కొరుంనతపకానిరి, 
దివ్యకాంతులనుపైకి ప్రసరింపజేసేదీ అయిన తపస్సంపద 
శ్రివారిమోమునందు నిండుకాంతులను వెలువరిస్తూ 
Gow: 

ఆ వదనంలో ఒకవిధమైన ఆనందరేఖ పొడసూపుతూ 
ఉంటుంది. అందువలన అది సుస్మేరము. ముఖంలో 
నిరంతరంగా ఆనందరేఖ పొడసూపటమంటే వైరాగ్య 
పటిమతో శ్రీవారు సంసారదుఃఖవాసన రవంతకూడా లేని 
మహాత్ములని భావం.  నిత్యసత్యానందస్వరూవులని 
తాల్సర్యం: 


బ్రహ్మజ్ఞానం. 


సువిభాసి - గొప్పగా, విశేషంగా కాంతిమంతమై 
ఉంటుంది ఆ ముఖం. 

వరుఖం హృదయంలోని భావాలకదలికలకు సూచికగా 
ఉంటుంది. హృదయం అల్లకల్లోలంగా ఉంటే ముఖం 
ప్రసన్నకాంతులతో నిలకడగా ఉండటం చాలా కష్టసాధ్య 
మైన విషయం. కనుక ముఖం సువిభాసి అయి ఉన్నదంటే 
వారిత్రికరణాలూ నిర్వికారాత్మకంగా ఉండటాన్ని అభివ్యక్తం 
చయటము. 

శ్రీవారు వేదమంత్రాలను వదనంలో  అవృత్తి 
చెసుకుంటూ ఉంటారు. దానివలన ఆస్యంలో ఒకవిధమైన 
వ్యాయామం సహజంగా కలుగుతూ ఉంటుంది. దానివల్ల 
ఎర్పడిన శక్తివిశేషంతో కపోలమండలం నైగనిగ్యంతో 
విరాజిల్లుతూ ఉంటుంది. ఆ నైగనిగ్యం శిష్యకోటికి 


ఉపదేశాత్మకంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అవకాశం 
దొరకినప్పుడల్లా గురూపదేశంతో పొందిన మంత్రాలను 
పురశ్చరణ చేయండి, నాయనలారా! అని ఆ ఉపదేశం. 

శ్రీవారి కన్నుల కాంతులను సావధానంగా పట్టుకోగలిగితే 
వానిలో అపారమైన కారుణ్యామృతం జాలువారుతున్న 
స్పూర్తి కలుగుతుంది. ఆ అమృతంలో చైతన్యపు వెలుగులు 
నిండిఉంటాయి. ఆ వెలుగులను నింపుకొని ఆముఖం 
అలరారుతూ ఉంటుంది. అది తాత్విక మార్గసంచారు లకు 
బాణిరుం నంటి: 

మానవుడు ప్రధానంగా కోరుకోవలసినది అజ్ఞానం 
అనేతమస్సు నామరూపాలు లేకుండా తననుండి 
తొలగిపోవటం. ఆ ప్రయోజనసిద్దికోసం వివేకం కలవాడు. 
సాక్షాత్సరబ్రహ్మస్వరూపమైన సద్గురురాజముఖారవిందాన్ని 
సివించుకొవాలి. ఇది ఈ శ్లోకంలో ఈ శ్లోకకర్త సంభావించిన 
పరమార్థం. 

సంసారార్థవమగ్నదీనజనతా తాపాపనుత్తై స్వయం 

దేహం చిన్నయ మాకలయ్య కరుణావిభ్రాజితాపాంగకమ్‌, 

భూమౌ సంచరతీహ సద్గురు రసా శ్రీశంకరాభిఖ్యయా 


తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీభారతీస్వామినే 3 


శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వాములు ఒక అవతారమూర్తి 
అని నా హృదయం నాకు ప్రకటిస్తూ ఉంటుంది. 
అవతారాలకు ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. అందులో 
మమదటిది. దినజనులతాసాపరోదు! ఆధ్యాత్మికమూ, 


ఆధిభౌతికమూ, ఆధిధైెవికమూ అని తాపం మూడు 








ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


విధాలుగా ఉంటుంది. దానికి మూలకారణం సంసారం. అది 
ఒక మహాసముద్రం. అందులో తలమున్కలుగా పడి 
దిక్కుతోచక  దీనులైన  జనసముదాయాల  తాపాలను 
రూపుమాపటం. అనే మహాకార్యంకోసం జ్ఞానమయమైన 
దేహాన్ని ఎర్పరచుకొని కరుణతో విరాజిల్లే కడకంటిచూపులతో 
= సద్గురువులు భూమిపై సంచరిస్తూ ఉన్నారు. 

శాన్తా మహానో నివసన్తి సంతో వసన్తవ ల్లోకహితం చరన్తః 

తీర్ణా స్వయం భీమభవార్ణవం జనా నహేతునాన్యానపి 
తారయన్త:. 

= మవరచూడామణి' 39. 

అన్న వివెకచూడామణి శ్లోకం దీనినే తెలియజేస్తున్నది. 
సద్గురువులది సామాన్యులది వలె కేవలం పార్థివదేహం కాదు. 
అది చిన్మయం. ఎలాగా అంటె అటువంటి మహాత్ముల 
సర్వవ్యవహారాలూ చైతన్యమయంగానే ఉంటాయి. ప్రకృతం 
శ్రీశ్రీశ్రీ భారతీ తీర్ణస్వాములువారు శంకరాభిఖ్యతో 
కరా సుయుంలి శిష్యుల ననుగ్రహించటంకోసం సంచరిస్తూ 
ఉన్నారు. 'శంకరాభిఖ్య అన్నదానిలో నాభావనలో శంకరమైన 
అభిఖ్య. శంకరుల అభిఖ్య అని రెండర్గాలు ఉన్నాయి. 
శ్రీభారతీతీర్థస్వాములు అనేపేరే శంకరమైనది. 'శంకరోతీతి' 
అనేవ్యుత్పత్తి నాశ్రయించి పారమార్ధిక శుభాన్ని కలిగించే పేరు 
అనీ, ఆదిశంకరుల పేరు అనీ ఇక్కడ సంభావింపదగిన అర్జాలు. 
ఆ అభిఖ్యతో శ్రీవారు సంచరిస్తున్నారు. 

అటువంటి శ్రీగురుమూర్తికి, శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ్ణస్వాముల 


YU 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 






త్తు 


వారికి ఇదిగో నమస్కారం. నమస్కారమంటె సర్వసమర్పణ 
భావనను హస్తములతో సూచించ ముద్ర. *అయిలా 
జ్ఞానేంద్రియాలను, అయిదు కర్మెంద్రియాలను మనస్సుతో పాటు 
తమకు అర్పణ చేసుకుంటున్నాను అని చెప్పటం 
నమస్కారముద్ర తాత్పర్యం. 

అధిగతతత్తా బాల్యే ప్రోన్మూలిత వాసనా శ్చ కౌమారే 

నాధిత సద్గుణ కరుణా యౌవన ఎవాస్మదీయగురుదేవాః 4 


అస్మదీయగురుదేవులు శ్రీభారతీతీర్ణ స్వాములవారు 
కారణజన్ములు, అవతార వంతారులు అనటానికి 
పమాణభూత విషయాలు మూడు కానవస్తున్నాయి. 


బాల్యంలోనే శ్రీవారు విద్యాతత్తాన్ని స్వాయత్తం చేసుకొన్నారు. 
శ్రీశంకరులు “బాలస్తావ త్రీడాసక్తః బాలుడంటేనో ఆటల 
యందు తగులం కలవాడు అన్నారు. అది స్వభావం - అంటే 
దురతిక్రమం. కానీ శ్రీవారు దానికి లోబడక చిన్నవయసులోనే 
తత్వాధిగమభూషితు లైనారు. కౌమారం అంటే బాలః 0 
తరువాతి వయోదశ. ఆటలయందలి ఆసక్తిని ఇంకా వదలని 
వాడు అని కుమార శబ్దానికి వ్యుత్పత్తిని నిఘంటువులు 
సూచిస్తున్నాయి. అటువంటి కౌమారదశలోనే శ్రీస్వామివారు 
విషయవాసనలను సమూలంగా పెల్లగించి వేశారు. 
సంన్యాసాశ్రమ ప్రవేశానికి ఆవిధంగా తమ్ము తాము సిద్ధం 
చేసుకొన్నారు. ఇది కూడా అసాధారణ విషయం. ఇంక విషయ 
వాంఛలు ఉక్కిరిబిక్కిరి యూ ల్‌ సద్గురువుల 
కరులనాభూగాగధించాలు జగద్గురు సార్వభౌమపట్టాభి షేకం 












దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 





పొందారు. శ్రీ శృంగేరీ శారదామాత్రను గ్రహంతో, శ్రీశ్రీశ్రీ 


అభినవ విద్యాతీర్షమహాస్వాముల కరకమల సంజాతులై 
శ్రీశ్రీశ్రీ భారతీ తీర్దస్వాములుగా అవతరించారు. 


మానవసమాజానికి మార్గదర్శనం చేయించే జగద్గురువు 
లైనారు. ఇటువంటి సౌభాగ్యం మహాత్ములెవరో కొందరికి 
మాత్రమె కలుగుతుంది. 

ఆరాధయామ సతతం గురుపాొదుకాబ్లె 

స్వాన్త స్తమః పటల దారణ సు ప్రతీతే 

జ్ఞానప్రదానపటుకాన్తి విరాజమానే 

తాపత్రయార్తజనతా విధుమణ్ణలే తే 5 

మేము పద్మాలవంటి గురుపాదుకలను ఎల్లవెళలలో 
ఆరాధించు కుంటాము. ఎందుకంటె అవి నూ 
అంతరంగంలోని చికట్లరాశులను చిల్చిచెండాడటంలో ప్రసిద్ధి 
గాంచినవి. జ్ఞానాన్ని శిష్యుల హృదయంలో సుస్థిరంగా 
నిలపటంలో పటువైన కాంతితో విరాజిల్లుతున్నది. 
ఆధ్యాత్మికము, ఆధిభౌతికము, ఆధిదైవికము అనేమూడు 
విధాలైన తాపాలతో అలమటించి పోయే 
జనసముదాయానికి చంద్రబింబాలవంటివి. 

భారతీయ ఆర్ష సంప్రదాయంలో గురువు సాక్షాత్తు 
పరమాత్మయే. ఆయనకు సంబందించిన భౌతికస్టితి 
గతులను విచారించటం ధర్మవిరుద్ధం. ఆ అధివ్రానంలో 
వెలుగొందుతున్న ఆధ్యాత్మిక చైతన్యాన్ని మాత్రమే 
దర్శించుకోవటానికి తికరణాలను సమాయత్తం 
నం వ ఖం నే శాస్త్రాలు చెబుతున్నాయి. అందువలన 
గురుపాదుకార్చన శ్రేయోదాయకం అవుతుంది. ఆదృష్టితో ఈ 
శోకం రూపొందినది. 

శ్రీ భారతీతీర్థ జగద్దురూణాం సందర్శనాభాషణ వారిబిన్లూన్‌ 

సంప్రాప్తకామాశ నిరిక్షమాణా ధన్యా భవామో-ద్య ఫలస్య 


సిదేః 6 

(నో 

మెము శ్రీభారతీతీర్ణనామంతో విరాజిల్లుతున్న 
జగద్గురువుల సందర్శనం సంభాషణం అనే నీటి 


బిందువులను పొందాలనే కోరికతో బహుకాలం వెచిఉన్నాం. 
ఇప్పుడు ఫలసిద్ది కలిగినందువలన ధన్యులమ వుతున్నాం. 
జగద్గురువులను సందర్శించుకోగలగటం, వారితో కొన్ని 
క్షణాలయినా సంభాషణ చేయగలగటం ఒక మహాభాగ్యం. 
ఎందుకంటే శ్రీవారు నిరంతర తపో-నుష్టాననిష్టలో 
ఉంటారు. అందరినీ ఎకరూపంగా అనుగ్రహించటం సాధ్యం 
కాని విషయం. అయినా పరమకృపాపరతంత్రులైన శ్రీవారు 
లక్షలకొలదిగా ఉన్న భక్తజనులను అనుగ్రహించటం కోసం, 
రెండుదశాబ్దాల కాలంగడచిన తరువాత విజయయాత్రకు 
అనుమతిని ఇచ్చారు. వచ్చారు. దానితో అస్మదాదుల 
చిరకాలవాంఛ ఫలితానికి వచ్చింది. ఆవిధంగా బుము 


నలం 


rr i Ey 
CD ae 
ట్‌ ట్‌. బ్‌ 3 

ret) 2 

1 b= i: Cr క్‌ 
కటు "a 

my |. జః క్‌ 
rE జ శె i Rr ల 
FILE. -. 1 క me 
|r py శ్‌ 

Aes, = ME 


FH 





ధన్యులమయ్యాం. 

వన్మ్యం శ్రీభారతీతీర్థ్ణజగద్గురు పదాంబుజమ్‌ 

యదనేక పురాజన్మ సుకృతై రాప్యతే బుధైః 7 

ఎన్నో పూర్వజన్మల పుణ్య విశేషంచేత వివేకవంతులు శ్రీ 
జగద్గురు భారతీ తీర్భుల పాదపద్మాలను పొందగలుగుతారు. 
అట్టి పదాంబుజం మాకు పూజింపదగినది. 

శారదాచ న్హమౌలిశ్వరార్చనే పీఠసంస్థితాన్‌ 

స్వామినః పరిపశ్యన్తో ధన్యాః ఖలు వయం జనాః 8 

సద్గురుసార్వభౌములు ప్రతిదినం నిర్దిషస్టమయాలలో 
శ్రీశారదాచంద్ర మౌళీశ్వరార్చ్సన స్వయంగా చేస్తారు. ఆ 
అర్బనను చూడటం ఒక మహాభాగ్యం. 
మహూపదేశదాయకం. 

సాధారణంగా చాలమంది దేవతార్చనను యాంత్రికంగా 
చెస్తూ ఉంటారు. షోడశోపచారాలను ఎప్పుడు పూర్తి 
అవుతాయా అన్నధోరణిలో మొక్కుబడితీరులో నిష్ట 
లేకుండా, కొన్ని సందర్భాలలో పరిసరాలలో ఉన్నవారి 
మెప్పుకోసం చెస్తూ ఉంటారు. కాని శ్రీవారి 
శ్రీశారదాచంద్రమౌళీశ్వరార్చన చూచినకొద్దీ 
చూడాలనిపిస్తుంది. దాదాపు రెండుగంటల సమయం కూడా 
ఇట్టె గడచిపోయినట్టుంది. ఉదాత్త సంగీత జ్ఞానం కల 
వ్యక్తులు అతిమనోహరంగా పాటలు పాడుతారు. 
అంతకుముందు అక్కడకు చేరుకున్న విప్రవరేణ్యులందరూ 
రుద్రాధ్యాయాన్ని భక్తి పారవశ్యంతో అభిషకకాలంలో శ్రు 














ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


టా 


స కా all ' 
re 


తిసుభగంగా పఠిస్తూ ఉంటారు. అక్కడ కూర్చున్న 
నావంటివారికి ప్రమథగణాలు పరివెష్టించి ఉన్న పరమశివుని 
సన్నిధానంలో ఉన్న అనుభూతి కలుగుతూ ఉంటుంది. 
అటువంటి అనుభూతి కలిగిన సందర్భాలు గాయంగా 
ఉన్నాయి. అందువలన మెము ధన్యుల మయ్యామన్న 
శాపం కలుగుతున్నది. 
వేదాన్త విజ్ఞానసునిశ్చితార్థాః సంన్యాసయోగాత్‌ విశుద్ధసత్త్వాః 
శ్రీ భారతీతీర్థ గురూత్తమానః సదా(ర్థచిత్తాః పరిపాలయన్లామ్‌ 
మహానారాయణోపనిషన్మన్రసముదాయంలోని పన్నెండవ 
అనువాకానికి సంబంధించిన పదునైదవ మంత్రంలోని 
కొన్నిపదాలు నన్ననుగ్రహింపగా ఈ శ్లోకం ఎర్పడ్డది. 
వేదాంతములు అంటే ఉపనిషత్తులు, వానినుండి 
ఎర్పడిన విజ్ఞానం అంటే సంసారాన్ని నివర్తింపజేసే 
పరమాత్మజ్ఞానం. దానిచేత. సునిశ్చితమైన అర్థం కలవారు. 
సునిశ్చితం అంటే అభిధానాన్ని బట్టి తాత్సర్యాన్నిబట్టి మరొక 
అర్థం ఎమైనా ఉన్నదేమో అనే సందేహం లేకుండా 
నిర్ణయింపబడిన 
జీవ(బ్ర హ్మాక్యాత్మకమైన 
వేదాంతవిజ్ఞాన బ్రహ్మవెత్తలు అని 
తాత్పర్యము. బ్రహ్మ విదృ హ్మైవభవతి అంటున్నది 
వేదాంతం. బ్రహ్మము నెరిగినవాడు బ్రహ్మమె. కనుక వెదాంత 


ఎరరాదంగా తాత్సర్యం. అది 


ఆదత్ర్యతలః అది కలవారు 


సునిశ్చితార్థులు. 


విజ్ఞాన సునిశ్చితార్ణలైన మున గురుదెవులు 
సాక్షాత్పృరబ్రహ్మమె. 
“సంన్యాసయోగాత్తవిశుద్దసత్తాః సంన్యాస 


గంటల  బాతధిన విశుద్ధ మైన సత్వం కలవారు. 
సంన్యాసం అంటే సర్వకర్మ పరిత్యాగ లక్షణం. కేవలం 
బ్రహ్మము నందే నిష్ట కలిగిఉండటం. 
వివిదిషాసంన్యాసం, విద్వత్సంన్యాసం అని సంన్యాసం రెండు 
విధాలుగా ఉంటుందని చెబుతాయి. వివిదిష అంటే 


శాస్రాలు 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 






త్తు 


అ 





తెలుసుకోవాలి అన కోరక దానితో చూ 


సర్వకర్మపరిత్యాగం 
వివిదిషాసంన్యాసం. విద్వాన్‌ అంటే తత్త్వం సంపూర్ణంగా 
తెలిసి ఉన్నవాడు. ఆతబక అంబందిం సంన్యాసం 
విద్వత్సన్యాసం. ఈ సందర్భంలో సంన్యాస యోగం అంటే 
విద్వత్సంన్యాసమే. మన గురుదేవులు విద్వతృంన్యాసులు. 
సర్వకర్మఫలములను ఈశ్వరుని ఆయు సమర్పించి 
ప్రమాదము, విపర్యయము, వికల్పము, నిద్ర, స్మృతి అనే 
అయిదు చిత్తవృత్తులను నిరోధించటంచేత పొందిన యోగం 
కలవారు. విషయభోగాలనుండి మరలిన చిత్తం కలవారు. 
మనం" శ్ర భారతీతీర్థ స్వామి వారిలో అటువంటి 
పరబ్రహ్మతత్త్య దర్శనం చేసుకోవటానికి అవకాశం కల్పించిన 
మహాయోగులు. అణుమాత్రమైనా ఇంద్రియాది వికారాలు 
లెని దివ్యమైన హృదయం కలవారు. 

అందువలననే వారం గురూత్తములు. 
గీతావాక్యస్ఫురణతో ఈ పదం ఇక్కడ కుదురుకొన్నది. 
“ఉత్తమః పురుష స్వన్యః పరమాత్మేత్యుదాహృత:ః . ఉత్తమ 
పురుషుడు ఇంకొకడు. అతనిని శాస్తాలు పరమాత్మ అని 


వక్కాణిస్తాయి. సారాంశం శ్రీ భారతీ తీర్చలనె 
వ్యవహారనామంతో మనముందు కదలాడుతున్న జ్ఞానజ్యోతి 
పరమాత్మయే. అట్టివారు నిరంతరము ఆర్టచిత్తులై 


శిష్యులయందు పరమానురాగం కలవారై మనల నందరిని 
పరిపాలింతురుగాక! 

ఈ శ్లోకంలో “పరిపాలయన్లామ్‌” అనే పదాన్ని గురించి 
నాకు అంత్యంతాత్మీయులు మహామూపాధ్యాయ 
విశ్వనాథ గోపాలకృష్ణగారిని శ్రీస్వామివారు ఆత్మనేపద రూపం 
సరియేనా అని నావైపుచూస్తూ అడిగారు. శాస్త్రిగారు “స్వస్తి 
ప్రజాభ్యః పరిపాలయన్తామ్‌ అన్న శ్లోకాన్ని ఉదాహరించారు. 
అది అలా ఉంచండి. లౌకికంగా మనం ప్రయోగించవచ్చు నా 
అన్నారు స్వామి. శ్లోక నిర్మాణసమయంలో నా మనస్సులో ఆ 








ప్రసిద్ధశ్లోకమే ఉన్నది. తరువాత ఇంటికి వచ్చి 
బాలమనోరమా సహిత సిద్దాంత కౌముదిని పరిశిలించాను 


'పాలయతి మొదలైన రూపాలు కానవస్తున్నాయి. 
మహావైయాకరణులు బ్రహ్మ్చి కొంపెల్ల 
సత్యనారాయణశాగసస్తిగారి ముందు ఈ విషయాన్ని 


పరిశీలనకు ఉంచాను. వారు వెంటనే ణిజంతం కనుక 
ఆత్మనేపదరూపం దుష్టంకాదు, 'ణిచశ్చ అనే సూత్రాన్ని 
గమనించండి అన్నారు. శబ్దశాస్తాన్ననుసరించి 
“పరిపాలయన్లామ్‌ అనేది సలక్షణమే అని నిర్ణయించు 
కొన్నాను. ఒకవేళ కాకపోతే శ్లోకాన్ని సవరించుకోవటం 
పెద్దసమస్య కాదు. “పరిపాలయన్తు” అన్నా ఛందోభంగం 
కాధు, 

ఇదంతా చెప్పటంలో ఉద్దేశం ఎమిటి అంటే 
శ్రీస్వామివారి మేధానైశిత్యం మనలను ఎవిధంగా 
సంస్కరిస్తుందో తెలియజేయటమే. 

తెలుగు వ్యాకరణంలో చిన్నయసూరి “క్రియాఫలంబు 
కరగామియగుచో కొనుధాతువను ప్రయుక్తంబగు. 
ఇయ్యదియ ఆత్మనేపదం బనంబడు అని ఒక సూత్రాన్ని 
కయ యట ఏరడు- ఎరిడుకొను. టు ాా లలు సకలు 
అనేవానిలో రెండవది ఆత్మనేపదం. వంట, చదువుల ఫలం 
కర్తకి చెందుతుంది. నిజానికి సంస్కృతవ్యవహారంలో 
ఇటువంటి వివక్ష ఉన్నట్లు నా దృష్టికి అందలేదు కాని 
ఆవైపునుంచి ఆలోచిస్తే “పరిపాలయన్లామ్‌” సరియేనా అనే 
నలఠ హూం మళ్ళీ కలిగింది. ఎందుకంటె , దానివలన 
పరిపాలనఫలం గురూత్తములను చేరుకొనెది అయిపోతుంది. 
అలా కావటం సముచితమా అని మళ్ళీ ఒక ప్రశ్న నన్ను 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 






త్తు 





నిలువదీసింది. శిష్యపరిపాలన ద్వారా అవతార ప్రయోజనాన్ని 
సాధించటం అనేభావన ఉంటుంది కనుక సముచితమే అని 


సమాధానం చెప్పుకొన్నాను. ఎతావతా చెప్పవచ్చిన దేమిటంటే 
శ్రీవారు శబ్దబ్రహ్మస్వరూపులు అని. 

శాస్త్ర విచారపరీక్షా సందర్భ భాతి సద్దురో ర్థిషణా 

నిశ్చలతటిదివ, హృదయే నృత్యతి ఖలు శారదాంబికా- 
స్మాకమ్‌ 10 

ఒక్క వ్యాకరణశాస్త్రమే కాదు, తర్కం, మీమాంస, 
న్యాయం మొదలైన శాస్త్రాలలో కూడా విద్వాంసులు చేసే 
వాక్యార్థసభలలో స్వామివారు తెలియజేసే విషయాలు 
సత్యసిద్దాంతాలే. ఆ సందర్భంలో శ్రీవారి ధిషణ నిశ్చలంగా 
నిలిచిన మెరుపులాగా విరాజిల్లుతుంది. ఆదర్శనం మావంటి 
వారి హృదయంలో శ్రిశారదాంబా నర్తనం అవుతుంది. 

ఇంతకుముందు ప్రస్తావించిన అనేక విషయాలలో ఈ 
అంశం నిరూపితమైనది. శాస్త్ర విషయం కాదు కాని ఈ 
సందర్భంలో చెప్పుకోదగిన అంశం ఒకటి ఉన్నది. నేను 
వేదవ్యాసులవారి మహాభారతాన్ని శ్లోక, తాత్పర్య, 
నిలకంఠీయవ్యాఖ్యానాలతో తెలుగులో అందించే పథకాన్ని 
నిర్వహిస్తున్నాను. ఈ మహాకార్యంలో ఒకరిద్దరు మహో 
విద్వాంసులతోడ్పాటు కూడా ఉన్నది. ఆ ప్రణాళికలో 
భాగంగా అనుశాసనపర్వం రండుభాగాలుగా ముద్రితమైనది. 
ఆప్రతులను ఒకమారు శృంగేరి వెళ్ళినపుడు శ్రీస్వామివారికి 
సమర్పించు కొన్నాను. అందులో ఒకచోట 
భ్రాంతిమూలకంగా ఒక తప్పు పడిపోయింది. అది శ్రీవారి 
దృష్టికి రానెవచ్చింది. శ్రీవారి విజయయాత్రలో నన్ను చూచిన 


సహాదునాలుగు సందర్భాలలో శర్మగారూ! 








దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





అనుశాసనపర్వంలో ఒకపెద్దభ్రాంతి చోటుచేసుకున్నదండీ' 

అని చాలా మృదువుగా అన్నారు. కాగా ఆ సందర్భంలో 
| గంథం దగ్గర తఅవనరదువనతన అది యెద నాకు 
తెలియజేయటానికి ఏలుకాలేదు. అటుపైని నాలుగైదు 
నెలలు కడచిన తరువాత శ్రీవారి ఆదేశం మేరకు నాకు 
సంబంధించిన ఒకపని మీద శృంగేరి వెళ్ళటం 
యల యది శ వాలు చంద్రమౌళీశ్వరార్చన అయిన 
తరువాత చాలా సన్నిహితంగా నన్ను నిలిపి పుస్తకం తెప్పించి 
ఒక క్రిందిగీతగల పంక్తిని నాకు చూపించారు. “అద్విషన్‌ 
గౌతమివారీన్‌'' అని నీలకంఠీయవ్యాఖ్యానంలోని శ్లోకం అది. 
'నదీజలములను ద్వేషింపకుండుట అని మాతాత్సర్యంలోని 
వాక్యభాగం కనబడింది. గుండె జల్లుమన్నది. అక్కడ నదీ 
లేదు. జలాలూ లేవు. “గౌతమీ ఇవ అరీన్‌ అద్విషన్‌”. 
గౌతమి కథలోని స్తివ్యక్తి. ఆమె వలె పగవారిని కూడా 
ద్వేషింపకపోవటం అక్కడ వక్తవ్యాంశం. కానీ అనపేక్షితమూ, 


దోషదూషితమూ అయిన తెలుగువాక్యం 
ముద్రితమైపోయింది. ఇప్పుడు, తలకొట్టుకొని ఎమి 
ప్రయోజనం? శ్రీవారి సూక్ష్మక్షక ఎటువంటిదో 
నిరూపించటానికి మాత్రమె ఈ సంఘటనను ఈ గ్రంథంలో 
ఉంచుతున్నాను. 

దృష భవతి ప్రభవతి సంస్మరతి మదీయ హృదయ 
మనవద్యమ్‌ 


శ్రీవ్యుప్తకేశ మీశం సద్యోజాతాభిధం శివం శాన్తమ్‌ 11 

శ్రీశంకభగవత్సాదుల షట్సదీ స్తోత్రంలో 

ఉద్ధృతనగ! నగభిదనుజ ! దనుజకులామిత్ర! మిత్రశశిదృషప్టై 

దృష భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కారః 

అని ఒక పరమసుందరమైన శ్లోకం ఉన్నది. దాని ముద్ర 
ఈ నా శ్లోకం మీద పడింది. 


సర్వసమర్ణులైన ప్రభువులు తమరు మాకు 
కనబడరిబరితని నాదైనహృదయంం, అనవద్యమూ, 


సద్యోజాతమనేవ్యవహారం కలదీ, శివమూ, శాంతమూ 
శ్రీవ్యుప్తకశాత్మకమూ అయిన ఈశ్వర తత్త్వాన్ని చక్కగా 
స్మరిస్తుంది. 

పరమేశ్వరుడు అనవద్యుడు. హేయగుణాల స్పర్శ 
లేశమాత్రంగా నైనా లేనివాడు. సద్యోజాతనామం కలవాడు. 
సద్యోజాతుడంటే సర్వకాలాలలో సర్వదేశాలలో 
ఎప్పటికప్పుడు ఆవిర్భవించే సామర్థ్యం కలవాడు అని అర్థం. 
విశ్వాన్నంతా ఆక్రమించి 'ఉండు వాడు అని తాత్పర్యం, “సత్‌ 
అర. అర్థానికి స్ఫురణను కలిగించేవాడు అని భావం. 
సత్‌, అంటే ఉండుటయే శీలమైన తత్త్వం. వేదం 
పరమేశ్వరుని సద్యోజాతుడని పేర్కొన్నది. 
నివ శబ్దానికి లింగాభట్టు ఈ (కింది వ్యుత్సత్తులను 


శయ 














ళా 


న్‌ 











చూపాడు. 

1 శామ్యతి పరమానన్లరూపత్యా న్నిర్వికారో ల్‌ = 
పరమానంద రూపుడు కనుక నిర్వికారుడు. 

2. శేరతే సజ్ఞనమనాంస్యస్మిన్నితి వా - సజ్జనుల ! 
మనస్సులు ఇతని యందు సుఖంగా ఉంటాయి. 

3. శేతే సజ్జన మనస్స్వితి వా - లేదా, ఇతడు 
సజ్జనులమనస్సులందు పవ్వళించి ఉంటాడు. 

పై రెండర్గాలలో ధాతువు “నీట్‌ - స్వప్పే - 

4 శివం కల్యాణం, తద్యోగా ద్వా. శివమనగా 
కల్యాణము. దానితో యోగము కలవాడు కనుక శివుడు. 

5. శివప్రదత్వాద్వా - శుభముల నిచ్చువాడు. 

ఈ అన్నిఅర్జాలనూ ఈ శ్లోకంలోని శివశబ్దానికి | 
అన్వయించుకోవాలి. 

శాన్తమ్‌ - ఆ ఈశ్వరతత్త్వము శాంతమైనది. శాంత మంటే 
ఇంద్రియాదుల ప్రవృత్తులు ఎమి లేని తత్త్వం. 

ఇట్టి భావనలతో విరాజిల్లే ఈశ్వరతత్త్వం నా 
హృదయంలో కదలాడుతుంది. 

దక్షిణామ్నాయపిఠస్తా నవతారవతో గురూన్‌ 

దక్షిణామూర్త్యభిన్నత్వే సంభావయతి నో మనః 12 

శృంగేరీ దక్షిణామ్నాయ శారదాపఠ వ్యాఖ్యానసింహాసనం 
పై అధివసించియున్న అవతారం పొందిన ఈ శ్రీభారతీతీర్ద 
గురుదేవులను మా మనస్సు దక్షిణామూర్తికంటె వేరుకాని 











| 








ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


నుహాదేవునిగా సంభావిస్తున్నది. 

శ్రీమద్దేశికెంద్రులు సాక్షాత్తు శ్రీదక్షిణామూర్తియే అని 
నాకనిపిస్తూ ఉంటుంది. అయితే కాలానుగుణంగా, జ్ఞానం 
ప్రసరించవలసిన లక్ష్యాలకు అనుగుణంగా అనివార్యంగా 
మౌనవ్యాఖ్యానదీక్షను కొంచెం సడలించుకున్నారు. 
పరబ్రహ్మతత్తాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. వారిదేహానికి 
వార్ణక్యచ్చాయలు కానవచ్చినా వాజ్మనః ప్రవృత్తులలో 
వానినిదలు _ఆవరితతతునా కానరావు కనుక వారు 
'యువయే. వారిదగ్గరకు జ్ఞానదాహంతో వచ్చేవారు 
వర్షిష్ణులైన అంతేవాసులే. వారు కూదా జ్ఞానమధుపానంకోసం 
తమ్ముతాము బ్రహ్మనిష్టులుగా రూపొందించుకొన్నవారి. 
శ్రీవారు ఆచార్యెంద్రులు. వెనుక శ్లోకాలలో అనేక 
సందర్భాలలో మై సర్వతోముఖ ప్రతిభనుగూర్చి, 
ఉపదేశపాటవాన్నిగూర్చీ, శిష్యవాత్సల్యాన్ని గూర్చీ చెప్పుకొన్న 
విషయాలు శ్రీవారి ఆచార్యేంద్రత్వాన్ని ప్రమాణీకరిస్తున్నాయి. 
వారు కరకలితచిన్ముద్రులు. ఆనందమూర్తులు. 
స్వాత్మారాములు. ముదితవదనులు. ఈవిధంగా వారు 
దక్షిణామూర్తులే. 

ఇవి నా హృదయంనుండి వెలువడిన శ్లోక కుసుమాలు. 
నేను శ్రీవారి పాదపద్మాలపై సమర్పించుకొని ఆనంద 
తుందిలమైన హృదయంతో ఉండటానికి కారణభూతమైనవి. 


శ్రీస్వామివారిని ఇటివలి విజయయాత్రలో 
రా౭వ టాం రం తరువాత తునిలో 
శ్రీసచ్చిదానందసరస్వతీ స్వాములవారి ఆశ్రమంలో 


మరొకమారు దర్శించుకొన్నాను. ఆసందర్భంలో నను 
శ్రీపాదులసమీపానికి వచ్చిన వెంటనే ఇదిగో 
రఘునాథశర్మగారూ! మీరు మీ గ్రంథాలపై ముద్రించు 
కొంటూ ఉంటారే ఆమహితాత్ములలో ఒకరు ఇక్కడ 
ఉన్నారు. చూడండి అని ఒక మహాత్ములను చూపించారు. 
వారు వెదురుపాక విజయదుర్గా పఠాధిపతులు శ్రీగాడ్‌గారు. 
వారికి నాయందు విశేషమైన అనురాగం. నన్ను ఇప్పటికి 
పదిపన్నెండుపర్యాయాలు  శ్రీవిజయదుర్లా  పిఠశక్తి 
సన్నిధానంలో వాజ్మయపూజ చసనంకోవటానికోఅవకాఠంల 
కల్పించిన పుణ్యమూర్తి. శ్రీస్వామివారినీ, శ్రీగాడ్‌ గారిని 
ఎకకాలంలో ఒక్కచోట దర్శించుకొనే భాగ్యం కలిగినందుకు 
నన్ను నిన అభినందించుకొన్నాను. 

ఆపై విశాఖపట్టణం, భీమునిపట్నంలలో కూడా శ్రీవారిని 
దర్శించుకో వాలని గాఢమైన కాంక్షఉన్నా పరిస్థితులు 
అనుకూలించలెదు. ముఖ్యంగా నం నే పట్నంలో 
సద్గురుశివానందమూర్తిగారి ఆనందవనంలో ప్రతిష్టితమైన 
ఆద్యాది శ్రీమహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో శ్రీవారిని, 
సద్గురువులను దర్శించుకో లేకపోవటం నాదౌర్భాగ్యమె. 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశి 






త్తు 





ఆ ఆ 
ష్ట సంచిక 


ia 
సూ 1 
EO 

ఆ తరువాత పశ్చిమగోదావరి మండలంలోని పరిమెల్ల 
గ్రామానికి శ్రీవారు విచ్చేశారు. అక్కడివారు బ్రహ్మశ్తి 
వేదమూర్తులు శ్రీ కొలచన రామలింగేశ్వర సూర్యనారాయణ 
శర్మగారు టక బంధువర్గంలోనివారు. ఎనభై యొనిమిది 


సంవత్సరాల వయస్సులో కూడా వారు బ్రహ్మ జిజ్ఞాసతో 












"జ 


వేదాంత శాస్తాధ్యయనం సంప్రదాయబద్దంగా చెస్తున్న 
మహనీయులు. అది ఒక చిన్న గ్రామం. శ్రీవారు అక్కడికి 
రావటంవలన ఆ గ్రామమూ పరిసరగ్రామాలూ పారవశ్యంతో 
పులకించి పోయాయి. జనసంమర్దనంవలన దర్శనం కొంచెం 
కష్టసాధ్యమే అయింది. అయినా మా ఆత్మీయులు డాక్టర్‌ 
టి.వి. నారాయణరావు గారూ, పరితణప్రజ్ఞులు సామవెదం 
షణ్ముఖశర్మగారూ మొదలైన వారితో శ్రీవారి వాత్సల్యపూర్ణ 
దర్శనభాగ్యం పొందగలిగాము. 

అలాగే గుంటూరు మండలం పిడుగురాళ్ళ ప్రాంతంలోని 
'చౌటపాపాయ పాలెం” అనే కుగ్రామానికి కూడా గురుదేవులు 
విచ్చేశారు. ఆగ్రామం ఆర్షవిద్యాలంకారులు బ్రహ్మశ్రీ 
ముదిగొండ వేంకటరామశాస్తిగారి అభిజనం. వారు 
వారికాలంలో వేదాంతవిద్యా అధీతిబోధాచరణ 
ప్రచారణలలో గొప్ప ప్రఖ్యాతి కలవారు. వారి కుమారులు 
బ్రహ్మశ్రి ముదిగొండ శంకరశర్మగారు ఇప్పుడు వారివలె 














విద్యాభూషితులై అలరారుతున్నారు. _ శ్రీస్వామివారు 
ఆకారణంగా తమ విజయయాత్రలో ఆకుగ్రామానికి కూడా 
దర్శనభాగ్యం అనుగ్రహించారు. అక్కడ నుండి 
నరు వల తర న కాం 
ముగింపులో “మేము బయలుదేరుతున్నాము. తరువాత 
విశ్వనాథ గోపాలకృష్ణ శాస్తిగారూ, శలాక రఘునాథశర్మగారూ 
ఈ సభలో మాటడవలసి ఉన్నది అని పరమసుకుమారంగా 
మమ్ములను అదేశించారు. శ్రీవారి ఆజ్ఞను శిరసా వహించి 
మేము కొంతసేపు ఆధ్యాత్మికప్రసంగం చేసి నరసరావుపేట 


చేరుకున్నాము. 
నలవరావుట ఇర జినపముదంణిఆఅయివోరూంతి. 
రోడ్లమీద కారులు శ్రీవారి సభాస్థలి సమీపానికి 


చేరుకోవటానికి చాలా ఇబ్బందిపడవలసివచ్చింది. సభాస్థలి 
అ నక చంటి అసాధ్యం అన్నంతగా అయిపోయింది. 
లాగ్‌. ఇదికకు సన్నిహితంగా వెళ్లగలిగాము. స్వాగతసభ 
ముగిసిన తరువాత మేము మామా స్థలాలకు వెళ్ళబోతూ 
శ్రీవారి అనుమతికోసం నిలుచున్నాము. శ్రీవారి ప్రసన్న 
ముఖం అనుమతిస్ఫోరకంగా కదలాడింది. శ్రీవారు 
ప్రత్యేకించి నన్నుచూచి గుంటూరు అవధానానికి వస్తున్నారు 
కదా! అన్నారు. అది నాకు చాలా సంతోషం కలిగించింది. 


గుంటూరు మహానగరం సంపత్‌నగర్‌ సార్థక 
కుం ఆసార్థకత శ్రీగంగాపార్వతీ 
సమేతరామలింగేశ్వరస్వామి దేవస్థానం, శ్రీ ఆదిశంకర 


దక్షిణావ్నాయ క శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
వ్యాత్మిక వార్తా త్రిక శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





ల 


నా కా 
ayy. ts 
ma. క్షు 
. ల క్త 
బ్ర తే క్యా 


ae 3 = కకం? 
నన టు 
దేవస్తానం, శ్రీశారదా పరమేశ్వరీ దేవస్థానం, 
అభయకోదండరామస్వామి వారి దేవస్థానం, 


శ్రీప్రసన్నాంజనేయస్వామి మందిరం, నవగ్రహమందిరం శ్రీ 
భారతీ తీర్ణప్రవచన మందిరం, గోశాల, వేదపాఠశాల 
మొదలైనవానిచేత  చేకూరినట్టిది. శ్రీ _ పోలిశెట్టి 
శ్రీహరిప్రసాదరావు గారు నిలువెల్లా భక్తిశద్ధలే అనదగినవారు. 
వారి నిర్వహణలో ఈ ఆలయాలన్నీ దివ్యదధితులతో, 
నిత్యారాధనలతో, మహాపండితుల ఉదాత్త 
ఆర్షవిద్యాప్రవచనాలతో అలరారుతూ ఉన్నాయి. 
టల ల వారి 
అస్మత్సన్మిత్రము శ్రీ బి.వియస్‌. శాస్తి గారు 
శ్రీశారదాపరమెశ్వరీ ఆలయానికి అనతిదూరంలో 
శ్రీభారతీతీర్ధ వెదస్మార్తపాఠశాలకై సమగ్ర సుందరమైన భనవ 
సముదాయాన్ని నిర్మింపజేశారు. శ్రీవారి విజయయాత్ర 
సందర్భంగా ఆ బభవననముడాణు ఆవిష్కరణ మ హోత్సవం 
అత్యంతవైభవంగా నందననామ సంవత్సర మాఘ మాసంలో 
14.3.2013 గురువారంనాడు శ్రీ భారతీతీర్ణుల 
పవిత్రహస్తాలతో జరిగింది. 
శ్రీస్వామివారు ఆ సభలో కూడా నాలుగు మాటలు పలికే 
అవకాశం నాకు అనుగ్రహించారు. శ్రిశాస్తిగారు నన్ను కొన్ని 
శోకాలు రచించి పఠించ వలసినదిగా కోరారు. నా 
అంతరంగం ఆనందసాంద్రస్థితిని భజించింది. తొమ్మిది 


“జగద్దురుపదవందనమ్‌ు అనే శీర్షికతో 


పరిపూర్ణ సహకారంతో 


శోకాలు 
(ap) 









దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


వెలువడ్డాయి. శ్రి గురుపదద్వంద్వాన్ని అష్టమూర్యాత్మకంగా 
నిరూపిస్తూ వ్రాసిన శ్లోకాలను ఇక్కడ తాత్సర్యంతో 
నివేదించుకుంటున్నాను. 
జగద్గురు పద వన్దనమ్‌ 

ర చ అం రం శివకానన మసి వభద మన్మాకమ్‌ 

తస్మాత్‌ సద్గురుపాదౌ నమామి సంస్థాప్య హృదయసలత్పీఠే. 

గురువుకంటే మించినది లేదని మాకు శుభాలు కలిగించే 
శివశాసనం ఉన్నది. అందువలన హృదయమనే సత్సీఠంలో 
చక్కగా నిలుపుకొని సద్గురు పాదాలను నమస్కరిస్తూ 
ఉంటాను. 

వన్దే గురుపదద్వన్వృసుందరామలవారిజమ్‌, 

యస్య దర్శనమాత్రేణ పరాం శాంతిం లభేత నా. 

గురుపదద్వంద్వం సుందరమూ, స్వచ్చమూ అయిన 
పద్మము. తద్దర్శనమాత్రంచేత నరుడు పరమశాంతిని 
పొందుతాడు. అట్టి పాదద్వంద్వానికి వందనం చెస్తూ 
ఉంటాను. 

వనే గురుపదద్వన్హ్వ్యమన్దాకి నమలోదకమ్‌, 

యత్సుర్శనే నరో భూయాత్‌ సబాహ్వాభ్యన్తర శుచిః. 

గురుపదద్వంద్వం మందాకినియందలి నిర్మల జలం. ఆ 
జలస్పర్శతో నరుడు బాహ్యాభ్యంతరములలో పవిత్రు 
డౌతాడు. అట్టి పాదద్వంద్వానికి వందనం. 

వన్దే గురుపదద్యన్హ్యవిభావసు మనల్పకమ్‌, 

భస్మీభవతి పాపొఘతూలరాశి రనేన వై. 

గురుపదద్వంద్వం చిదగ్నిస్వరూపం. అందులో పాపాలనే 
ఊకపొట్టు రాశి బూడిదయై పోతుంది. అట్ట 
అగ్న్యాత్మకతేజోరాశికి వందనం. 

వన్దే గురుపదద్యన్యమాతరిశ్వాన మాలయమ్‌, 

అజ్ఞానధూలినిచయ ముద్దూనయతి య స్సదా. 

గురుపదద్వంద్వం ఒక అద్భుతమైన మారుతం. 
అజ్ఞానమనే దుమ్ము ప్రోవును అది తుక్కుదూగరగా 
తొలగించివేస్తుంది. ఆవాయువు ఆపనిని నరజాతికి ప్రళయ 
పర్యంతం చేస్తూ కాపాడుతుంది. 

వన్దే గురుపదద్వనృమృదునాదతరంగకాన్‌, 

ప్రహాదయన్తి యే-స్మాకం చేతాంసి సుసమాహితాః. 

గురుపదద్వంద్వమనె మృదువైన నాదతరంగాలకు 
వందనం. అవి సుసమాహితములై మా చేతస్సులను 
ప్రహాదభరితాలను చేస్తూ ఉంటాయి. 

వన్దే గురుపదద్య్వన్వభానుమద్దీప్తి మాలికాః, 

పురుషం దగ్గకలుషం యాః కుర్వన్తి దినే దినే. 

గురుపదద్యంద్యమనే భాస్కరుని కిరణమాలికలు. 
మానవుని ప్రతిదినము దగ్గకిల్బిషునిగా చేస్తూ ఉంటాయి. 
అట్టి పాదద్వంద్వానికి వందనం. 
ఇ స 
“a 















అ 








వన్దే గురుపదద్యన్వచ న్లసున్దరచ న్లికాః, 

సచ్చిదానన్సరూపా స్తా స్తారయన్తి భవాంబుధిమ్‌. 

గురుపదద్వంద్వం సుందరమైన వెన్నెలలు ప్రసరింపజేసే 
చందమామ. ఆ వెన్నెలలు సచ్చిదానందరూపాత్మకాలు. అవి 
మానవులను సంసారసముద్రం నుండి తరింపజేస్తాయి. 
వానికి వందనం. 


వన్దే గురుపదద్వనయజమానహవింషి చ, 

పుణ్యగర్గేన యా న్యస్మద్వాసనా నాశయని వై. 

గురుపదద్వంద్వమనే యజమాన హవిః స్వరూపాలకు 
వంటబఎం లం పుణ్యగంధంతో మా దుష్ట నాసనఅను 
రూపుమాపుతాయి. 

ఎతా గశ్రీభారతీతీర్ణగురుపాదవిభూతయః, 

తన్వన్తు నితరాం హార మానన్టం సచ్చిదాత్మకమ్‌. 

ఇవిగో శ్రిభారతీతీర్ణగురుపాదవిభూతులు. అవి మా 
హృదయాలలో సచ్చిదాత్మకమైన ఆనందాన్ని అత్యంతము 
విస్తరింపజేయాలి. 

శ్రీస్వామివారి సన్నిధానంలో చేసుకొన్న ఈవాజ్మయ 
శ్రీపదార్చన నన్ను సంతుష్టాంతరంగుణ్ణి చేసింది. 

శ్రీ బి.వియన్‌. శాస్త్రిగారు “శ్రీభారతీ విజయమ్‌ అనే 
సర్వాంగ సుందరమైన సంచికను ఈ సందర్భంగా 
వెలువరించారు. ఆ సంచికలో ఈ శ్లోకాలను కూడా 
ప్రచురించారు. వారు నాచేత మరొక వ్యాసం కూడా 





స. 





దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


అ 





వ్రాయించి. అందులో నిక్షేపించారు. దానిని ఇక్కడ 
ఉంచుతున్నాను. 
శ్రీభారతీతీర్థ పూర్ణత 

మహాకవి కాళిదాసు రఘువంశకావ్యంలో మానవ జీవిత 
పరిపూర్ణతను గురించి ప్రతీయమానాత్మకంగా మహోన్నత 
విషయాలు నిక్షపించారు. అవి రఘువంశ రాజులనుగురించి 
చెప్పిన వాక్యాలు. ఆజన్మశుద్దులు, ఆఫలోదయ కర్ములు, 
ఆసముద్రక్షితీశులు, ఆనాకరథవర్తులు మొదలైనవి. ఇవి 
సాధించు కోవలసిన ఆదర్శప్రాయలక్షణాలు మాత్రమె. అన్నీ 
ఉన్నవాళ్ళు లోకంలో సాధారణంగా ఉండరు అని 
భావించటం సహజమె. కానీ సర్వభావాలకు సర్వకాలాలలో 
సార్వత్రికంగా చెల్లుబాటు ఉండదు. అపవాదాలు ఉంటూనే 
ఉంటాయి.  అటువంటిఅపవాదాలలో  మనకాలంలో 
మనఅదృష్టం కొద్దీ మనం ఆరాధించుకోగలుగుతున్న శ్రీశ్రీశ్రీ 
భారతీతీర్థ స్వాములవారు ఒకరు. 

బాలం ఆజన్మశుద్దులు. పూర్వాశ్రమ యేల బారి 
తండ్రిగారు వెద విద్యాపారంగతులు. బ్రహ్మతేజస్సుతో 
అలరారేముఖం వారిది. వారి తల్లిగారు భారతీయ 
సంప్రదాయ సౌష్టవాన్ని ఆచరణలో నిరంతరమూ నింపుకున్న 
వ్యక్తి. ఆ పుణ్యదంపతుల పుణ్యఫలరూపమైన శ్రి తంగిరాల 
సీతారామాంజనేయలు ఆజన్మశుద్ధులు అనటంలో అసంగతి 
ఎలా ఉంటుంది? 












ల 


షష 





య (వ 


కాగా శ్రీవారు శ్రీశ్రీశ్రీ అభివనవిద్యాతీర్ణస్వాముల 
కరకమలసంజాతులు. శృంగేరీ దక్షిణామ్నాయ 
పఠాధిపతులయ్యారు అంటేనే వారివిద్యాశక్తి, తపశ్శక్తి, 
సిద్ధిశక్సి ఎంత _ గొప్పస్థాయికి చెందినవో మనం 
ఊహించుకోవచ్చు. శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరభారతీ స్వాములవారు 
(పతిక్షణమూ 
బ్రహ్మసాక్షాత్కారానుభూతి తాదాత్మ్య్యంతో ఉండేవారట. అట్టి 
మహాత్ములు ఎన్నుకొన్న శ్రీస్వామివారు అసాధారణ 
ప్రజ్ఞాప్రాభవాలు కలవారనటంలో సందేహం ఎమాత్రమూ 
ఉండదు. వారు ఇప్పటి శ్రీవారిని శృంగేరీ మహాపిఠాధిపతిగా 
నిర్ణయించారంటేనే వారి ఆజన్మ శుద్ధత విస్పష్టంగా 
తెలియవస్తుంది. ఈఎన్నికలో ఇప్పటిలోకంలో సాధారణంగా 
కానవచ్చే ప్రాంతీయ దేశభాషాద్యభిమానాలు ఎకోశానా లే 
వన్నది సర్వజన విదితమైన విషయం. ఈవిధంగా 
శ్రీవారితురీయఆగ్రమ ప్రవేశఘట్టం కూడా వారిఆజన్మశు 
ద్దతను నిరూపిస్తుంది. 
"శ్రీశ్రీశ్రీ అభినవవిద్యాతీర్థస్వాములవారు ఉత్తరాధికారిని 


సాక్షాతృ్పరబ్రహ్మస్వరూపులు. 


క త త 


గూర్చి నిర్ణయించే సమయంలో ఒక అద్భుతమైన విలుల 
సంభావించిందరని తెలియ వస్తుంది. శ్రిస్వామివారు 
శ్రీశారదాపరమెశ్వరి ఆలయంలోపలికి ప్రవెశించి, 
కొన్నిక్షణాలు ధ్యాననిమిలితనేత్రులై వెలుపలికి వచ్చి 
వెనువెంటనే ఉత్తరాధికారిని ప్రకటించారట. అంటే అమ్మ 
స్వామి అంతరంగంలో ఉద్బోధ చేసి 
ప్రకటింపజేసిందన్నమాట. మరొక ్హిలంగా స్వామియే అమ్మ, 
అమ్మయే స్వామి. ఆవిధంగా శ్రీశ్రీశ్రీ భారతీతీర్ణస్వామిలో 
శ్రీశారదాదేవి గురువాగ్రూపంగా నెలకొని ఉన్నదన్నమాట. 
ఆజన్మశుద్దతను టంట ఐఏ అరక రర 
Som: 

శ్రీవారు ఆఫలోదయకర్ములు. ఇక్కడ "కర్మము అంటే 
ఒకమహాపరానికి అధిపతిగా చేయవలసిన దైవసంబంధమైన 
యజ్ఞాదికకర్మములు, అనుష్టానాదులు. వారు పిఠార్చన 
చేసేసమయంలో ఆ పరిసరాలలో ఉండ గలగటం ఒకగొప్ప 
అదృష్టం. మానవమాత్రులుగా జన్మించారు కనుక ఈమాట 


అనుకోవలసివస్తున్నది. జ పూజాసవంలుకలల 
వారిత్రికరణాలు ఎంతగా పరమాత్మతాదాత్మ్యంతో 


ఉంటాయో స్పష్టంగా తెలుస్తూఉంటుంది. నిజానికి అది 
వారు లోకసంగ్రహంకోసం చేస్తున్నపని. అయినా 
చెక్కుచెదరనిభక్తితో నిష్టతో చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నవారికి 
కూడా ఫలోదయం అవుతున్న ట్లుంటుంది. ఇక్కడ మనం 
విచారించవలసిన అంశం ఒకటి ఉన్నది. 
ఆరాధనాపరమైనఅనుష్టానానికి ఫలం ఎమిటి? అంటే 
ఇంద్రియాద్యతీతమైన ఆనందమే. శ్రీస్వామివారు తమ 





ము 








అనుష్థానంతో అది అందుకున్న, అందిస్తున్న స్ఫూర్తి 
నశావంటివారికి అనేకపర్యాయాలు అనుభవంలోకి వచ్చిన 
యం. ఆవిధంగా శ్రీస్వామివారు ఆఫలోదయకర్ములు. 
అంతే కాదు. శీశీశీ భారతీ తీర్ణస్వాములవారు ఎన్నో 


క త త 


శంకరమఠషప్రాంగణాలను, ఇతరఆలయాలను హృదయంలో 


సంకల్పించి, రూపకల్పన న మానవజాతికి 
అందుబాటులోనికి తెచ్చారు. తెస్తున్నారు. అవి కూడా శ్రీవారి 
ఆఫలోదయకర్మతను నిరూపిస్తున్నవి. ఇంక వేదశాస్త్ర 
విద్యాప్రాభవం కోసం శ్రీవారి నేతృత్వంలో రూపొందుతున్న 
కార్యక్రమాలు కొంగ్రొత్తవలాలను జాతికి నిరంతరంగా 
అందిస్తూనే ఉన్నాయి. 

శ్రీవారు ఆసముద్రక్షితీశులు. జగద్గురువులు కదా! హద్దు 
లెనిజగత్తునకు వారు సద్గురువులు. ఈవిధంగా అధ్యాత్మ 
సామ్రాజ్యాన్ని అహర్షిశమూ ఎలుతున్న సార్వభౌములు. 
ప్రపంచంలో అనేక సంప్రదాయాలు ఉన్నాయి కదా, 
అందులో ఒకసంప్రదాయానికి గురువులైతే 
సర్వజగత్సద్గురువులు ఎలా అవుతారు అని శంకించరాదు. 
భారతీయవైదిక సంప్రదాయంలో ఒక్కొక్క దృక్కోణంతో 
ఆలోచించటం ద్వారా అనేక సంప్రదాయాలు ఉన్నట్లు పైకి 
అనిపిస్తుంది కానీ ఆ సంప్రదాయా లన్నింటి సమాహారరూప 
మైనతాత్తికత ఎక రూపమే. మనగురువులు ఆవిధంగా 
జగద్గురు సామ్రాజ్య పట్టభద్రులు. వారిని గురువులుగా 
అంగీకరించని సంప్రదాయాలవాళ్ళు ఉంటేనో! ఉన్నా 
జగద్గురు పదసార్థ కతరం భంగం కలుగదు: ఒక్కొక్క 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


త్తు 





మూర్చుడు తండ్రిని నేను తండ్రిగా అంగీకరించను అంటె 
అది వాని దౌర్భాగ్యాన్ని సూచిస్తుందే కాని, తండ్రి 
తండ్రితనాన్ని వదలటం గాని, అట్టి కొడుకును నావాడు 
కాదు అని ప్రకటించటం కానీ జరగదు. కాబట్టి వారు 
సర్వజగత్సద్దురువులే. ఆసముద్రక్షితీశులే. 

శ్రీవారు కాళిదాసు చెప్పిన విధంగా ఆనాకరథవర్త్ములు. 
నాకం అంటే దుఃఖం లేనితావు. రథం ఇక్కడ 
జ్ఞానాత్మకమైనది. ఆమార్గం అనాదిగా ఎకరూపంగా 
ప్రవర్తిస్తున్నది. ప్రవర్తిస్తూనే ఉంటుంది. అది “సత్‌ 
శ్రీవారివర్మము అది. దానిచేత వారు అనుయాయుల 
నందరినీ గమ్యానికి చేర్చేసత్కార్యంలో పార్టసారథివలె 
ప్రవర్తిస్తున్నారు. 

ఈవిధంగా మనభారతీతీర్దమహాస్వాములవారు వళ యు 
నిత్యమూ, నిరంతరమూ ఆరాధ్యులు. ఆ ఆరాధన 
మానవజాతికి మహాఫలదాయకం. 

+44 

ఈ కార్యక్రమానికి ముందు 8.3.2013న శ్రీవారి 
ఆదేశంమేరకు శ్రీవారి సమక్షంలో ఒక అష్టావధానకార్యం 
చాలా ఉదాత్తంగా ద్రవచగ మందిరంలో అరా. 
అవధానం చేసినవారు శ్రీయుతులు కోటలక్ష్మి నరం 
గారు సత్త్వగుణ సంపన్నులు. శ్రిచరణులయందు అచంచల 
భక్తి శ్రద్దలు కలవారు. ఆ అవధానంలో నను 
సమస్యాంశానికి ప్రష్టగా వ్యవహరించ వలసినదిగా 
శ్రీచరణుల ఆదేశం. అవధానం చాలా హృద్యంగా 





EY షయ 
LOnlol 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య త్ల 


శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


అ 





పూర్తిఅయింది. నెను రూపొందించిన సమస్య 
“మదవిభ్రాంత వివేకశిలునకు సంప్రాప్తించు మోక్షం బిలన్‌” 
అనెది. నాపూరణం ఇలా ఉన్నది. 
“చెదరంగొట్టెడు నింద్రియాశ్వములరశ్మివ్రాతమున్‌ నెర్పుగా 
సదయాత్ముండగు సద్గురూత్తముని హస్తంబందు శ్రద్దాళుతా 
స్పదధీవృత్తిని బెట్టి యోగియయి సాఫల్యంబు సాధించుశ్రీ 
మదవిభ్రాంత వివేక శీలునకు సంప్రాప్తించు మోక్షంబిలన్‌” 
ఇందులో అత్యంతకీలకమైన పదచ్చేదం “శ్రీమత్‌, 
అవిభాంత అనేది. అంటే మదమూ, విభ్రాంతతా అనేవి 
తొలగిపోయాయి. శ్రీిమత్త్యమూ, అవిభ్రాంతతా సిద్ధించాయి. 
సమస్యకు పరిష్కారం సిద్ధించింది. మోక్షప్రాప్తికి మార్గం 
సుగమమైనది. ఆవిధంగా శ్రిచరణులకు నాపద్యం నచ్చింది. 
“ఆ! విరుపు అంటే అలా ఉండాలి అని పెద్దగానే అన్నారు. 
నాకు కలిగిన ఆనందం మాటలలో చెప్పజాలనిది. 
1592095 శు గుంపు అంబా స గరం౮లే 
గురువందన కార్యక్రమం చాలా సముదాత్తంగా జరిగింది. 
శృంగేరీ క్‌ సంస్థాన ధర్మాధికారి శ్రీ గౌరీశంకర్‌గారు 
సభానిర్వాహకులు. శ్రి పోలిశెట్టి శ్రీహరిప్రసాదరావుగారు 
నన్ను ప్రత్యేకించి మాటాడటానికి పిలిపించారు. అప్పుడు 
నేను అనంతపురంలో శ్రీస్వామివారి ప్రసంగసారాత్మక 
వాక్యాలతో కూడిన “నానామ్నామేత్యాది శ్లోకాన్నే 
మరొకమారు ఉదాహరించాను. తరువాత దానిని 
శ్రీశంకరకృప పత్రికలో “శంకరుల జగద్గురుత” అనే శీర్షికతో 


అచ్చొత్తించారు. పునరుక్తి అయినా దానిని ఇక్కడ 
నిక్షేపిస్తున్నాను. 
శంకరుల జగద్దురుత 


సుమారు ఇరవై సంవత్సరాల క్రిందట శ్రీ శృంగేరీ 


క 


శారదామ్నాయ శారదా పీఠమహాధ్యక్షులు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ 
స్వాములవారు అనంతపురంలో శ్రి శంకరాచార్య శ్రీ 
శారదాదేవి ప్రతివ్టా కార్యక్రమంలో పాల్గొని అనుగ్రహ 
భాషణంలో ఒక అద్భుత శ్లోకాన్ని శ్రోతలకు వినిపించారు. 
“నానామ్నాయపరిశ్రమం కలయతాం నాస్వేవ శాస్తేషు ధీః 
సత్యో రప్యనయో ర్యయో ర్న సులభా సా హి క్షితౌ సాహితీ, 
అ ప్యేతాసు సతీషు నాస్తి వినయో నాచారభక్తిక్షమా 
చాతుర్యః సచనాచనాచ స చ తా శ్చాలంబ్వ 
ఖేలన్త్యముమ్‌” 
శ్రీ స్వామివారు తమ అనుగ్రహణ భాషణంలో శ్లోకంలోని 
విశేషాల నన్నింటిని విసృతంగా వ్యాఖ్యానించారు. శ్రీవారి 
వ్యాఖ్యానవైభవం అనన్య వాథారణం కనుక నావరిటివారి 
హృదయభ లకం మీద అదంతా చక్కగా హత్తుకొని 
యీనాటికి కూడా భద్రంగా నిలిచి ఉన్నది (552013 8 
హే 
“ 



















విజయ సంవత్సర శంకరజయంతి) ఆ వైభవం సనాతన 
ధర్మం వుల అనురక్తి ఉన్న హృదయాలలో సుదృఢంగా 
నిలిచిపోవాలి అనే ఉద్దేశంతో నాస్మృతిపథంలో ఉన్నదానికి, 
తోడు స్ఫురణరూపంలో తిరుగాడుతున్న మరికొన్ని 
అంశాలను జోడించి వాటికి అక్షరాకృతి కల్పిస్తున్నాను. 

లంట "నిజానికి శ్రిశంకరభగవత్సాదుల లావు 
ప్రస్తావన లేదు. “అముమ్‌' అనే సర్వనామం మాత్రమే 
ఉన్నది. “ఆయనను” అని ఆపదానికి అర్ధం. కానీ శ్లోకాన్ని 
ప్రకటించిన జగద్గురువులు స్వయంగా చెప్పారు కాబట్టి ఇది 
శ్రీశంకర భగవత్సాదులకు సలబంధించనబె తని నిర్ణయం. 
అది సర్వనామంగా ఉండటం కూడా గొప్ప విషయమే. 
సర్వనామమంటే సర్వుని నామం కదా! సర్వుడంటె 
పరమాత్మయే కదా! స్టూలంగా శ్లోకతాత్పర్యం ఇది. 

అనేక ఆమ్నాయాలలో పరిశ్రమం చేసే వారికి 
శాన్తాలయందు బుద్ధి ఉండదు. అవి రెండూ 
ఉన్నాయనుకున్నా అట్టివారికి ఆ సాహితి సులభ కాదు. 
ఆమూడూ  ఉన్నాయనుకున్నా వినయం ఉండదు. 
ఆచారము, భక్తి, క్రమ,చాతురి అనేవి ఉండవు. అదీ, అది, 
అదీ, అదీ, అవీ ఈ మహాత్ముని ఆలంబనంగా చేసికొని 
ఆడుకుంటున్నాయి. 










ఆమ్నాయాలు అంటె వేదాలు. ౨౨, దానం ఈ 
బుగ్యజుస్పామాధర్వణాలు. అయితే ఇప్పుడు 
గంథరూపంలో లభిస్తున్న బుగ్వేదాదులను మాత్రమే 


'é 


॥ స. 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


న. మ ఇ వ 
MoT EE Fe Vian తావు ల HE | 
aa EAE) Ler | 
క 


వనన త్‌ య Fr 


ఖ్‌" 
గ్‌ 


యా | | | | | 
a ల్‌ ఖే 1 [ లా న్‌ క్‌ న్‌. 
న ] | "క | | | ri WY 
dh "= tt 1] థ్‌ 
క్‌ ము నాం వా ఇ 4 | 
య ee: చ ల GE Wags mn er | 
జ t mys: oP 3 BL Fr Etre స 
న. ey మ వగ న్‌ రి టీ 


లల సం 


శ 
మ న న 
| Gee కై pe ళ్‌ 
మకీ, క బ్‌ న్న. ఫ్రా or 
న ము = క & 
1 గ్గే Fa చ గ కా క 
men పక 11: జ అ వ కాక 
ల క af Tr వ్‌ (| 1 ih tr: వ్‌ త్‌ 
క్‌ Fi 
ప CR ణా pn గ్‌ 


క్‌ 


న న నానన డు. Fhe వనీ 
AF Fr లా మ er ea 
భ్‌ క! 


స 


శ 
1 
క 
| క్షా 
1 ఎ : 
| ర! 
/ 7 క... 
i | జ ని. 
| i: 
hal J Kk 
|| ఇ 12 i b క ™ 
al 1 | జ వ్‌; 
్గ జీ || 
క! J ' ణి 
స్థ. క 1 | 
a ౯ ia 
at le 7 
f 1 జ ; | ళ్‌ 
వా ల U3 చ 
లు ఓ an ల్‌ a 
ర హీ f= 
- YP జ గా 
Lil 





వేదాలనుకోకూడదు. నిజానికి వేదాలు అనంతాలు. 
వేదాలంటే మంత్రాత్మకంగా తెలుసుకోదగిన విషయాలు. 
వానిలో పరిశమం చేయటమంటే ఒక్కొక్క దానికే (ఇప్పుడు 
లంత అందుబాటులో ఉన్నదానికి) పది పన్నెండు 
సంవత్సరాల కాలం కావాలి. వేదాలన్ని అధ్యయనం 
చేయాలంటే మహామెధావికి దాదాపు నలభై సంవత్సరాల 
కాలం సరిపోవచ్చునని ఒక అంచనా. అయితే ఇంతశ్రమపడి 
వేదాలను అధ్యయనం ఎందుకు చేయాలి అని కొందరి 
హృదయాలలో ఒక శంక పుట్టవచ్చు. శ్రీశంకరులే “వేదో 
నిత్య మధీయతామ్‌ అన్నారు. వేదాన్ని నిత్యమూ 
అధ్యయనం చేయాలి. వేదం అంటే ఇలా నిర్వచనం 
చెప్పారు. “ఇష్టప్రాప్త్యనిష్టపరిహారయో రో అలౌకిక 
ముపాయం వేదయతి స వేదః” ఇష్టమైనదానిని పొందటానికి 
అనిష్టమైన దానిని తొలగించుకోవటానికీ ఎది అలౌకికమైన 
ఉపాయం తెలియజేస్తుందో అది వేదం. మానవజన్మను 
వన ఠ నని సార్ధకం చసుకోవారీ తన భావన సుస్థిరంగా 
ఉన్నవానికి ఇష్టం వునరావృత్తిరహిత శాశ్వతబ్రహ్మలోక 
నిత్యనివాసం. అనిష్టం రాం లాం రా విధంగా 
చెప్పాలంటే ఇష్టం జ్ఞానం. అనిష్టం అజ్ఞానం. జ్ఞానం 
కైవల్యాన్నిస్తుంది. అజ్ఞానం సంసారగర్తంలోనికి పడదోస్తుంది. 
కాబట్టి వెదాలలో పరిశ్రమ చేయటం అనేది అనివార్య 
కర్తవ్యం. ఆ పరిశ్రమ ఫలం అనంతం. 

అయితే వేదార్థజ్ఞానం సాధించాలి అంటే శాస్త్రాలను 


న్‌ా ~~ 
“=, 











అ 





బుద్ధికి పట్టించు కోవాలి. తర్కం, వ్యాకరణం, ముమాలిస, 
న్యాయం, సాంఖ్యం, యోగం అనేవి శాస్తాలు. ఇవి 
ఒక్కొక్కటి ఒక్కొక్క మహాసముద్రం అంతటివి. అయినా 
వాని మూలతత్తం పట్టుకోకపోతే వేదాధ్యయనం నిష్ఫలం 
అతుంకోలుంది. కాగ్‌ చం రణల లక్‌ 
శాస్త్రవిషయకంగా పాకానికి వచ్చిన బుద్ధి ఉండాలి. అది 
వారికి[౯ లెదు, 

ఎవడైనా నూటికీ కోటికీ ఒకడు వేదాలనూ, శాస్తాలనూ 
కూడా అపోశనం పట్టాడనుకుందాం. అట్టి వానికి సాహితి 
సులభ కాదు. సాహిత్యం అంటే కావ్యనాటకాదివాజ్మయం. 
ఇతిహాస అందులో భాగాలే. 
“ఇతిహాసపురాణాభ్యాం వేదం సముపబృంహయేత్‌' అని 


పురాణాలు కూడా 


స్కృతికారుని అభిభాషణం. వేదార్థాన్ని సరిగా, సమగ్రంగా 
పట్టుకోవాలంటే సాహిత్య జ్ఞానం 
సాహిత్యమంటేనే సహితము యొక్క భావం. హిత్రమంటె 
భవిష్యత్తునంతా సుఖమయం చేసేది. సాహిత్యం 
కాంతాసమ్మితమై ఉపదేశం చేస్తుంది. ప్రాచీన భారతీయ 
సాహిత్యం అంతా ఇంచుమించు వెదోపనిషదర్గాలను మన 
హృదయాలలో కుదురుకొల్పటానికై రూపొందినదే. అయితే 
చాలామంది వేదవిద్యాంసులకు సాహిత్యం అంటే చులకన. 
అధీ ఒక చదువేనా అని వెక్కిరించే వాళ్ళను ఈ వ్యాసకర్త 
అనేకులను చూచాడు. ఇది సంప్రదాయ విరుద్ధవ్యవహారం. 
కనుక ఆదరణీయం కాదు. కాబట్టి వేదపరిశమచేసి, 
శాస్త్రజ్ఞానాన్ని సాధించినవాడు తప్పనిసరిగా సాహిత్య 
కృషీవలుడు కావాలి. ఎందుకంటే వేదశాస్తాల 
మహారహస్యాలు సాహిత్యంద్వారా లోకానికి రసాత్మకంగా 
ఆవిషృత మవుతాయి. ఇంతవరకూ చెప్పుకొన్నవానిని 
సమీక్షిస్తే మహాప్రతిభావంతునకు తప్ప ఈ మూడూ 
వశంకావటం అసంభవం. ప్రస్తుత శోకం అటువంటి 
అవతారవ్యక్తినే ప్రస్తావిస్తున్నది. ఆ మహావ్యక్తి సర్వజ్ఞ 
కల్పుడవుతాడు. 

వేదవ్యాప్పి పరిధికి చాలా పరిమితులున్నాయి. శాస్త్రజ్ఞులు 
కూడా చాలా తక్కువగానే ఉంటారు. సాహిత్య స్రష్టల, వేత్తల 
సంఖ్య కొంత అధికంగానే ఉంటుంది. కాబట్టి సాహిత్య 
సారమైనరసస్వరూపాన్ని - ఖనన భగవత్స్య రూపంగా బటల 
కూడా పరిగణరిచిందో = తాలం సరహస్యంగా భాపనలో 
పండించుకొన్నవాడు మహాత్ములలో అగ్రగణ్యుడే అవుతాడు. 
అట్టి మహర్షులే వాల్మీకి కృష్ణద్వైపాయనాదులు. 

అయితే వెదాధ్యయనాధ్యాపనతత్పరులైన వారిలో 
కొందరికి, శాస్త్రాలలో ప్రతిభాపాటవాలు సాధించినవారిలో 
కొందరికీ, సాహిత్య స్రష్టలలో కొందరికీ దురహంకారం 
తెలియకుండా పెరిగిపోతూ ఉంటుంది. దానివలన వారి 


బాలా "అవనరం: 


(Cu 
(1 








నా 








ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


వేదాదిజ్ఞానానికి వన్నె తరిగిపోతూ ఉంటుంది. ఆవిధంగా అది 
సర్వజనోపాదేయం కాకుండా పోతుంది. ఆ ప్రమాదగర్తంలో 
పడిపోకుండా ఉండాలంటే వారు గట్టిపూనికతో సాధించి 
కాపాడుకుంటూ ఉండవలసిన లక్షణం “వినయం. 
ముఖ్యంగా గురుపదాధిజిగమిష ఉన్నవారికి వినయం 
లేకపోతే అది విద్యను పాడుచేస్తుంది, అంటే విద్యారిని 
వైపున రొులులి అఆ ఏతాం. జ్ఞేయం 
అనంతంగా ఉంది అనేవిషయాన్ని నిత్యప్రత్యగ్రంగా 
హృదయంలో నిలుపుకోవటం. దానివలన జిజ్ఞాస పెరుగుతూ 
టు శిష్యజనహృదయాలలో 
నిరంతరంగా జేయటానికి 
అనంతంగా వృద్ది పొందుతూ ఉంటుంది. 

ప్రస్తుత శ్లోకంలో శ్లోక రచయిత “నాస్తి వినయః' 
అన్నవాక్యం ధాతా ఆపైన మూడు సమృద్ధిగా వారింట నే 
వాళ్ళు కొందజు వినయం లేనివారైపోతూ ఉండటాన్ని 
గురించి ఎర్పడిన నిర్వేదాన్ని తెలియజేస్తున్నారు. 

తరువాత శ్లోకకర్త నాలుగు విషయాలను ప్రస్తావించి అవి 
లేకుండా పోతున్నాయన్న ఆవేదనను అభివ్యక్తం చేస్తున్నారు. 
ఉండాలి అనటం ధ్వని. అవి ఆచారము, భక్తి, క్షమ, చాతురి 
అనేవి. ఆచారం అంటే సూలంగా త్రికరణాలపవిత్రతకోసం 
వారింప వలన నియమాల సముదాయం: అంతె కాదు, 
బుషులు నిర్దేశించిన విద్యాసంబంధమైన నాలుగుదశలైన 
అధీతి, బోధ, ఆచరణ, ప్రచారణలలోని ఆచరణ కూడా 
ఆచారమే. వ్యాసులవారు “ఆచారప్రభవో ధర్మః, ధర్మస్య 
ప్రభు రచ్యుతః అన్నారు. ధర్మము ఆచారంనుండి 
పుడుతుంది. ధర్మానికి ప్రభువు అచ్యుతుడు. కనుక వర్ణ, 
ఆశ్రమధర్మాలను యథావిధిగా ఆచరించటం ఆచారం. 
ఆచారాన్ని పాటించటమంటే అచ్యుతుని ఆరాధించటమే. 
అచ్యుతారాధన అచ్యుతస్టితికి తీసుకొని వెళ్తుంది. కాబట్టి 
గురుపదబుభూష కలవాడు ఆచారనిష్టకలవాడు కావాలి. 
కాని చాలమందిలో అది గగనకుసుమం అయిపోతున్నది. 
తరువాతిది “భక్తి. మోక్షసాధన సామగ్రిలో భక్తియే గరీయసి. 
భక్తి అంటే స్వస్వరూపాను కంల గా. అన్నారు శ్రీశంకరులు 
వివేకచూడామణిలో. భక్తిలేని మానవుడు ఎండిపోయిన 
కట్టెవంటివాడు. విశ్వనాథవారు “పోతన్న 
తెలుగులపుణ్య పెటి” అని అభివర్ణించారు. అందు పరత 
పోతన్న ట్రాసిన భాగవతం భక్తిరసామృతాన్ని నిలువెల్లా 
నింపుకొని తెలుగువారిని ఆనందసాంద్రస్థితిలో ముంచి 
లేపుతున్నది. కాలప్రవాహంలో తమంతతాము గురువులుగా 
ప్రకటించుకొని అధ్యాత్మ వ్యాపారం చేస్తున్న వారిలో 
అచ్చమైనభక్తి కలవారు లేరు. అచ్చమై నభక్తి అంటె అలనాటి 
ప్రహాదాదులను, ఇటీవలి రామకృష్ణ పరమహంస వంటి 


జానవాహినిని 
క్షా 


ప్రవహింప కావలసిన శక్తి 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశి 


© 


అణాల 






త్తు 


ఆ ఆ 
ష్ట సంచిక 





వారినీ సంభావించాలి. సదాశివ బ్రహ్మేంద్రులు, త్యాగరాజు 
మొదలైన మహాత్ములు కూడ భక్తిపరీపాకం కలవారుగా 
మనస్మృతి పథంలో కదలాడుతూ ఉంటారు. వారిని 
స్ఫూర్తిదాత లుగా మదిలో నిలుపుకొని మనం భక్తులం 
కావాలి. 


క్షమ ఒక మహాత్మగుణం. తల్లి చిన్నిబిడ్డడు తనయిద ఎక్కి 
తొక్కుతూ ఉంటే, తనకట్టుకొన్న వస్తాలను మలినం చేస్తూ 
ఉంటే, తనకు దొరకకుండా పారిపోతూ ఆయాసపెడుతూ 
ఉంటే పైకి కోపాన్ని అభినయిస్తున్నా లోలోపల ఆనందంతో 
మురిసిపోతూనే ఉంటుంది. అదిగో అటువంటిది క్రమ. 

క్రబుయించువారిం గని చా 

అమివెట్టుదు రైననుం దలంప ననూన 

క్రమయ కడుమెరయుతొడవు 

త్రమరూపము కోరువారు తాల్తురు దానిన్‌ 

అన్నారు తిక్కన మహాకవి విదుర నీతులలో. “నా 
బంగారు కన్నంలో వేలు పెడితే నేను కుట్టనా? అనేది చీమ 
మనస్తత్వం. కాని దానికంటె కొన్ని వందల సోపానాలపై ఉన్న 
సంనిషి ఆవరరగా! ల ల గూల సహనాన్ని 
చుట్టచుట్టి సాగరంలో పారవేయటానికి సిద్ధపడ కూడదు. 
అలా అయితే అతడు లఘుబుద్ది అవుతాడు. కాని 
సాధించవలసినది. మహాత్మత. దానికి 'క్షమి గొప్పసాధనం. 
గురువునందు అది బరువైన 
నిలిచిఉండాలి. 


(ద్రవ్యంగా స్థిరంగా 








ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


చిట్టచివరగా ప్రకృత శ్లోకంలో ప్రస్తావనకు వచ్చినది *చాతురి 
“చతతే కాంక్షతే ప్రయోజనమితి చతురః అని గురుబాల 
ప్రబోధిక తెలియజేస్తున్నది. ప్రయోజనాన్ని సాధించటం "ఎక 
లక్ష్యంగా కార్యంలో జాగరూకతతో ప్రవర్తించేవాడు చతురుడు. 
తెలుగులో నేర్పరి అంటారు. అతని భావము చాతుర్యం, లేదా 
చాతురి. ఉత్తమస్థాయికి చెందినగురువు తనచాతుర్యంతో 
శిష్యహృదయాలను తనవైపునకు ఆవర్షించుకుంటాడు. ఆ 
శిష్యుడు గురువునందలి ఆ గొప్పలక్షణంతో అతుకుకొని 
పోతాడు. “అంతేవాసి' అయిపోతాడు. అటువంటి గురుశిష్యుల 
యందు విద్య సాఫల్యాన్ని సాధిస్తుంది. అయితే చాలా ఎక్కువ 
చయయ. మృగ్యస్థితిలో ఉంటుంది. 

వక్తవ్యాంశాన్ని శ్లోకకర్త ఉపసంహరిస్తున్నారు. సః - అది - 
ఆమ్నాయపరిశ్రమ, సా-అది-శాస్త్ర బుద్ది; సా-అది - సాహితి; సః - 
అది - వినయము. తాః - అవి - ఆచారము, భక్తి, క్రమ, చాతురి 
అనేవి - మొత్తం ఎనిమిది గుణాలు. ఇక్కడ మరొక విశేషాన్ని 
కూడా మున తప్పక సంభావించాలి. ఈ చరమపాదంలో 
అయిదు చకారాలు ఉన్నాయి. అవి ఇక్కడ సాక్షాత్తుగా ప్రసక్తం 
కాని, కావలసిన మరొక లక్షణం ఎదైనా ఉంటే దానిని 
సముచ్చయం చాయం సని నిరభ్యంతరంగా దానిని 
భగవత్తంగా సంభావించుకోవచ్చు. అది తొమ్మిదవది 
అవుతుంది. 

ఈ తొమ్మిది లక్షణాలూ సమగ్రంగా కూడుకొని శ్రిశంకర 
భగవత్సాదులవారిని ఆలంబనంగా మం 
ఆడుకుంటున్నాయి. ఆ విధంగా శ్రీశంకరులు జగద్గురువులు 
అవుతున్నారు. శ్రి శంకరులు జగద్ధితబుద్దితో ప్రవర్తింపజేసిన 





నగ దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య క 
4౮ శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచికణ మ 





శ్రీశారదాద్యామ్నాయపఠాల మహాధ్యక్షులందరూ అటువంటి 
దివ్యతేజస్సుతో మానవజాతిని సముద్ధరిస్తున్నారు. ఇది 
స్వభావోక్తిగా గమనించటానికి మనసనతుదుట సాక్షాత్కరించి ఉన్న 
శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వాములే ప్రమాణభూతులు. 


క త త 


+44 

అటుపై శ్రిజగద్గురువులను అనంతపురంలో 
దర్శించుకున్నాను. అనంతపురంలో నేను ముప్పదిమూడు 
సంవత్సరాలు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 


అధ్యాపకునిగా ఉన్నాను. (1968-2001). అక్కడి వారంతా నన్ను 
ఆత్మీయునిగా దగ్గరకు తీసుకున్నారు. ముఖ్యంగా బ్రహ్మశ్రీ 
వేదమూర్తులు స్వర్గీయ మాడుగుల వెంకటశివశాస్తిగారు, 
స్వర్గయులు లంక శ్రీనివాసరావుగారు, స్వర్గీయ మాడుగుల 
సుబ్రహ్మణ్యశాస్తిగారు నన్ను కేవల కృపతో ఆదరించిన 
మహాత్ములు. 

శ్రీ రొద్దం ప్రభాకరరావుగారు, శ్రీ కె. అరవిందరావుగారు, శ్రి 
ఓరుగంటి విశ్వం మొదలైన వారు నాకు అత్యంతాత్మీయులు,. 
శ్రీవారిసేవలో చారితార్యం పొందాలనే గాధమైన అభిప్రాయం 
ఉన్నవారు. శ్రీవారి. ఆగమనసందర్భంగా అనంతపురం 
శ్రీశృంగేరీశారదాశంకర మందిరంలో కొన్ని కార్యక్రమాలు 
ఎర్పాటయ్యాయి. శ్రీచరణులు అక్కడ భువనవిజయ 
కార్యక్రమాన్నీ ఒక వేద శాస్త్రవిద్వత్సృభనూ నిర్వహించ 
వలసినదిగా కార్యకర్తలను ఆదేశించారు. నెను ఆ రెండు 
కార్యక్రమాలలో పాల్గొనటానికి అక్కడకు వెళ్ళాను. భువన 
విజయంలో విశిష్టవిద్వాంసునిగా ఒక స్థానం సంపాదించుకొని 
భువనవిజయ పరిచయం సభాముఖంగా చేశాను. సుమారు 


af MT" 
“hr Be 
జాల [ 

టల జీ 


a ri క గ థ్‌ 
నతి 
1 a 


Fy ల 2 
a Dr 


eager 


h 


ణీ 
Ent © 
Py eT) 


త్‌ 








రెండుగంటల కార్యక్రమం నడచిన తరువాత శ్రీవారు "రవి 
కాననిచో కవి గాంచునే కదా అని ఒక ప్రసిద్ధ 
సమస్యాపూరణంతో దీనికి ముగింపు పలుకుదాం అన్నారు. 
అస్మత్రియ సుహృద్వరులు శ్రీ గండ్లూరి దత్తాత్రేయశర్మ 
గారు క్రొత్తపద్యాన్ని అప్పటికప్పుడు చెప్పారు. శ్రీచరణులు 
సంతోషించారు. 

వేదశాస్త్ర విద్వత్సభలో (బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ 
శాస్త్రిగారు, నేనూ కొంతసేపు ప్రసంగించాము. నేను 
ముఖ్యంగా వ్యాకరణ శాస్త్ర అధ్యయనావశ్యక తను గూర్చి 
పసంగించాను సంమానం తలు లూ శ బరణులు' మరు 
వ్యాకరణం ఎవరిదగ్గర చదువుకున్నారు అని అడిగారు. 
బ్రహ్మశ్రీ పేరి వేంకటేశ్వరశాస్తి మహోదయుల దగ్గర అని 
నివెదించుకున్నాను. శ్రీస్వామివారు పరితృప్తిని వెల్లడించారు. 

సృతిశక్తిని  ఉద్దప్తం చేసుకొని 2012-2013 
సంవత్సరాలలో శ్రక్రితీ భారతీతీర్థ శ్రీచరణుల సందర్శన 
సంభాషణాను భూతులకు ఈవిధంగా అక్షరాకృతి 
కల్పించుకోగలిగినందులకు నాహృదయం౦ం ఆనందాన్ని 
అనుభవిస్తున్నది. 

వివేకచూడామణిలో శ్రీశంకర భగవ త్సాదుల వారు 
లోకానికి అనుగ్రహించిన మహావాక్యాలవంటి రెండు 
శ్లోకాలను వ్యాఖ్యాన సహితంగా ఇక్కడ అత్మపరితృప్తికోసం 
నిక్షపించుకుంటాను. 

బ్రహ్మానందరసానుభూతికలితైః పూతైః సుశీతైః సితైః 

యుష్మద్వాక్కలశోజియితైః శ్రుతిసుఖైః వాక్యామృతైః సేచయ, 

సంతప్తం భవతాపదావదహన జ్యాలాభి రెతం ప్రభో 

ధన్యాస్తే భవదీక్షణ క్షణగతేః పాత్రీకృతాః స్వీకృతాః 41 

ప్రభూ! గురుదేవా! తమవాక్కులు అమృతద్రవాలు. 


దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శ్రీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





త్తు 





ను. 
> 
= CAE 


వానిలో బ్రహ్మానంద రసం వలన కలిగే అనుభూతి కూడి 
ఉన్నది. పరమపవిత్రమైనవి. జీవుల హృదయాలను 
కాల్పివేస్తున్నవ అయిన మూడువిధాలైన తాపాలను 
రూపుమాపే చక్కని చల్లదనంతో అలరారుతున్నవి. 
రజస్తమోమార్లాలను మరలించటం ద్వారా సత్వమార్లాన్ని 
మాత్రమే పొందింపగల నిర్మలత్వం కలవి. తమ వాక్కులనెడి 
కలశాలనుండి వెలువడుతున్నవి. చెవులకు 
ఆనందదాయకమైనవి. వానితో సంసార  తాపమనే 
కారుచిచ్చుల మంటలతో కాలి పోతున్న ఈ నన్ను తడపండి. 
తమ చూపులు క్షణకాలమైనా పొందగలిగి తాము నావారని 
భావించిన పుణ్యాత్ములు ధన్యులు గదా! 

శ్రీశంకరుల ఈ సారవంతమైన శ్లోక రాజాన్ని 
సంభావించుకుంటూ శ్రీ భారతీతీర్థ జగద్గురువులను అది నా 
ప్రార్థనగా మన్నింపవలసినదిగా అధ్యర్దిస్తున్నాను. 

సంసారాధ్వని తాపభానుకిరణ ప్రోద్భూత దాహవ్యథా 

ఫీన్నానాం జలకాంక్రయా మరుభుది ఖానా 
పరిభ్రామ్యతామ్‌ 

అత్యాసన్నసుధాంబుధిం సుఖకరం బ్రహ్మాద్వయం దర్శయ 

న్వేషా శంకర భారతీ విజయతే నిర్వాణసంధాయినీ 581 

సంసారం అనెదారిలో ఉడుకెక్కించే సూర్యకిరణాలవలన 
ఉవ్వెత్తుగా ఎగసిపడుతున్న మంటల  వేదనలతో 
కుమిలిపోతున్న వారూ, నిరుకోరి ఎడారులలో భ్రాంతితో 
దిక్కుమాలి తిరుగు తున్నవారూ అయిన జనులకు మిక్కిలి 
సన్నిహితంగా ఉన్న అమృతసాగరం అయినది, సుఖాన్ని 
కలిగించేది, బ్రహ్మాద్వైతాన్ని ప్రదర్శించేదీ, నిర్వాణాన్ని చక్కగా 
అనుగ్రహించేద అయిన ఈ శంకరభారతి విరాజిల్లుగాక. 

- శలాక రఘునాథ శర్మ 











దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 






త్తు 


ళ్‌. 


ఆధునిక భారతావనికి మ. గురువు 


సనాతన కర్మభూమి భారతభూమికి ఆదిశంకరులు ఎనలేని సేవ చేశారు. ఆది శంకరులు 32 సంవత్సరాలు మాత్రమే 
జవించారని అంటారు చరిత్రకారులు. కానీ ప్రస్తుతం ఆది శంకరులు 57 సంవత్సరాలు పూర్తి చేసుకుని 58వ 
సంవత్సరంలో అడుగుపెడుతున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ!! ఇది యదార్థ సత్యం. ఆదిశంకరాచార్యులవారు శ్రీశ్రీశ్రీ 
భారతీతీర్ధ్థస్వామివారి రూపంలో శృంగేరీ శారదా పీఠానికి 36వ జగద్గురువుగా 57 సంవత్సరాల వయస్సును పూర్తి 
చేసుకుని 58వ సంవత్సరంలో అడుగుపెడుతున్నారు. నడిచే భారతీ స్వరూపమే శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ్థస్వామివారు. ఈ 
సందర్భంగా 'దర్శనమ్‌' సభక్తి పూర్వకంగా అందించిన వ్యాసం. 


అజ్ఞానాం జాహ్నవి తీర్థం విద్యాతీర్థం వివేకినామ్‌ 
సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే I 

ధర్మానికి హాని కలిగినప్పుడు పరమేశ్వరుడు ధర్మసం 
రక్షణకు అవతరిస్తాడు అని గీతా వాక్యం. సనాతన ధర్మం 
విధర్మీయుల చేత బాధించబడినప్పుడు సనాతనధర్మ 
పునఃప్రతిష్ణాపనకు ఈ జగత్తులో పరమెశ్వరుడు 
ఆదిశంకరుల రూపంలో అవత రించే ధర్మస్థాపన చేశాడు. 
బాందూముతం అంటూ ఒక మతం కాదు. సనాతన ధర్మం 
అని అర్థం. సర్వకాల సర్వవాస్థలందు ఆ ధర్మం నిలవాలని 
ఆదిశంకరులు చతురామ్నాయ పిఠాలు స్థాపించారు. 
చతురామ్నాయ పీఠంలో “సమ్రాట్‌ పీఠము'గా దక్షిణా 
మ్నాయ శృంగేరీ పిఠాన్ని నెలకొల్పి తనతో వాదించి, వాదంలో 
అపార ప్రతి భ కనబర్చి శంకర శిష్యత్వం పొందిన 
మండమిశ్రుడిగా ఖ్యాతి చెందిన శ్రీశ్రీశ్రీ సురిశ్వరాచార్యులను 


క త త 


ప్రథమ ఏపఠాధిపతిగా నిల్పి, ఆనాటి నుంచి నేటివరకు 
'అవిచ్చిన్న గులుగిఏరలురత ఈల గం శృంగేరీ శారదా 


శ్రి 


పఠమున 36వ పరఠాధీశ్వరుడిగా అపర శారదామూర్తిగా, 


ఆదిశంకరుడి అవతారంగా విరాజిల్లు తున్న జగద్దురువులు 
శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివారు. 
బాల్య విశేషాలు 

ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు జిల్లాలో పల్నాడు 
తాలూకాలోని నాగులేరు అనే నదీతీరం మీద ఉన్న 
అలుగుమల్లెపాడు గ్రామం లో బ్ర॥శ్రీ తంగిరాల వేంకటేశ్వర 
అవధాన్లు, శ్రీ అనంతలక్ష్మమ్మ అనే పుణ్యదంపతులు 
నివసించేవారు. ఆ గ్రామంలోని భవానిశంకర దేవా 
లయంలో ప్రతిరోజు శ్రీ అవధానిగారు ఆ శివలింగానికి 
ప్రతీరోజు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసేవారు. 
కొద్దికాలం తర్వాత శ్రి అవధానిగారు తమ నివాసమును 








దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


అ 





మచిలీపట్నంకు మార్చారు. అక్కడ శివాభిషేకం కొనసాగిస్తూ 
శ్రీరామనవరాత్రోత్సవం చేసేవారు. అవధానిగారు తనకు 
కుమారుడు పుడితే శ్రీరాముని పరు పెడతానని 
మొక్కుకున్నాడు. శ్రీమతి అనంతలక్ష్మమ్మ ఆంజనేయున్ని 
ఆరాధిస్తూ కుమారుడు పుడితే ఆంజనేయుడి 
సెరీణిడతానని మొక్కుకున్నది. ఒకరోజు 
బ్రాహ్మముహూర్తంలో ఆమెకు ఆంజనేయస్వామి స్వప్నంలో 
కనబడి మూడు మామిడిపండ్లు అనుగ్రహించి అంతర్జానం 
అయ్యాడు. ఆ స్వప్న వృత్తాం తం భర్తకు చెప్పగా ఆ మూడు 
పండ్లు అంతరార్ధం ఎమిట టం యనా 9వ 
రామ, ఆంజనేయ అనుగ్రహంతో పుత్రుడు కలుగుతాడా? 
లేక మూడు జన్మలు శిశువు, బ్రహ్మచారి, సన్యాసి అని 
అర్థమా అని ఆలోచించాడు. 

ఆర్యాంబాదేవి ఆదిశంకరుని ప్రసవించినట్లు ఖర నామ 
సంవత్సర చైత్ర శుక్ల పంచమినాడు షష్టీ ఘడియలలో 
(11.4.1951) నాడు ఒక అద్భుత (ప్రవేశం కలిగిన బాలుడిని 
శ్రీమతి లక్ష్మమ్మ ప్రసవించింది. ఆ శిశువుకు సీతారామాంజ 
నిఠరఘులు తని నామకరణం చెశారు ఆ తర్వాత శ్రీ అవధాని 
గారు తమ నివాసాన్ని మచిలీపట్నం నుంచి నరసరావుపేటకు 
మార్చారు. శ్రీకృష్ణుడు యశోదను ఎలా తన లీలలతో 
ఆనందపరిచాడో, ఆ శిశువు యొక్క ప్రవెశ, సుందరముఖ 
కాంతులను చూచి ఆ తల్లి ఆనందపరవశురాలయింది. తన 
కుమారుడు లౌకిక వ్యవహారా లతో జీవితం గడిపే 
మామూలు మనిషి కాడని, తన దివ్యశక్తితో ఈ భరతభూమి 
యొక్క ఆధ్యాత్మిక బె న్నత్యాన్ని సెంపొందించే జగద్గురువు 
అని తెలియదు. 

మూడు సంవత్సరాల వయస్సు నిండకమునుప ఆ 
బాలుడి భక్తిభావాన్ని చూచి అందరూ ఆశ్చర్యపడినారు. 
లం న నొంబికివనివ అని నామాన్ని మధుర స్వరంతో 
చేసే ఆ బాలుడి లీలను చూసినవారు తెలియకుండానే 
నమస్క రించేవారు. శ్రీ అవధానులుగారు తమ కుమారుడికి 
పురాణాలలోని నీతికథలు చెబుతూ ఉండేవారు. “ఇది ఇలా 
చెయ్యాలి ఈ విధంగా చెయ్యకూడదు అని చెబితే చాలు, 
యా రల యు. 

నరసరావుపేటలో శ్రీ ప్రతాపగిరి శివరామశాస్రిగారు అనే 
సంస్కృత పండితుడి దగ్గర చాలా స్వల్ప వ్యవధిలో 
సంస్కృతం నేర్చుకుని, అనర్గళంగా సంస్కృతంలో 
మాట్లాడేవాడు. గర్భాష్టమంలో ఉపనయనం చేయగా ఆ 
బ్రహ్మచారిలో చాలా మార్పు కలిగింది. శిఖతో, ఫాలభాగం 
విభూతి ధరించి అపూర్వమైన శోభతో ప్రవెశించాడు. 
సంధ్యావందనం, అగ్ని కార్యం తప్పక ఆచరించేవాడు. 
సంస్కృత భాషాజ్ఞానం వల్ల మంత్ర అర్థమననం చెస్తూ 
ఉండేవాడు. ఎకసంధాగ్రాహి కాబట్టి స్వల్పకాలంలోనే 








“య్‌ ఏ 2 
ఆనన . 





జ 
గుంటూరు జిల్లా వదసనభలొ సరీకకు వెళ్లి ఉన్నత (శ్రేణిలో 
ఉత్తీర్ణుడైనాడు. ఒకరోజు తన తండ్రి గ్రామాంతరానికి వెళ్లగా 
ఒక గృహస్థు ఇంట్లో ఉపనయనం చేయడానికి వెళ్లి 
యధావిధిగా ఆ ఉపనయనం చేయించాడు. ఇంతవరకు 
తాను ఎక్కడా ఆ పని చేయలేదు. తన తండ్రి చేయించడం 
చూసి తాను ఉపనయనం చేయించాడు. తండ్రిగారైన 
అవధానిగారు చాలా ఆనందపడ్డారు. శ్రీ 
సీతారామాంజనేయులకు 11 సంవత్సరాల వయస్సు 
వచ్చింది. ఇక్కడి నుంచి అనగిక అద్భుత పం నలా 
మొదలైనాయి. 

శ్రీ శారదాపీఠంతో సంబంధం 

శ్రీ శృంగేరీ శారదాపళంలో 35వ పఠాధీశ్వరులైన శ్రీశ్రీశ్రీ 
అభినవ విద్యాతీరమహాస్వామివారు ఆంధ్ర దేశంలో 
సంచారం చేస్తూ విజయవాడకు వచ్చారు. నరసరావుపేట 


వాస్తవ్యులైన శ్రీ కవితా సుబ్రమణ్యశాస్రిగారు 
జగద్గురువులకు పరిచితులు. ఆయన వెళ్తూ శ్రీ 
సీతారామాంజనేయులును వెంటబెట్టుకుని వెల్లి 


స్వామివారితో ఈ పిల్లవాడు సంస్కృతం చాలా బాగా 
మాట్లాడుతాడు అని పరిచయం చేయగా జగద్గురువులు ఆ 
సభలో ఆంజనేయులుతో సంస్కృతంలో సంభాషించి, 
ఆనంద “పడి ఒక పట్టువస్రాన్ని అనుగ్రహంగా ఇచ్చారు. 
శ్రీచరణుల ప్రథమ విక్షణంలోనే ఆంజనేయులు 
గురువులను ఆకర్షించా డు. విజయవాడ నుంచి శ్రిచరణులు 
నరసరావుపేటకు రాగా, విజయవాడలో చూచినప్పుడు ఆ 


ము 













బాలుని విషయంలో ప్రాదుర్భ వించిన వాత్సల్యబీజం ఇక్కడ 
అంకుర రూపం దాల్చింది. అతనిని శ్రీచరణులు విశేషంగా 
అనుగ్రహించారు. ఆంజనే యుల మనస్సులో ఒక 
పవిత్రమైన పరిణామం ఎర్పడింది. 

శ్రీ ఆంజనేయులు పాఠశాలలో ఆరవ తరగతిలో ప్రవెశిం 
చాడు. ఆ రోజుల్లో ఆ క్లాసును “ఫస్ట్‌ ఫారం అనేవారు. 
అక్కడా మంచి ప్రవర్తనతో నిరాడంబరంగా ఉండేవాడు. 
కర్మయోగిలాగా ఉండేవాడు. అయితే సంప్రదాయం ప్రకారం 
శాస్త్రములను అధ్యయనం చేయాలనే కోరిక కల్గింది. 1966వ 
సంవత్సరంలో శృంగేరీ జగద్గురువులు తిరిగి 
నరసరావు పేటకు వచ్చారు. తాము ఐదు సంవత్సరాల క్రితం 
సంస్కృతంలో మాట్లాడిన విషయం శ్రిచరణులకు జ్ఞాపకం 
వచ్చింది. తిరిగి ఆ బాలుడితో సంస్కృతంలో మాట్లాడగా ఈ 
దర్శనంతో ఒక దృఢమైన భావం ఎర్పడింది. తనక బిర 
గురువులు. విరి కృపతోనే తన జన్మ సార్థకం కావాలి. 
అందుకు వారి పాదాలను ఆశ్రయించడమే తన లక్ష్యం అని 
అనుకున్నాడు. జగద్గురువులు ఆ సంవత్సరం ఉజ్జయినిలో 
చాతుర్మాస్యదీక్ష చేస్తున్నారు. నరసరావుపేట నుంచి శ్రీ 
విద్యారణ్యస్వామి అనే యతి ఉజ్జయినికి వెళ్తుండగా, వారితో 
కలిసి శ్రీ ఆంజనేయులు ఉజ్జయిని బయలుదేరాడు. శ్రీ 
జగద్గురువులు ఆ సమయంలో సిప్రానదీతీరంలో ఉన్నారు. 
ఆ నదీతీరంలో సదాశివుడిగా ప్రకాశిస్తున్న శ్రీచరణులను 


7౨ ™ "౪ 










Fa 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 








చూడగానె ఆ బ్రహ్మచారి సాష్టాంగం చేయగా, శ్రీచరణులు 
ఆ బ్రహ్మచారి మనస్సులో ఉన్న విషయాన్ని గ్రహించారు. 
“నువ్వు ఉజ్జయినికి ఎందుకు వచ్చావు” అని ప్రశ్నించగానే 
“నేను మీ చరణ సన్నిధానంలో శాస్త్ర అధ్యయనం చేయాలనే 
కోరికతో వచ్చాను” అని సమాధానం చెప్పగా శ్రీచరణులు 
అభయం ప్రసాదించారు. ఆ దయాసముద్రుడు కొద్దిరోజుల 
తర్వాత “నువ్వు తర్కసం గ్రహం” చదివావా అని ప్రశ్నించగా 
బదవరదనానేరినయులగా సమాఠతానరి చెప్పాడు. సను 
మీకు ఆ గ్రంథం పాఠం చెబుతాను అని అనగానే శ్రీ 
ఆంజనేయులు జగద్గురువులకు సాష్టాంగ చేశాడు. అదేరోజు 
పాఠం మొదలైంది. 

తర్క సంగ్రహం చిన్న ప్రకరణ గ్రంథం. ఎవరితోనైనా ఆ 
పాఠం చెప్పించవచ్చు. కాని జగద్గురువులు తామే స్వయంగా 
పాఠం చెప్పడానికి నిశ్చయించుకున్నారంటి ఎంత వాత్సల్య 
అనుగ్రహం శ్రీ ఆంజనేయులు మీద ఉన్నదో 
అర్థమవుతోంది. తల్లిదండ్రు లకు ఈ వార్త తెలుపగా, వారు 
పుత్రవాత్సల్యం కొద్దీ దుఃఖ పడ్డారు. జగద్గురువుల వెంట 
ఉండడం ఈశ్వరెచ్చగా భావించి తృప్పిపడ్డారు. చిన్న శిశువుకు 
తన తల్లి ఒడిలో oe ఆనందం ఉంటుందో సద్గురువుల 
సన్నిధిలో అలా ఆంజనేయులు ఉన్నాడు. ఊపిరి సలపని 
అనేక కార్యక్రమాలు ఉన్నా జగద్గురు వులు శ్రీ 
ఆంజనేయులుకు పాఠం చెప్పడానికి కొంత సమయం 
కేటాయించెవారు. 1968వ సంవత్సరంలో జగద్గురువులు 
శృంగేరికి చేరుకున్నారు. తన శిష్యుడికి నరసింహవనంలో 
ఆహ్నిక చలం సుఖప్రదమైన 
ఎర్పాటుచేశారు. కాని విద్యపై శ్రద్ధ 
ఆంజనేయులు సుఖాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. 

ఒకసారి శ్రీచరణులు ఆంజనేయులుతో ఇలా అన్నారు. 
“బ్రహ్మ సాక్షాత్కారం పొందిన గురువు దయాసముద్రుడనే 
విషయం గుర్తుంచుకోవాలి. ఆయన ఎవిధమైన స్వార్దచింతన 
లేకుండా శిష్యుల అభివృద్ధిని కాంక్షిస్తూ ఉంటాడు. శిష్యుల 
విషయంలో అలాంటి సద్గురువుకన్నా తపన తల్లిదండ్రుల 
తపన కంటె కూడా ఎక్కువ. వాళ్లు తమ పుత్రునికి భౌతికమైన 
సుఖాలన్నీ సమకూర్చాలనే ఆసక్తిలో పడి శ్రీ మహాసన్నిధానం 
వారి మాటలలోని అంతరార్గాన్ని బాగా గ్రహించాడు. 
నరసింహవనం నుండి నదీ ఆవలి తీరంకు వెడితే, 
శ్రీచరణులు “నువ్వు ఎల్లప్పుడు నరసింహ వనంలోనే 
ఉండాలి. నిన్ను నేను ఎల్లప్పుడూ ఒక కంట కనిపెట్టి 
చూస్తుంటాను” అన్ని అన్నారు. కావున శ్రీచరణులు ఎప్పుడు 
శిష్యవాత్సల్యంతో ఉండేవారు. 

ఉత్తమ శిష్యులు 
శ్రీ గొల్లపూడి గోపాలకృష్ణమూర్తి శాస్త్రిగారి వద్ద తర్కశాస్త్రం 


నీవాసల 
కలిగిన "9 


క 








దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 





లోని వాద గ్రంథాలు అధ్యయనం చేశాడు. శాస్త్ర 

అధ్యయనం, యజు ర్వేదం, సకల శాస్త్ర పాండిత్య 
)_గరిష్ణుడైనాడు. బ్రాహ్మీముహూ ర్తంలో లేచి విద్యాభ్యాసం 
కొనసాగించేవాడు. సుమారు ఎనిమిది సంవత్సరాలు 
శ్రీచరణులకు చేసిన నిస్వార్దసేవ ఆంజనేయులలో ఒక దివ్య 
ప్రకాశాన్ని ఆవిర్భవింప జేసింది. శ్రీ ఆంజనేయులు 
సంపాదించిన అసాధారణమైన వెదశాస్తాల పాండిత్యం, 
ఆచార్యుల కృపను చూచి భక్తులంతా ఉత్తరాధికారిగా 
ఆంజనేయులును ఊహించారు. 1974వ సంవత్సరంలో 
శృంగేరిలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభ మైనాయి. శ్రీ 
అవధాని దంపతులు శృంగీరికి రాగా శ్రీచరణులు 
అవధానిగారిని పిలిచి ఇలా చెప్పారు. “శారదాదేవి ఆజ్ఞ 
ప్రకారం మేము సీతారామాంజ నేయులుకు సన్నాసాశ్రమం 
ఇచ్చి ఈ మఠానికి పిఠాధిపతిని చెయ్యాలని నిర్ణయించాం. 
ఈ విషయం మిరు మీ భార్యకు చెప్పవచ్చు. మీ రెండవ 
కుమారుడు (చి॥ దక్షిణామూర్తి) మిమ్ములనిద్దరిని బాగా 
చూచుకుంటాడు. మం ఎల్లప్పుడూ పా 
ఆశీసులుంటాయి” అని అనగానే ఆశ్చర్యపోయారు. తమ 
కిచ్చిన అసాధారణమైన అనుగ్రహానికి, ఆశీస్సులకు 
కృతజ్ఞతలు తెలిపారు. తల్లి లక్ష్మమ్మ కొంత బాధపడినా, 
జగద్గురువుల కృప కలిగినందుకు ఆనందపడింది. 

1974వ సంవత్సరం నవంబర్‌ 10వ తేదీ నాడు 
“ఆశ్వయుజ కృష్ణ ఎకాదశి రోజున సన్నాస గ్రహణ 
పూర్వాంగ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. 11వ తేదీనాడు 
తుంగానదీ తీరంలో శ్రీ మహాసన్నిధానం శిష్యుడికి 
కాషాయవస్రాలు, దండం, కమండ లం అనుగ్రహించారు. 
శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర భారతీస్వాముల అధిష్టానంలో 
శ్రీచరణులు శిష్యుడికి ప్రణవోపదెశం చేసి, మహా 
వాక్యోపదేశం చేసి వారికి “శ్రీ భారతీతీర్ణ అనే యోగపట్టాను 
అనుగ్రహిం చారు. అక్కడ శ్రీ శారదాదేవి ఆలయంలో 
వ్యాఖ్యాన సింహాసనంపై ఆసినులను చేసి ఆయన శిరస్సు 
మీ ఒక సాలిగ్రామం ఉంచి దానికి పూజ చేశారు. ఆ తర్వాత 
శ్రీ భారతీతీర్థ స్వామివారు శ్రీ విద్యాతీర స్వామి వారికి 
పాదపూజ చేశారు. సన్నాసి యొక్క అనుష్టాన క్రమాన్ని శ్రీ 
మహాసన్నిధానం శ్రీ భారతీతీర్ణులకు తామే స్వయంగా 
ఉపదేశించేవారు. మఠంలో పాటించ వలసిన 
సంప్రదాయాలన్నీ అయిన బోధించారు. శ్రీ అభినవ 
విద్యాతీర్థ స్వామివారి ఆశీస్సులతో జగత్రసిద్దమైన శృంగేరీ 
వ్యాఖ్యాన సింహాసనమున 36వ పరఠాధీశ్య్వరుడిగా శ్రీశ్రీశ్రీ 
భారతీతీర్థ మహా స్వామివారు నిర్ణయించబడడం తెలుగు 
జాతి చేసుకున్న పుణ్య(ప్రభావమెనని 










పండితులు 
అలావించారు:ః 


హే 


శశి 





hp 
' 





య ౩ 








జగద్దురువులు 
శ్రీ అభినవ విద్యాతీర్ద మహాస్వాముల వారికి అసామాన్య 
శిష్యుడుగా, శాస్త్రముల్లో వర్ణించిన శిష్యలక్షణములు అన్నీ 
శ్రీశ్రీ భారతీతీర్ణ మహాస్వామి వారిలో మూర్తీభవించినాయి. 
1989 అక్టోబర్‌ 19 నాడు ఆశ్వయుజ కృష్ణ పంచమినాడు | 
శ్రీచరణులకు శ్రీ శారదాపీఠంలో 36వ పీరాధిపతులుగా 
పట్టాభిషేకోత్సవం చాలా వైభవంగా జరిగింది. శ్రీశ్రీశ్రీ 
భారతీతీర్థ మహాస్వామి సంప్రదాయ గురువులు. సనాతన 
ధర్మ రక్షకులు కావున ఈనాటికీ శాస్త్ర సంప్రదాయం ప్రకారం 
తమతమ విద్యుక్త ధర్మాలను నిర్వర్తిస్నున్నారు. ఈనాటి 
హైటెక్‌ యుగంలో ఎందరో స్వాములు సన్యాసం 
స్వీకరించినా లౌకిక వ్యవహారాల నుంచి తమ మనస్సులను |! 
మార్చుకోలెకపోతున్నారు. శ్రీ శ్రీశ్రీ భారతీతీర్ణ ' 
మహాస్వామివారు ఈనాటికీ ఫోన్‌లో మాట్లాడరు. దేశం దాటి 
ఎదిళిలూనలా సముటముంనుతాటదలంణయులు అమి తలః 
తెలుగు, ఆంగ్లం, హిందీ, కన్నడ, సంస్కృతం మొదలైన 
భాషల లో అసామాన్య ప్రజ్ఞ కలిగినవారు. మానవసేవయే 
వరాతవ వగా రిగణంచి శృంగేరిలో “శారదా ధన్వంతరీ 
ఛారిటబుఎ హాస్పిటల్‌ అనే వైద్యశాలను స్థాపించారు. 
“వేదపోషకసభ”, “శాస్త్ర సంవర్ణినీసభిల ద్వారా ప్రతి నెల 
వేద పండితులకు, శాస్త్ర పండితులకు భృతి కల్పించారు. | 
మాజీ భారత రాష్ట్రపతులు శ్రి శంకర్‌దయాళ్‌శర్మ 
రాజేంద్రప్రసాద్‌, శ్రీ వెంకట్రామన్‌ గారలు శృంగేరీ ఏఠ 
శిష్యులు ఈనాటికీ ఎంతోమంది భక్తులకు మార్గదర్శనం 
చేస్తూ అపర శారదామూర్తులై పీఠంలో ఆదిశంకర 
అవతారమూర్తిగా విరాజిల్లుతున్నారు. వారు వివిధ సంద 
ర్భములలో వారి వారి శిష్యులతో సంభాషించిన తీరు, 
శ్రీచరణుల ప్రభోదాత్మక సందేశములు చదివితే వారు 
భూమిపై నడుస్తున్న “శ్రీదక్షిణా మూర్తి అని తెలుస్తుంది. 









- బాచంపల్లి సంతోష్‌కుమార్‌శాస్రి 


. 








ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


అణాల 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





సమస్త ఆస్తిక లోకానికి దార్శనికులు భారతీతీర్ణులు 





కోమలమైన పుష్పవన వాటికల ఏడం 
పఠభూమిపైన- తుంగానది తీరమున, అతి పూర్వకాలమున 
విభాండక ముని ఆశ్రమం ఉండేది. ఆయన కుమారుడు 
బుష్యశృంగుడు. ఆయన  అమాయకత _ వాల్మీకి 
రామాయణంలో రమణీయంగా వర్ణింపబడింది. దశరథ 
మహారాజుచె పుత్రకామేష్టి యాగం చేయించింది ఆయనే. 
వారి ఆశ్రమ ప్రదేశమే బుష్యశృంగపురమై, నేటికీ “శృంగేరి” 
అన్న పేరుతో, ప్రకృతి రమణీయకతకు నిలయమై 
విరాజిల్లుచున్నది. 
హైందవ సంస్కృతి నలుమూలలా నిర్మూలింపబడే కాలం 
ఒకప్పుడు బౌద్ద, జైన, శాక్త మత శాఖలను అవలంబించే 
బార అతన | wee hie ae అప్పుడు శ్రి శంకర 
భగవత్సాదులు అవతరించి భారతీయ సంస్కృతి - అనగా 
సనాతన ధర్మాన్ని పునర్వ్యవస్థికరించి, పునరుజ్జీవనం చేసి 
పునః ప్రతిష్టించారు. సనాతన హైందవ సంస్కృతిని 
రక్షించడానికి భారతదేశంలో ఆయన నాలుగు మూలలా 
నాలుగు వేదాలకు ప్రతీకలుగా నాలుగు మఠాలను 
స్థాబంచారు. 
స్థల నిర్ణయం చేసే ప్రక్రియలో శ్రీ శంకర భగవత్సాదుల 
వారు దేశమంతటా పర్యటిస్తూ 'శృంగేరి కి వచ్చారు. అక్కడి 


ప్రకృతి సౌందర్యానికి ముగ్గులై తపస్సు చసుకొపడా నకి 
తగిన  1దదకమని” 'బావంచి “తుంగా నదిణిరంలో 
అనుష్టానానికి కూర్చోగానే ఆయనకొక వింత దృశ్యం 
కనబడింది ప్రసవ వెదని అనుభవిస్తున్న ఒక కప్పకు ఎండ 
వం రోం తప్పించడానికి రర సర్పం తనా తరగ విప్పి 
గొడుగులా పట్టుకోవడం చూశారాయన. శాంతియుత 
సహజీవనానికి చక్కటి ఉదాహరణ అది. శృంగేరీ శాంతి 
స్వర్గమని భావించి యజుర్వేద పఠమైన శ్రీ శారదాపఠాన్ని 
అక్కడ స్థాపించారు. ఈ పీఠం ఆదిశంకరాచార్యుల వారు 
స్థాపించిన నాలుగు పీఠాలలో ప్రప్రథమమైనది. ప్రధానమైన 
పిఠంగా ఆనాటి నుంచి నేటి వరకు విరాజిల్లుతున్నదనడం 
నగ్నసత్యం. మిగిలిన మూడు పీఠాలను పూరి, ద్వారక, 
బదరీల యందు ప్రతిష్టించారు. 

ఆనాటి నుంచి నేటివరకు శృంగేరిలోని శ్రీ శారదాపఠం 
అవిచ్చిన్న గురుపరంపర సాంప్రదాయ విద్యమానమై 
విరాజిల్లుతూ ఉన్నది. శంకరానంతరం శృంగేరీ తాత్విక, 
దార్శనిక భావాలకు ప్రథమ స్థానంగా తపశ్చక్రవర్తుల 
ఆశ్రమ స్థానంగా ప్రకాశిస్తున్నది. శ్రి జగద్గురు 
శంకరాచార్యుల శిష్యపరంపరలో 36వ పీఠాధిపతులుగా 
నేడు జగద్గురువులు శ్రీశ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వాములవారు 
విరాజిల్లుతున్నారు. నా అనుభూతిలో విరు సాక్షాత్‌ 
పరమేశ్వరుల అవతారులే. వారే శ్రీ చంద్రమౌళిశ్వరులు, 
వారే శ్రీ శారదాంబ. ఎలా తలిస్తే అలా దర్శనమిస్తారు. 
'యద్భావం తద్భవతి సమస్త ఆస్తిక లోకాన్ని అనుగ్రహిస్తున్న 
అవతార పురుషులు. 

మఠ సాంప్రదాయానుసారంగా శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ 
మహాస్వామి వారు 1989వ సంవత్సరం అక్టోబర్‌ 28వ తేదీన 
36వ పీఠాధిపతిగా వ్యాఖ్యాన సింహాసనాన్ని 
అధిరహోంచారు. రంత విశేషమైన అనుబంధం కలిగిన 
లక్షలాది భక్తులు జగద్గురువులను అత్యంత భక్తితో 
సేవిస్తారు. వాళ్లు ఆయా సమయాలలో శృంగేరీ యాత్ర చేసి 
కొన్ని రోజులు అక్కడ ఉండి, జగద్గురువుల దర్శనం వలన, 
ఆయా దేవతల దర్శనం వల్ల కలిగే ఆనందాన్ని తమ 
హృదయాలకు సంతృప్తి కలిగేవరకు అనుభవించి తిరిగి 
స్వస్థానాలకు వెళ్లడం మామూలే. వాళ్లకు సుఖంగా 
నివసితిపడానికితగిన ఎర్ఫాట్లు చెయడం తము ధర్మంగా 
కార్యనిర్వహణ శాఖ భావిస్తుంది. యాత్రికుల సంఖ్య 
వృద్ది పొందడాన్ని గమనించిన జగద్గురువులు శ్రి శారదాకృప, 
యాత్రిక్‌ నివాస్‌ మొదలుగా అనేక వసతిగృహ నిర్మాణాలకు 





దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





ఆదేశించి నిర్మాణాలు పూర్తిచేయించారు. అతిథి 

గృహాలన్నిటిలోనూ ఆధునిక సౌకర్యాలతో ప్రత్యేక గదులు 
ఎర్పాటుచేశారు. శృంగేరికి వచ్చె యాత్రికులకు, భక్తులకు 
మధ్యాహ్నం, రాత్రి ఉచిత భోజన వ్యవస్థను ఎర్పాటు 
చేయించారు. భక్తులకు దర్శన సౌకర్యార్థం “గురు భవనం" 
నిర్మించారు. తుంగా నదికి ఉత్తర తీరాన ఉన్న మఠ వసతి 
నా ల టలారుంలా నృసింహ వనమున దక్షిణ తీరాన్ని 
కలుపుతూ భక్తుల సౌకర్యార్థం లోగడ చేపట్టిన వంతెన 
నిర్మాణం త్వరగా పూర్తిచేయించి దానికి 'విద్యాతీర్థ 
సతువుఅని నామకరణం చేసి తమ గురుభక్తిని 
చాటుకున్నారు. 
శ్రి జగద్గురువుల సన్నిధికి భక్తులు ఎన్నో రకాలైన ప్రార్థనల 
తోను, కోరికలతోను వస్తూ ఉంటారు. ఒకరు ఉపనయనం 
చెసిన కుమారుణ్ణి వెంటబెట్టుకుని వచ్చి 
ఆశీర్వదించవలసిందిగా కోరతారు. మరొకరు కుమార్తె లేదా 
కుమారుల వివాహ పత్రిక తీసుకుని వచ్చి ఆశీర్వదించమని 
కోరతారు. ఎదో ఒక దేవాలయానికి కుంభాభిషేకం 
చెయడానికి ఒకరోజు నిర్ణయించ వలసిందిగా కోరుతూ 
మరొక భక్తుడు వస్తారు. మరొకరెవరో అనారోగ్యంతో 
బాధపడుతున్న తన వాళ్లకి శీఘ్రంగా ఆరోగ్యం చేకూరేటట్టు 


అనుగ్రహ ఆశీర్వచనాలు అందించవలసిందిగా 
అభ్య్యర్దిస్తారు. కొందరు ఆధ్యాత్మిక మార్గంలో 
దారిచూపవలసిందిగా శ్రద్దాపూర్వకంగా ప్రార్థిస్తారు. 


మరికొందరు జగద్గురువుల అనుగ్రహం వల్ల కొన్ని ఆపదలు 
తొలగిపోయినందుకు కృతజ్ఞత తెలుపుకోవడానికి వస్తారు. 
ఇక్కడ మనసును ఆకర్షించే విషయం ఎమిటంటే 
జగద్గురువులు ఓపికతో మందస్మిత వదనంతో ప్రతి 
ఒక్కరూ చెప్పే విషయాన్ని శ్రద్దగా విని వారి కోర్కెను 
తీర్చడమే. తపస్సంపన్నులైన జగద్గురువుల సన్నిధిలో 
నిలబడగానే మనలోని ఆలోచనలు, ఆవేదనలు అన్నీ 
వారికి అవగతమౌతాయి. వారు భవిష్యత్‌ ద్రష్టలు. వారు 
తగిన సలహాలు, ఉపదేశాలు అనుగ్రహించి మనలను 
సన్మార్గంలో నడిపిస్తారు. 

జగద్గురువులు వెదశాస్తాలలో నిష్టాతులు. శృంగేరిలో, 
శ్రీవారి సమక్షంలో నిర్వహించబడే వాక్యార్ద సభలకు 
భారతదేశం నలుమూలల నుంచి వేదశాస్త్ర తుల. 
విచ్చెసి సభల్లో పాల్గొని వారి వారి సందేహాలను శ్రీవారి 
ముఖతా నివృత్తి చేసుకుంటారనడం నిర్వివాదాంశం. విరు 
విద్వల్లోకతల్లజులు. విరి శాస్త్ర పాండిత్యం ఎంత 
నిరుపమానమో వారి సంభాషణా చాతుర్యం అంత 
అనిర్వచనీయం. సంస్కృతం, కన్నడం, తెలుగు, తమిళం, 
వాలంట భాషల్లో ర చసే ఉపన్యాసాలు శ్రోతలను 
వ. 


ళా 














న్‌ 





య ౩ 





మంత్రముగ్గులను చేస్తాయి. తూటా 
చాతుర్యం అసాధారణం. శిష్యకోటిని, ఆస్తిక లోకాన్ని 
అరిరబజేరుండానికి- నారు ఇన 


అను(గహభాషణలే 
నిదర్శనం. స్థాలిపులాక న్యాయంగా వీటిని ఉదహరించడం | 
సమంజసం- 

“ప్రతి ధనవంతుడు ఒక పేదవానికి, అతని కాళ్లమీద | 
అతను నిలబడే రకంగా సహాయం చేసినప్పుడే మనం 
పేదరికాన్ని నిర్మూలించగలం. కొన్ని నీటి బిందువులు కలిస్తే 
సముద్రమవు తుంది. ధనవంతులందరూ కొద్దిగా యాల 
చేస్తే పేదరికాన్ని నిర్మూలించవచ్చు.” 

ల క వినం లం వ్యర్థం. మన సంతోషం 
కొరకు మాత్రమే మనం జీవించినట్లయితే మనం 
జంతువుల కంటే కూడా ఘోరం. వృక్షం రుచిగల తన 
పళ్లను తాను భక్షించదు. ఇతరులకు అందిస్తుంది. | 
ఇతరులకు సహాయం చేయడం, సేవ చేయడం, ఇతరుల 
ఆనందం కోసమె ప్రవర్తించడం నిజమైన ఆనందం.” 

“సామాజిక సేవా కార్యక్రమాల విలువలను అన్ని మతాలు 
గుర్తించాయి. పాఠశాలలు, వైద్యశాలలు, అనాధాశ్రమాలు, 
వృద్ధాశ్రమాలు నిర్వహించడానికి మనందరం అద్భుతంగా 
పనిచేస్తూ పేదవారికి అవసరమైన సహాయం చేస్తూనే 
ఉన్నాం. ఇంకా చేయవలసింది ఎంతో ఉంది. లక్షల మంది 
ఎదరికలితో బాధపడుతున్నారు. మన సహాయం కొరకు 
అర్రులు చాస్తున్నారు. లక్షల మంది ఆధ్యాత్మిక లేమితో 
బాధపడుతున్నారు. వెంటనే వారికి సలు చెలం. ఈ 










V 


ము 





దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 








రెండు రకాల పదరికాన్నీ నిర్మూలించాలి. అప్పుడే భూమి 
సుఖశాంతులతో నిండి స్వర్గమౌతుంది.” 

“సనాతన ధర్మాన్ని ఆచరించండి. ఎప్పుడూ నిజం 
పలకండి. ప్రతిరోజూ దైవప్రార్థన చెయండి. చేతనైనంత 
పరోపకారం చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ హాని 
చేయకండి. ఎప్పుడూ దయతో ఉండండి. మీకు సదా మా 
ఆశీస్సులు.” 

జగద్గురువుల భాషణములు అమృతాన్ని వర్షిస్తాయి. 

శ్రి జగద్గురువుల శిషవాత్సల్యాన్ని చవిచూచి 
దివ్యానుభూతి పొందిన భాగ్యం గల శిష్యుల్లో నేనొకణ్ణి నా 
అనుభవంలోనూ, భావనలోనూ జగద్గురువులు శిష్యకోటిపై 
వాత్సల్యాన్ని వర్షించి, ఉఊద్దరించిన సంఘుటుతు ఎన్నెన్నో 
co oO కొన్నైనా స్మరించుకుని, వాటిన 
కుసుమాలుగా భావిస్తూ శ్రీ జగద్గురువుల పాదాల చెంత 
ఒక పూలమాలగా అర్పిస్తూ ఒక శిష్యుడు తన తృప్తికొరకు 
చేసే అర్చన అని సహృదయులైన పాఠకులు 
భావించగలరని నా విన్నపం. నా ఆనందాన్ని పాఠకులూ 
పంచు కుంటే మరింత తృప్తి. 

శ్రీశ్రీశ్రీ భారతీతీర్ణ మహాస్వాములవారు శ్రీ శారదా 
పీఠమునకు 36వ పీఠాధిపతులుగా దేదీప్యమానంగా 
విరాజిల్లుతున్నారు. ఏరు విరి గురువుల ప్రతిబింబమే. ఆ 
మాట శ్రీవారి గురువులే అనుగ్రహించారు. శ్రీశ్రీశ్రీ అభినవ 
విద్యాతీర్ద మహాస్వాముల వారే, నాకు అనుగ్రహించిన 
మంత్రాన్ని ఎలా అనుష్టించాలో బోధిస్తూ అన్నారు. సరు 
మంత్రానుషానం చేసే సమయంలో భృకుటిలో 
అమ్మవారిని దర్శించండి, శ్రి శారదాంబమూర్తిలో మమ్మల్ని 


క 


యూతంత్‌ లం. భారతీతీర్థ స్వామిని చూడండి. 
క శః 


స 





 "™—™ — "€@ 
జ్‌ వ్‌ 


నిజానికి మేము ముగ్గురమూ ఒకటే. ఈ రహస్యం 
(గహాంభండి నా "ఆనండాన5 అవధుల్లెవు. ఆస్తిక 
లోకమంతా ఇపుడు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి వారిని 
“నడయాడే శారదాంబ” అని భావించి, ఆరాధించి, దర్శించి 
తరిస్తున్నారు. శ్రీ చరణుల శిష్యవాత్సల్యానికీ అవధుల్లేవు. 
నా అనుభవాలు కొన్ని వివరించు కోవాలని నా కోరిక దీనికి 
ముందు కొన్ని విషయాలు పాఠకుల స్ఫురణకు 
తీసుకురావాలి. ఆదిశంకరుల వలెనే శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ 
మహాస్వాములవారు కూడా అవతారపురుషులే. 
శ్రీవారి జీవిత విశేషాలు సింహావలోకనం చేస్తే సామ్యాలు 
తప్పక స్ఫురిస్తాయి. ఆదిశంకరులు తమ గురువులను 
అన్వేషిస్తూ శ్రీ గోవింద భగవత్పాదుల వారి సన్నిధికి 
చేరుకుంటారు. శ్రీ భారతీతీర్ణ స్వామివారు కూడా 
(పూర్వాశ్రమంలో శ్రీ సతా _ రామాంజనేయులుగా) 
గురువులను అన్వేషిస్తూ ఉజ్జయినిలో శిప్రానదిలో స్నానం 
చేసి వస్తూన్న శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్ణ మహాస్వాముల 
వారికి సాష్టాంగ ప్రణామాలు చేసి శిష్యునిగా గ్రహించి, వేద 
శాస్త్రాలను అనుగ్రహింపమని ప్రార్థించారు. ఇది సామాన్య 
బాలునకు సాధ్యమా? శ్రీచరణులు ఆ ఫటప్రార్థనను 
అంగీకరించుట, తరువాత సుమారు ఏడు సంవత్సరాల 
కాలంలో కృష్ణ యజుర్విదంనందు, న్యాయ, వ్యాకరణ, 
పూర్యోత్తర మిమాంసాది సమస్త శాస్త్రములందు పరిపూర్ణ 
పాండిత్యం గడించడం, అవతార పురుషులకు కాక 
ఇతరులకు సాధ్యమా? సమాధానం మన అంతరాత్మకు 
తప్పక స్ఫురిస్తుంది. ఆదిశంకరుల వలె శ్రీవారికి 
సర్వవిద్యలు ద్యోతకమైనాయని శాస్త్రవేత్తల భావన. 
శ్రీచరణులు సమస్త వెదశాస్తముల నాచమించినట్టి 
అగస్త్యులు. 

శ్రీ చరణుల ఆశీస్సులు అమోఘములనే విషయం 
భక్తులకు సువిదితమే. వీరు కరుణాసముద్రులు. వీరి శిష్య 
వాత్సల్యము నిరుపమానం! ఊహలకు అందేది కాదు. 
కేవలం అనుభవైకవెద్యమె. శ్రీచరణులు ఎందరో శిష్యులు, 
భక్తులపై వాత్సల్యము చూపి, వారిని కష్టాల నుంచి 
ఉద్దరించి కాపాడిన సంఘటనలు ఎన్నెన్నో వర్‌ ఎక. 
“జగద్వంద్యుడైన జగద్గురువు” అను పుస్తకంలో వీటిని 
ఉటంకించారు. స్వవిషయంలో జరిగిన సంఘటనలు 
కొన్నిటిని ౨ ౨ర్‌ంచదతంా సనుంజంనులినాఖాాలా 
1991 సంవత్సరంలో గుండెనొప్పి వచ్చింది. నిమ్స్‌లో 
చేర్చారు నా పిల్లలు. కొన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు 
శస్త్ర చికిత్స అవసరమని ఖా. అనారోగ్యం 
శ్రీచరణుల దృష్టికి నేను తీసుకువెళ్లేలోపే, హైదరాబాద్‌ 
నుంచి శృంగేరి వెళ్లిన భక్తుని ద్వారా శ్రీవారే మంత్రాక్షతలు 






















అనుగ్రహించారు. తరువాత నెను ఒక మఠ భక్తునికిచ్చి నా 
విన్నపాన్ని పంపుకోవడం జరిగింది. నాకు శస్త్ర చికిత్స 
అవసరం లేదని నాకు పరిపూర్ణ ఆరోగ్యం తొందరగా 
లభిస్తుందని, మఠానికి నేను చాలా సంవత్సరాలు సేవ 
చేయవలసి ఉన్నదని సందేశం అనుగ్రహించారు. తరువాత 
శృంగేరి నుంచి అప్పటి కార్యదర్శి శ్రీ 
దక్షిణామూర్తిశాస్తిగారిని కూడా పంపి ఆశిర్మంత్రాక్షతలు 
అనుగ్రహించి నాపై అనూహ్యమైన శిష్యవాత్సల్యాన్ని 
చూపారు. ఈ విషయాలన్ని నాకు మిత్రులు, ఆప్తులు, 
సహృదయులు డాక్టర్‌ శ్రి శాంతారాంగారికి విన్నవించాను. 
వారి (ప్రేరణతో డాక్టర్లందరూ సంద్రించుకుని కొన్నాళ్లు 
మందులు వాడి చూడడమే మంచిదని నిర్ణయించారు. 
ఆశ్చర్యకరమైన విషయం ఒక వారం తరువాత ఆపరేషన్‌ 
అవసరం లేదని నిర్ణయించి మందులు వాడడం వల్లె 
ఫలితం లభిస్తుందన్నారు. శ్రి జగద్గురువుల ఆశిస్సులు 
అమోఘం. వారి శిష్యవాత్సల్యానికి అవధుల్లెవు. శ్రీవారు 
భవిష్యద్‌ద్రష్టలు. ఇది వైద్యులకే ఆశ్చర్యం కలిగింది. నేను, 
సుప్రసిద్దవైద్యులు, దైవచింతనాపరులు, పరోపకారులు, 
మంచిపేరు ప్రతిష్టలుగల డా॥ శ్రీ శాంతరాము గారి వద్ద 
ఉచిత చికిత్స పొందుతూ నేటివరకూ శస్త్రచికిత్స అవసరం 
లేకుండా ఆరోగ్యంతో 86వ సంవత్సరంలో అడుగిడి జీవితం 
గడుపుతున్నాను. ఎక్కడ 1991? ఎక్కడ 2008? నేటివరకు 
నేను శ్రీ మఠ సేవచేసే భాగ్యం కలగడం శ్రీచరణుల 
కృపవలననే కదా! నిస్సందేహంగా వారి కరుణ! అందువలనే 
నేనెప్పుడూ భావిస్తా నా జీవితం శ్రీ శృంగేరి 
శారదాపిరేశ్వరులు శ్రీశ్రీశ్రీ భారతీతీర మహాస్వామివారి 
పాదపద్మములకు అంకితమని, ఇది పూర్వజన్మ 
సుకృతఫలము. 

మరొక అనుభూతి. మా పెద్ద కుమారునికి 1991 
ప్రాంతంలో మూత్రపిండాల వ్యాధి సంక్రమించింది. 


స 





దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య దా 
శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


“ఆశే. 
జ్‌ వ్‌ 






మూత్రపిండాల మార్పిడి తప్పదన్నారు. ఎంతమంది దాతలు 
ముందుకు వచ్చినా వారిని పరీక్షించిన తరువాత అవి 
సరిపడవు అన్నారు. దానికి కారణం మావాడి నెత్తురులో 
యాంటీ బాడీస్‌ తయారయ్యాయని, అవి పోవాలంటే 
కరర య య గా ఐం ఫిల్దర్లు 
తెప్పించాలన్నారు. కొంతకాలం తరువాత ఈ విషయాలు 
శ్రీవారి దృష్టికి తీసుకువెళ్లాను. 10 రోజులు, శ్రీ శారదాంబ 
అంత రాలయంలో సప్తశతి=పారాయణ చేయించమని శ్రీ 
చరణుల ఆదేశం. ఇక్కడ పండితుడు 9 రోజులు గుడిలో 
చేస్తే చాలునని వ్యాఖ్యానించబోతే, అతన్ని నేను 
మందలించడం జరిగింది. అయినా శాస్త్రిగారి ధోరణి 
మారలా. సరి పారాయణ మొదలైంది. తమాషా జరిగింది. 
పండితుడు రోజులు తప్పు లెక్క వెసుకుని గుడిలోనే 
పదిరోజులు పారాయణ చేసి తరువాత చెంపలు వేసుకుని 
“శీచరణుల వాక్కు అమోఘం. వారి ఆదేశాన్ని 
వ్యాఖ్యానించడం క్షంతవ్యం గాని తప్పు. మన్నించమని 
వారినే వేడుకుంటా అని మిక్కిలి చింతించాడు. జపం 
పూర్తయిన మరుసటి రోజునే ఒక దాత మూత్రపిండాలు 
సరిపోవడం వల్ల మా వాడికి జయప్రదంగా ఆపరేషన్‌ 
జరిగింది. ఇది అందరిని ఆశ్చర్యపరిచింది. 

మరియొక సందర్భం. అతి చిత్రం. అమెరికా దేశంలోని 
శ్రీమఠ భక్తుల కుమారునికి జరిగింది. హైదరాబాద్‌ 
కేంద్రంగా “శ్రీ శృంగేరీ శారదా సేవాసమితి, ఆంధ్రప్రదేశ్‌. 
అనే సంస్థ ఉన్నది. క్తుప్తంగా ఈ సంస్థ ఆశయం 
రాష్ట్రవ్యాప్తంగా స్రీలలోను, పిల్లలలోను శ్రీ శృంగేరీ 
శారదాపఠ విశిష్టత, శ్రీ శృంగేరీ జగద్గురువులు శ్రీశ్రీశ్రీ 
భారతీతీర్ణ మహాస్వాముల వార్ల ఆశీరనుగ్రహ విశేషాలు 
ప్రచారం చేస్తూ సనాతన ధర్మరక్షణకు కృషి చేయడం. దీనికి 
రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొవ్వ్యూరి రాజేశ్వరి. ఈమెగారి భర్త 
కొవ్వూరి లక్ష్మినారాయణ. ఈయన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ 














దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 








ఇండియాలో ఆఫిసరు. శ్రీమతి రాజేశ్వరి సెక్రటేరియట్‌లో 
సెక్షన్‌ ఆఫిసర్‌. వీరుభయులు శ్రీ మఠానికి అత్యంత 
బ్రతిపాత్రులైన శిష్యులు. వీరిని ఆధ్యాత్మిక సామ్రాజ్య 
పరిరిలొనికి ప్రవేశపెట్టింది మ ల అన నా. 
అనుభూతులు, అనుభవాలు, దాపరికం లేకుండా నాకు 
విన్నవిస్తూ ఉంటారు. వీరికి ఒకే కుమారుడు. బి.టెక్‌ ఇక్కడ 
పూర్తి చెసి, పై చదువులకు అమెరికా వెళ్లాడు. కుర్రవాడు 
కూడా శృంగేరి జగద్గురువుల భక్తుడు. తరచూ శృంగేరి 
వెళ్లడం, శ్రీవారిని దర్శించడం, ఆశీస్సులు పొందడం 
పరిపాటి. అమెరికా వెళ్లే ముందు, తల్లిదండ్రులతో 
శ్రిచరణులను దర్శించి ఆశిస్సులు పొందాడు. ఆ 
సందర్పంలోనే శ్రీవారన్నారట- “అక్కడ ఎ ఇబ్బంది వచ్చినా 
నన్ను తలచుకో, నేను నీ వెంటే ఉంటా, భయం లేదని.” 
రెండు సంవత్సరాలు బాగానే గడిచాయి. ఎ సమస్యా 
రాలేదు. తరువాత ఒక సంఘటన జరిగింది. కుర్రవాడు వేరే 
ప్రాజెక్టు పనిమీద అమెరికాలోనే మరో ప్రదేశానికి వెలి, 
ఒంటరిగా గది అద్దెకు తీసుకుని నివసిస్తున్నా. ఆ ఇంటి 
తుజమాని ధనాశావపరుడు. ముందు అనుకున్న వాటంగా 
కాక, కారణాంతరాల వల్ల ప్రాజెక్టు పని మరొక మాసం 
వాడిగిలభబడింది. "కుర్రవాడు తది రూములో 
ఉంటానన్నాడు. “48 గంటల్లోగా గది ఖాళీ చెయ్యాలి, 
లేకపోతే సామాన్లు విధిలో పారేస్తా అని ఇంటి యజమాని 
నిర్మొహ మాటంగా శాసించాడు. కాస్త ఆలోచించండి. దేశం 
కాని దేశం 20 ఎళ్ల కుర్రవాడు. దగ్గరలో నా అనేవారు లేరు. 
కుర్రవాని మేధస్సును ఛేదించే సమస్య. పరిష్కారం తోచక 
తలచుకుని రక్షించమని మనస్సులో విలపిస్తూ 
భారతదేశంలోని తల్లికి ఫోను చేశాడు. చూడండి గురు కృష! 
అదె సములూనికి, సక్రటెిరియట్‌లో ఆమె పనిచే” 
వ. 


జి 












“య్‌ (| 


అ 


సెక్షన్‌లో పనిపడి, ఒక పెద్దమనిషి... అపరిచితుడు వచ్చి 
“మేడమ్‌! దిగాలుగా ఉన్నారేమిటి? అని ప్రశ్నించడం, 
శ్రీమతి రాజేశ్వరి తన సమస్యను ఆయనతో ప్రస్తావించడం 
జరిగింది. ఆయనగారన్నారు- “అమ్మా! మా అబ్బాయి 
కూడా అమెరికాలోనే ఉన్నాడు. వాడికి ఫోను చేసి ఎమైనా 
ఉపయోగపడగలడేమో ప్రయత్నిస్తాను అని. వెంటనే 
ఆయనగారు సెల్‌లో కుమారునితో మాట్లాడాడట. 
చిత్రమేమంటే ఆయనగారి కుమారుడు శ్రీమతి రాజేశ్వరి 
కుమారుడుండే ప్రాంతానికి కేవలం ఒక ఫర్లాంగు దూరంలో 
ఉండడం, తన ఇల్లు విశాలమైనది కావడం, తండ్రి సలహా 
ప్రకారం శ్రీమతి రాజేశ్వరి కుమారుణ్ణి సామాన్లతో సహా తన 
ఇంటికి తీసుకురావడం, అద్దె లేకుండా భోజన సౌకర్యంతో 
తన ఇంట్లో ఉండే ఎర్పాటుచేసి, అరల ల లం 
సమ్హాచాతఠర  ా|కటెరియటలో ఎరికి! అందిరచాడు. 
అంతవరకూ ఈ ప్రథమ పరిచయ వ్యక్తి సెక్రటేరియట్‌లో 
శ్రీమతి రాజేశ్వరికి ఆదుర్దా పడవద్దని ధైర్యం చెబుతూ 
కూర్చోవటం ఆమెకు అపూర్వమైన అనుభవం. శ్రీమతి 
రాబేశ్వరిగారి కుమారుడు అమితానందంతో తల్లికి 
నాం దయవల్లనే కథ తేలికగా సుఖాంతమైందని 
చెప్పడం, తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా 
చేసింది. అంతా శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వాములవారి 
కృపాకటాక్ష మహిమ!! ఈ కుటుంబం వారి గురుభక్తి 
వర్ణనాతీతం. గురుకృపకు ఎల్లలు లేవు కదా! శ్రీచరణులు 


యతిలోక చక్రవర్తి. దయతో భక్షపాలన నెరపు 
జగద్గురువులు. 

ఇలాంటి సన్నివెశాలు మరెన్నో ఉన్నాయి. 
మచ్చుతునకలుగా కొన్నిటిని మాత్రమే భక్తకోటికి 


అందించాను. క్షంతవ్యుడను. 

శ్రీచరణుల సన్నిధిలో భక్తులకు కలిగే ఆనందానుభూతి 
వర్ణనాతీతం. ఇట్టి మహాయోగీంద్రుల అనుగ్రహం వలన 
కలిగే ఆనందం అనుభవైకవెద్యమె. జగద్గురువులు కరుణా 
సముద్రులు. విద్వల్లోకతల్లజులు. పరమహంస పరినవ్రాజకా 
చార్యవర్యులు. చుళుకికృత సర్వశాస్త్ర సముద్రులు. 
సనాతన ధర్మ ఆచారవిచారదక్షులు. శ్రీ 
శారదాచంద్రమౌళిశ్వర నిత్య పూజా దురంధరులు. 
ఉపనిషదర్గాను సంధాననిరతులు. అపర శంకరులైన శత 
నామస్మరణ ధన్యతకు ఉపాయం. ఆసేతు శీతాచల 
మధ్యస్థ ఆస్టిక లోకమును అనుగ్రహ కటాక్ష వీక్షణాలచే 
పాలిస్తూ శిష్యవాత్సల్యాన్ని చెలువు తీర్చిన మూర్తులు. 
శ్రీచరణు లను దర్శించండి. సేవించండి. తరించండి. 


పున్నమినాటి వెన్నెలసోన శ్రిచరణుల దివ్యకరుణా స్రవంతి. 
ఆకెళ్ల సత్యనారాయణమూర్తి 



















ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


త్తు 


ఆజిచ్చిన్న గురు పరంపర! 


సృష్టి, స్థితి లయాత్మకుడైన పరమాత్మ “శ్రీ శంకర భగవ 
త్సాదులు'గా అవతరించి అద్వైత సిద్ధాంతానికి అద్భుత 
భాష్యం చెప్పారు. భక్తితత్వాన్ని పరాకాష్ట స్థితికి 
గొనిపోయారు. జనబాహుళ్యాన్ని చైతన్యవంతం చేసి 
అనేకత్వం నుంచి ఎకత్వం లోకి పయనింపజేశారు. 
అర్థంలేని శుష్కక్రియల నుంచి భక్తి, ధర్మ జ్ఞాన పథాలకి 
మల్లింపజేశారు. తాత్విక, దార్శనిక, వైదిక, విజ్ఞాన 
కేంద్రాలలో భారతదేశాన్ని యావత్‌ ప్రపంచానికి 
తలమానికం గావించారు. 

శ్రి శంకర భగవత్సాదులు తాను పరిపుష్టం గావించిన 
అద్వైత సామ్రాజ్య శాశ్వత పరిరక్షణకు గాను దేశం 
నలుమూలల్లో నాలుగు పిఠాలను స్థాపించారు. శృంగేరి, 
పూరి ర .ద్వారరల. శరర నారాల చాలా 
ప్రత్యేక ప్రాభవం కలిగి ఉన్నది. శ్రీ శృంగేరీ శారదాపీఠానికి 
ప్రథమ పఠాధిపతులు శ్రీ. సురేశ్వరాచార్యులు. 
పూర్వాశ్రమంలో విరు శ్రీ మండనమిశ్రులు. శ్రీ శృంగేరీ 
శారదాపీఠం దక్షిణ భారతావనిని పరిరక్షించడానికి గాను 
నిర్ణీతమై ఉన్నది. ఆంధ్ర, తమిళ, కర్ణాట, మలయాళ 
భూములు శ్రీ శారదాపీఠ పాలితములు. 
ఆదిశంకరుల నుండి అవిచ్చిన్నంగా నేటివరకు గల పరఠాధి 
పతులందరూ గురుపరంపరా సాంప్రదాయ పట్టభద్రులే. 
అం దరూ తపశ్చక్రవర్తులే, అందరూ సారస్వతమూర్తులే. 
అందరూ బ్రహ్మవిద్వద్వరిణ్యులె. అందరూ 
కరుణామూర్తులే. తాదాబుగా శ్రీ శృంగేరీ 
శారదాపీఠరాధిపతులందరూ ఆసేతు హిమాచలం పర్యటించి 
ఆశీర్వరాన్ని కురిపించి భక్తజనులకు ఆనంద సంతర్పణం 
చునవార, 
ప్రస్తుత పఠాధిపతులైన శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి 
గురుదేవులైన శ్రీమదభిన విద్యాతీర్ణ మహాస్వామివారు. మన 
పరమ గురువుల వైభవాన్ని, మహాత్మ్యాన్ని శిష్యవాత్సల్యాన్ని 
స్మరించుకోవడం మహాభాగ్యప్రదాయకం. 
శ్రీ శృంగేరీ జగద్గురువులు శ్రీశ్రీశ్రీ మదభినవ విద్యాతీర్థ 


లో లో రో 


మహా స్వామివారు 34వ పఠాధిపతులైన శ్రీశ్రీశ్రీ జగద్గురు 
చంద్రశేఖర భారతీ మహాస్వామివారి పదసన్నిధిలో 
నిశ్చలచిత్తులై శ్రీ స్వామివారికి శుశ్రూష చేస్తూ 
విద్యనభ్యసించారు. ఉపనిషద ధ్యయనం, శాస్తాధ్యయనం 
చేసి బ్రహ్మవిద్యావెత్తలై తదుపరి 35వ శ్రీ శృంగేరీ 


శారదాపఠాధిపతులై పరమహంస పరివ్రాజకా చార్యవర్యులై 





జగద్విఖ్యాతిని సం జల 

రిముదవినవ విద్యాతీర్ణ మహాస్వామివారి యొక్క 
పూర్వాశ్రమ నామధేయం శ్రీనివాసశాస్రి. జననం 1917. 
పింగళ నామ సంవత్సర నరక చతుర్దశి (ఎతలుర్‌ 135 
తేదీ). తండ్రి గారి పేరు రామశాస్త్రి. వీరిది బెంగుళూరు. 
రామశాస్తిగారికి శ్రీనివాసశాప్రిని చూసి ఎంతో బాధ కలిగేది. 
ఎందుకంటే అందరి పిల్లల్లాగా కాకుండా ఈ బాలుడు 
ప్రత్యేకంగా ప్రవర్తించేవాడు. ఇది కావాలి అని అడగడు. 
అది వద్దు అనడు. ఆటలాడుకోవడం కాని, నలుగురు 
స్నేహితులతో కలసి నవ్వుకోవడం గాని లేదు. ఆట, పాట 
అసలే లేదు. ఎదైనా గ్రహశాంతి చేయిస్తే 
బాగుంటుందేమోననుకుని రామశాస్రిగారు తమ కుమారుని 
జాతకాన్ని ఒక పండితునికి చూపించారు. ఆయన “మీ 
పిల్లవాడు గొప్పవాడై అందరిచేతా పాదాభివందనాలు 
చేయించుకుంటాడు. ఎంతో విరాగి, అందుకే అందరిలాగా 
లేడు అని చెప్పారు. 

ఆ తరువాత శ్రీ శృంగేరీ మఠాధికారి ఇదే జ్యోతిష్య 





దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


పండితుని కలిసి “పరివ్రాజక యోగములు గల 
బాలుడెవరైనా మీకు తెలిస్తే చెప్పండి” అని 
అడిగాడు. శ్రినివాన శాస్తిని గురించి చెప్పగా 
మఠాధికారి నీలకంఠశాసస్తిగారు శ్రీనివాస శాప్రిని, 
అతని తండ్రి రామశాస్తిని శృంగేరికి ఆహ్వానించారు. 
శృంగేరీ శ్రీ శారదాపీఠ సన్నిధిలో ఉపనయనం 
జరిపించేందుకు దివ్యమైన శుభలగ్నం పెట్టించారు. 
ఈ సమయంలో శ్రీ జగద్గురు చంద్రశేఖర భారతీ 
మహాస్వామివారు పఠాధిపతులై వరలుచున్నారు. 
ఉపనయనం తరువాత జగద్గురువులు 
శ్రీనివానశాస్రిని “నీకు ఉపనయనం అయింది. 
గాయత్రిని చక్కగా చేసుకో. మీ ఊరు వెళ్లు 
అన్నారు. కానీ శ్రీనివాసశాస్తి, తాను అక్కడే ఉండి 
సంస్కృత పాఠశాలలో చదువుకుంటానన్నాడు. 
జగద్గురువుల సమక్షంలో శ్రినివాసశాస్తి సంస్కృత 
విద్యాభ్యాసం, శాస్తాధ్యయనం చేశాడు. 
శ్రీనివాసశాస్తి సచ్చిలత, సద్గుణ సంపద చూచిన 
జగద్గురువులు సన్యాసదీక్షనిచ్చి తమ శిష్యుణ్ణి 
గావించుకున్నారు. న్యాయశాస్త్రం, తర్కశాస్త్రం, కావ్య, 
నాటక సాహిత్యం జగద్గురువులు స్వయంగా తమ 
శిష్యులకి బోధించారు. 1954వ సంవత్సరం 
సెప్టెంబర్‌ 26 వేకువ జామున తుంగా నదిలో 
స్నానమాచరిస్తూ శ్రీ జగద్గురువులు శ్రీ చంద్రశేఖర 
భారతీ మహాస్వామివారు జల సమాధి అయ్యారు. 
అదే సంవత్సరం అక్టోబర్‌ 16వ తేదీన శ్రీ సన్నిధానం వారు 
శ్రీమదభినవ విద్యాతీర్థ మహాస్వామివారికి శ్రీ శారదాపిఠ 
పట్టాభిషేకం చేశారు. పరఠాధిపత్యానికి పంటు. సంజ 
పీఠం యొక్క _ కార్యభారాలన్నిటినీ వహించగల 
శక్తిసామర్థ్యాలు గల జగద్గురువులు అలవోకగా పఠ 
పరిపాలన గావించగలిగారు. శ్రీ మదభినవ విద్యాతీర్ణ 
మహాస్వాములవారు శ్రీ శృంగేరీ శారదాపీఠానికి 35వ 
పీఠాధిపతులు. 

శ్రీ మహాసన్నిధానం వారి నుంచి అనెక _ విషయాలు 
గ్రహించడానికి విదేశీ పండితులు వచ్చేవారు. వరిలో 
అమెరికా, జర్మనీ, యూరప్‌ దేశాల నుండి లెక్కకు 
మిక్కిలిగా వచ్చి, తమ అనుమానాలను తీర్చుకుని వెడుతూ 
ఉండేవారు. పూర్వ రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ గారు 
శృంగేరీ వెల్లినప్పుడు వారితో హిందీలో అనర్గళంగా మాట్లాడి 
రాష్ట్రపతిని అబ్బురపరిచారు. 

రబుదవీనవ విద్యాతీర్ద మహాస్వామివారి కరుణ 
వర్ణింపలేం. ఆహ్వానించకుండానే ఎందరి గృహాలకో 
అకస్మాత్తుగా వెళ్లి, వారిని ఆశీర్వదించి మంత్రాక్షతలను 


LL a ) 
అ 











అ 





i ' వ 


ప్రసాదించేవారు. ఆ గృహస్థులకు స్వామివారి రాక ముందు 
తెలియక పీఠాధిపతులను తగిన గౌరవ లాంఛనాలతో 
ఆహ్వానించలేకపోయామె అని చింతించేవారు. 

శ్రి జగద్గురువుల యొక్క ఆగతానాగత విషయజ్ఞత ఎంతో 
ఆశ్చర్యకరంగా ఉండేది. ఎంతో మంది భక్తులకు, భక్తులు 
కానివారికి స్వప్నంలో దర్శనమిచ్చి ఆరోగ్య సమస్యలను, 
ఇతర సమస్యలను తీర్చేవారు, మంత్రోపదేశం చేసేవారు. 
ఇలా చెయ్యి, అలా చెయ్యి అని మార్గ్లోపదేశం చేసేవారు. 
ఎన్నో సంస్కృత వెద పాఠశాలలను నిర్మింపజేశారు. 
ఒకసారి కాశ్మీర్‌లో ఒక ముస్లిం సంస్థ వారు! అ 
ఎర్పాటుచేసి శ్రీ జగద్గురువులను ఉపన్యసించమని 
ఆహ్వానించారు. సభలో ముస్లింలు, కైస్తవులు, హిందువులు 
ఉన్నారు. ఎరు నొప్పింపకుండా భగవంతుడు ఒక్కడేనని 
సోదాహరణంగా వివరించ గా, అన్ని మతాలవారు 
ఆనందించారు: 

1960వ సంవత్సరం ఎప్రిల్‌ 28న హైదరాబాద్‌ నల్లకుంట 
శంకర మఠంలో శ్రీ శంకర శారదాదేవి మూర్తుల విగ్రహ 
ప్రతిష్టను శ్రీ జగద్గురు శ్రీమదభినవ విద్యాతీర్థ 


YY 


ఖ్‌ 









॥ »... 


దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య వా 
శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


మహాస్వామివారు ల. శతాధికంగా 
రుత్విగ్వరేణ్యుల వెదఘోషల మధ్య ప్రతిష్ట ఎంతో ఘనంగా 
జరిగింది. శ్రీ ఆదిశంకరుల వలనే శ్రీమదభినవ విద్యాతీర్ద 
మహాస్వామివారు కూడా భారతదేశ పర్యటన అనేకమార్లు 
Moo: 

1976 అక్టోబర్‌లో వారణాసిలో అన్నపూర్ణాదేవి నూతన 
విగ్రహ ప్రతిష్ట చేస్తున్న శుభ తరుణంలో శ్రీ జగద్గురువుల 
వెంట ఈనాటి శ్రీ జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ 
మహాస్వామివారు కూడా ఉన్నారు. ఇరువురూ కలిసి ఆంధ్ర, 
కర్ణాటక, మహారాష్ట మొదలైన అనేక రాష్ర్టాలలో 
సంచరించి, భక్తులకు ఆశిస్సులు అందించారు. 

శ్రీమదభినవ విద్యాతీర్ణ మహాస్వామివారి 
భవిష్యద్దర్శనానికి, దివ్యజ్ఞానానికి, గుర్తుగా శ్రీశ్రీశ్రీ 
భారతీతీర్ణ మహాస్వామివారు మనలను అనుగ్రహిస్తూ శ్రీ 
శృంగేరీ శారదా పీఠానికి 36వ అధిపతిగా ఆధిపత్యం 
వహిస్తూ భక్తుల ఆర్తులను తీరుస్తున్నారు. 

శ్రీమదభినవ విద్యా తీర్ణులను శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహా 
స్వామి వారు దాదాపు 35 సంవత్సరాలు సేవించుకున్నారు. 
శ్రీ ఆదిశంకరులే శ్రీ శృంగేరీ పీఠాన్ని మరల, మరల వేర్వేరు 


రూపాలతో, వెర్వేరు నామాలతో అధిరోహిస్తున్నట్టుగా 


క్ష స్మ మంటి 


A.PM.C. SRIN 








శ్రీ భారతీతీర్థ మహాస్వామి, శ్రీ విధుశేఖరభారతీస్వామి 


క 


అందరూ ఒకే శక్తితో ఒకే లక్ష్యంతో ఒకే ధ్యేయంతో ఒకే 
కరుణతో మన పూర్వపుణ్య సౌభాగ్యం వల్ల మరల మరల 
వరలుతూ ఉన్నారు. ఒకే దీక్షతో శారదా చంద్రమౌళిశ్వరుల 
పద పద్మారాధన చేస్తూ వారి పదపద్మాలను మనకు 
హృదయాంకితం గావిస్తున్నారు. ఇందుకు ఆ పీఠానికి 
ఎంతో రుణపడి ఉందుము గాక! 

= ఓ, దిట్టకవి శ గ్య మలాబేి 





ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


శ ga EL ల ||! త్‌ ని న్‌ు 
జ్‌ వ mE 


Tyr: 


అద్వైత 
జగద్గురు 
కుఠరం 





దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశి 


లే 
El 
లీ 










త్తు 





ఆ ఆ 
ష్ట సంచిక 





శ్రీ శృంగేరీ మహా సంస్థానం 
Gy) 


కర్మభూమి భారతావనిలో ఎందరో మహత్తర మహర్షిపుంగవులు తపస్సు చేసిన మహాక్షేత్రం బుష్యశ్ళంగ గిరి... అదే నేటి 
శృంగగిరి...శ్శంగేరి. బ్రహ్మవిద్యా స్వరూపిణి శారదాదేవి కొలువైయున్న దివ్యధామం. విశ్వానికి అద్వైత దర్శనాన్ని అందించిన 
ఆదిశంకరులు ప్రతిష్టించిన సమ్రాట్‌ పీఠం దక్షిణామ్నాయ శృంగేరీ జగద్గురు శారదాపీఠం. ఆదిశంకరుల ప్రియశిష్యులైన 
సురేశ్వరాచార్యుల నుండి నేటి భారతీతీర్ణ మహాస్వాముల వరకు అవిచ్చిన్న గురుపరంపర గలిగిన సనాతన పీఠం. 
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని దర్శనమ్‌ అందిస్తున్న విశేష కథనం. 


కర్ణాటక ప్రాంతంలోని చిక్కమగళూరు జిల్లాలోని ఒక 
తాలూకా కేంద్రం శృంగేరీ. పడమటి కనుమలలో సహ్యాద్రి 
పర్వత సానువులపై ప్రకృతి తన సౌందర్యాన్నంతా కలపోసు 
కుని ఉన్నదా అన్నట్టు కనబడే ప్రదెశమిది. అనెక దేవాలయా 
లతో విలసిల్లుతూ యాత్రికులకు 
ఆధ్యాత్మికానుభూతితో పాటు మానసికాహ్లాదాన్ని అందిస్తున్న 
కేంద్రం. కొండసానువులపై పోకచెట్లు, కొబ్బరిచెట్లు తమ 
తలలను ఊపుతూ మనల్ని సాదరంగా ఆహ్వానిస్తూ 
ఉంటాయి. పచ్చటిపైరు భూదేవి కట్టుకున్న చీరలా, చల్లటి 
'పైరుగాలి ఆమె ఉచ్చ్వాస నిశ్వాసాలుగా, ప్రక్కనే పారుతున్న 
సెలయేళ్ల గలగలలు ఆమె చిరునవ్వులా 
మనకనిపిస్తుంటాయి. శృంగేరీ తుంగానది ఎడమ గట్టుపై 
ఉన్నది. తుంగానదీ జలాల ప్రాశస్త్యాన్ని సూచించేదే “గంగా 
స్నానం-తుంగా పానం. అన్న సామెత. తుంగాజలాలు 
త్రాగటానికే కాదు స్నానానికీ మంచివే. నదికి ఎడమ వైపు 
దేవాలయాలు, కుడివైపు నరసింహ తపోవనం ఉంటె, 


గులకరాళ్లపై గలగలా మెలికలు తిరుగుతూ ప్రవహించే 
తుంగానదిలో స్నానం చేస్తుంటే మనల్ని మనం మరచిపోతాం. 
ఆ క్రణం అనిర్వచనీయమైన ఆనందానుబూతిలో టు 
పోతాం. ఇది ఏదో ఊహాజనితమైన విషయంకాదు. కవులు 
తరచుగా ఉపయోగించే అతిశయోక్తి అలంకారమూ కాదు. 
ఆనందాన్ని - అనుభవించెటప్పుడు అది ఎటువంటి ఆనంద 
మైనా మనల్ని మేం మరచిపోకతప్పదు. తాదాత్మ్యతాభావం 
అన్నా అదే. అక్కడ స్నానం చేసిన ప్రతి ఒక్కరికీ అనుభవ 
సిద్ధమైన విషయం. 

నదికి దూరంగా పర్వతశ్రేణువులపై మేఘాలు ఇంద్రుని 
వజ్రాయుధానికి భయపడి తలదాచు కుంటున్నట్లు 
కనిపిస్తాయి. మెఘదూతంలో కాళిదాసు రచించిన 
మొదటిశ్లోకం మనకు అప్పుడు గుర్తుకు రాకమానదు. 

శ్లో అషాఢస్య ప్రథమదివసే మేఘమాళ్లిష్ట సానుం 

వప్రక్రీడా పరిణత గజగ్రేక్షణీయం దదర్శ 
ఆషాఢమాసం మొదటి రోజున కోట గోడలను ఢీ కొంటున్న 





దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





గజరాజువలె మేఘాలు శిఖరాగ్రాలను ఢీకొంటున్నాయట. ఆ 
విధంగా పర్వతశ్రేణి, లోయలూ, పంటపొలాలూ, నదీ కలిసి 
శృంగేరీకి చక్కటి సౌందర్యాన్ని అందిస్తున్నాయి. శృంగేరి 
పూర్తిపేరు బుష్యశృంగగిరి. అంటే బుష్యశృంగమహర్షి పేరు 
య లం. లలి. ఆయన కల మనకు రామాయణంలో 
వస్తుంది. విభాండక మహర్షి పుత్రుడాయన. క్షామపిడితమైన 
రోమపాదుని రాజ్యభూములలో ఆయన అడుగుపెట్టగానే 
సుభిక్షమైన వాతావరణం ఎర్పడింది. వర్షాలు పడ్డాయి. 
తరువుక్‌ డద నంత. 
ఎలాం... 

శ్రీశంకర భగవత్పాదులు సనాతన ధర్మ పునఃప్రతిష్టకై, 
పరిరక్షణకై దేశమంతటా పర్యటిస్తూ శృంగేరికి వచ్చారు. 
శృంగేరి ప్రాకృతిక సౌందర్యానికి ముగ్గులై, అది తపస్సు 
చేసుకోవటానికి తగు ప్రదేశమని భావించి తుంగానదీతీరాన 
అనుష్టానానికి కూర్చోగానె ఆయనకొక వింత దృశ్యం 
తపం ప్ర సవవెదూను అనుభవిస్తున్న ఒక కప్పకు ఎండ 
ఇరాని తప్పించడానికి లు సర్పం తన పతగను విప్పి 
గొడుగు పట్టటం చూశారాయన. శాంతియుత సహజీవనానికి 
చక్కటి ఉదాహరణ అది. వెంటనే ఒక మఠాన్ని అక్కడ 
స్థాపించి శారదాపఠాన్ని ప్రతిష్టంచారు. మెలికలు తిరుగుతూ 
ప్రవహి స్తున్న తుంగానదీ, అంబరాన్ని చుంబించే పర్వతాలు 


ప్రజలకు సుఖశాంతులు 


కూడా ఆయన్ని ఆకర్షించాయి. శ్రిశంకరులు ఆ తర్వాత 
దేశంలో మరో మూడు మఠాలను స్థాపించారు. ఈ నాల్గింటిని 
చతురామ్నాయ పఠాలనీ, శృంగేరి పిఠాన్ని దక్షిణామ్నాయ 
పీఠమనీ అంటారు. శ్రీ శంకర భగవత్సాదులు ఈ నాలుగు 
పీఠాలనే స్థాపించారు. ఈ నాలుగింటిలో మొదటిదీ, 
ప్రధానమైనదీ అయిన శృంగేరీ దక్షిణామ్నాయ పీఠానికి తమ 
ప్రధాన శిష్యుడైన సురేశ్వరా చార్యులను అధిపతిగా చేశారు. 

శృంగేరిలో ఆ చుట్టుప్రక్కల అనేక దేవాలయాలు 
ఉన్నాయి. పదునాల్గవ శతాబ్దానికి పూర్వం శృంగేరి 
జగద్గురువులు శృంగేరిలో ఉన్న ఆశ్రమాలలో నివసించేవారు. 
కాని విజయ నగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండవ 
శృంగేరి అగ్రహారం, 
విద్యారణ్యపురం ఒక రూపాన్ని సంతరించుకున్నాయి. 
ఇప్పుడు ఆ గ్రామంలో దాదావుగా నూటయిరవై 
దేవాలయాలు ఉన్నాయి. అందులో కొన్ని పెద్దవి కొన్ని 
చిన్నవి. శృంగేరీలోని (న. దబాలలుూర జగన్మాత 
శారదాదేవి ఆలయం. శ్రీశంకర భగవత్సాదులె స్వయంగా 
ఒక రాతిపై శ్రీచక్రాన్ని చెక్కి దానిపై గంధపు చెక్కతో 
తయారుచేసిన శ్రీశారదాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ 
తరువాత శ్రీవిద్యా రణ్యులు దేవాలయాన్ని పునరుద్దరించి 
స్వర్ణవిగ్రహాన్ని ప్రతిష్టిం చారు. గ్రానైట్‌తో నిర్మించిన ప్రస్తుత 


హే 


జ 


హరిహరరాయల కాలంలో 










య (| 


అ 


ఆలయ నిర్మాణం శ్రీసచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ 
మహాస్వాముల వారి కాలంలో ప్రారంభమైంది. శ్రీచంద్రశేఖర 
భారతీ మహాస్వాముల వారు ఆ నిర్మాణకార్యం పూర్తిచేసి 
కంతా పీక మహోత్సవం చాలా వెభవంగా నిర్వహించారు. 
ద్రావిడ సంప్రదాయ వాస్తు శిల్పం ఈ దేవాలయంలో మనకు 
కనపడుతుంది. దేవాలయ మంతా నల్లటి రాతితో 
నిర్మించబడింది. ముఖ్య యం నక 
స్తంభాలున్నాయి. వాటిమీద శ్రీదుర్గ, శ్రీరాజరాజేశ్వరి 
మొదలగు దేవ విగ్రహాలున్నాయి. శ్రీ అభినవ విద్యాతీర్థ 
మహాస్వాముల వారి ఆశీస్సులతో ప్రధాన ద్వారం పై గం 
నిర్మంచబడింది. ఆలయానికి ముందు 35 అడుగుల 
ఎత్తుగల దీపస్తంభాన్ని ప్రతిష్టించారు. 

శృంగేరిలో ప్రాదేశిక పవిత్రతోపాటు, జగద్గురువులు 
శ్రీశారదామాత కూడ ఉండడంతో అచ్చట ఆధ్యాత్మికానుభవా 
నికి అవకాశం లభిస్తుంది. అది ఉద్దప్తమైన పవిత్రతా భావం. 
అసలు ఈ మూడు విషయాలు విడివిడిగా ఊహించలేని 
పవిత్రతా కేంద్రాలు. ఇక మూడు కలిస్తే ఎమని చెప్పగలం? 

శృంగేరిలో మరో ముఖ్యమైనది విద్యాశంకర దేవాలయం. 
శృంగరీ “చాలాకాలం మనూయిుశాల ఠాజాల వాలం" 
ఉండేది. మాలిక్‌ కాఫిర్‌ దండయాత్రల ఫలితంగా 
హూయసాల రాజుల పాలన ముగిసింది. మాలిక్‌ కాఫిర్‌ 
దండయాత్రలలో దేవాలయాలు ఎన్నో 
ధ్వంసమయ్యాయి. ఆ కాలంలో శ్రీవిద్యా తీర్ణులు శృంగేరీ 
శారదాపిఠాధిపతులు. దేశంలో మారుతున్న రాజకీయ 
పరిస్థితులు కారణంగా సనాతన ధర్మం ఎదుర్కొంటున్న 
విషమస్థితిని గమనించి దానికి పరిష్కార మార్గం కోసం 
సనాతన ధర్మాను యాయులూ, 
ధర్మపరిరక్షకులూ ప్రయత్నించాలని తమ 


నాలుగు 


హవ ూందయూ 


ప్రచారకులూ 
శిష్యులకు 


(ము 

















ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 





ఒకసారి శ్రిజగద్గురు శ్రి సచ్చిదానంద శివాభినవ 
నృసింహభారతీ మహాస్వాముల వారి వద్దకు ఒక 
విదేశస్థుడు వచ్చి యిలా 
జగద్గురువునని వ ర ౦ ౨౩. 
హైందవేతరులు ఎందరో ఉన్నారు కణ! 
శ్రీజగద్గురువులు ఇలా సమాధానమిచ్చారు: ee 
చంలోని ప్రతి ఒక్కరికి మేము ఆధ్యాత్మిక గురువుల మని 
చెప్పుకోవటానికి కాదు జగద్గురువులనటం. ప్రపంచంలో 
ఎ మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న ఎవరైనా సరే 
చిత్తశుద్దితో మా ఆధ్యాత్మిక మార్గదర్శనాన్ని కోరుకుంటే 
మాకు తెలిసినంతవరకు ఆ మార్గదర్శనాన్ని 
ఆఅంధిబ్భఐలనిని జాల్యత తూ ఆంది. యూరాలా బూర 
ప్రదెశంలో నివసిస్తూ కూడా మా యొక్క మార్గదర్శనాన్ని 
కోరుకునే వ్యక్తి ఉండవచ్చు. మరోవ్యక్తి మఠ 
ప్రాంగణంలో నివసిస్తున్నా మా సలహాను కోరకపోవచ్చు. 
బుుదట వ్యక్తికి నలోంరునురిదిరిచటత నూ బాట. 
రెండవ వ్యక్తికి కాదు. మొదటి వ్యక్తికి గురువయితే 
అంజు వక్‌ 5 రదర అంధం నూ 
బాధ్యతనే తెలియజేస్తుంది కానీ, మా మార్గదర్శనం కోరని 
వారిపై అధికారాన్ని కాని, హక్కుని కాని సూచించదు” 


ప్రశ్నించాడు: “మిరు 
అుంలంల 


సూచించారు. ఆయన తరువాత శ్రీభారతీ కృష్ణతీర్ణ, 
శ్రీవిద్యారణ్య మహాస్వాములు వరుసగా శ్రీ శారదాపరాన్ని 
అగిరభాంచారు. యుల పూర్వాశ్రమంలో 
అన్నదమ్ములే. ఎకశిలా నగరానికి కాకతీయ సామ్రాజ్య 
పతనానికి వారు ప్రత్యక్షసాక్షులు. వారి మనస్సులలో సనాతన 
ధర్మానికి ఎదురైన సంకట పరిస్థితులు ఆందోళన 
కలిగిస్తుంటే, శ్రీవిద్యాతీర్ణులను ఆశ్రయించారు. విరిద్దరిలో 
శ్రీవిద్యారణ్యులు వయస్సులో పెద్దవారు. అయితే శ్రీభారతీ 
కృష్ణతీర్దులు ముందుగా అంటే క్రీ.శ. 1328లో సన్నాసా 
శ్రమాన్ని స్వీకరించారు. మూడు సంవత్సరాల తరువాత క్రీ.శ. 
1331లో శ్రీవిద్యారణ్యులు ఆశ్రమాన్ని స్వకరించారు. 

కీ.శ. 1338లో శ్రీవిద్యాతీర్ణులు తుంగాతీరంలో భూగర్భ 
గృహంలో అంబికా యోగ నిరతులై కూర్చొంటూ పన్నెండు 
సంవత్సరాల తర్వాత భూగృహాన్ని తెరవమని శిష్యులకు 
చెప్పారు. శ్రీ భారతీకృష్ణతీర్ణుల అనుమతి లేకుండా, అసలు 
శ్రీవారికి తెలియకుండానే శ్రీవారి పరిచారకులు కేవలం 
కుతూహలంతో మూడుసంవత్సరాల తరువాత భూగర్భ 
గృహాన్ని తెరిచారు. అప్పుడు శ్రివిద్యాతీర్ణుల దేహం కనిపించ 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 


జగద్గురువంటే... 






త్తు 


లెదు. ఒక లింగము మాత్రమే కనిపించింది. పరిచారకుల 
తొందరపాటుకు పరితపిస్తున్న శ్రీభారతీకృష్ణతిర్భులకు 
స్వప్నంలో గురుదర్శనమై ఉపశమనం కలిగిందట. ఆచోట 
శ్రీభారతీకృష్ణతీర్భులు విద్యాశంకర లింగ ప్రతిష్టాపన చా కొన్ని 
సంవత్సరాలలో అద్భుతమైన దేవాలయాన్ని నిర్మింపచేశారు. 
అదే శ్రీవిద్యాశంకర దేవాలయం. ఈనాటికి మఠముద్రలో 
విద్యాశంకరుల పరే ఉన్నది. ఈ విద్యాశంకర దేవాలయం 
వాస్తుశిల్ప సౌందర్యానికి చక్కటి ఉదాహరణ. 

తుంగానదీ ప్రవాహం మలుపు తిరిగేచోట ఎత్తైన పఠంపై 
విద్యాశంకర దేవాలయాన్ని నిర్మించారు. పశ్చిమ భాగంలో 
గర్భగుడి, దానికిరువైపులా విద్యాగణపతి, దుర్గా అమ్మవారు 
మిగిలిన మూడు వైపులా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల 
శిల్సాలూ ఉన్నాయి. గుడి మధ్యలో పన్నెండు సంలు 
మంటపం ఉంది. దానిని నవరంగ మంటపం అంటారు. ఈ 
పన్నెండు స్తంభాలు పన్నెండు జ్యోతిషరాశులకు చిహ్నాలు. 
ద్రావిడ సంద్రాయంలో చెక్కబడిన విగ్రహాలు, లతలూ ఈ 
స్తంభాలపై ఉన్నాయి. ఇవి ఎకశిలలే. క్రింద ఎత్తిన 
తొండంతో ఏనుగులు, పైన శరభాలు, 
చెక్కబడ్డాయి. సింహాల నోరు తెరచి ఉంటే, ఆ నోట్లో కదిలె 
శిలాకందుకాలు ఉన్నాయి. వాటిని కదిలించగలం, కాని 
బయటికి తీయలేం. కప్పుపైన ఎనిమిది చదరపు అడుగుల 
చతురస్రంలో పద్మం చెక్కబడింది. ఆ పద్మం చుట్టూ 
ఆకులు, వాటిపై చిలుకలూ ఉన్నాయి. దేవాలయ 
కుడ్యాలపై అనేక దేవతా విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. 

శృంగేరి పట్టణం మధ్యలో కొండపై మలహో 
నికరిశ్వరస్వామి దేవాలయం ఉంది. జనార్దనస్వామి 
దేవాలయం, కాలభైరవా లయం కూడా చెప్పుకోదగ్గవె. కిగ్గ 
శృంగేరి నుండి సుమారు ఐదుమైళ్ల దూరంలో ఉంది. అక్కడి 
బుష్యశృంగ దేవాలయం మరో విశేషం. ఏడవ శతాబ్దానికి 
చెందిన అనెక శాసనాలు అక్కడ ఉన్నాయి. బుష్యశృంగ 
దెవొాలయ గర్భగుడిలోని లింగం రుద్రాక్ష ఆకారంలో పైన 
కొమ్ముతో ఉంటుంది. దేవాలయానికి ఎడమవైపు శాంతాదేవి 
ఆలయం వుంది. ఈ ఆలయంలో స్వామిని శ్రద్దగా అర్చిస్తే, 
కరువు కాటకాలు రావని ప్రతీతి. 

తుంగానదీ, దేవాలయాలతో పాటు శృంగేరీ పవిత్రతను 
లం స. కారణం వపరొకటుంది: శ్రిశంకరభగవత్సాదులు 
తమ ముఖ్య శిష్యగణానికి వేదాంతశాస్తాన్ని బోధిస్తూ 
శృంగేరిలో కొంతకాలం గడిపారు. ఇప్పుడు ఆయన 
శిష్యపరంపరకు చెందిన ఆచార్య పురుషులు శృంగేరిలోనె 
సంచరిస్తున్నారు. భక్తుల మనస్సులకు అనిర్వచనీయమైన 
స్ఫూర్తి శృంగేరిలోనే లభిస్తున్నది. ఈ జగద్గురు పరంపర 
సదాశివునితో ప్రారంభ మవుతుంది. శ్రీశంకర భగవత్సాదులు 


సింహాలు 








దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


అ 





సాక్షాతూ పరమశివుని అవతారమె. వివిధ 
సంప్రదాయాలను క్షాళితం చేసి, వాటిని 
సమన్వయపరచి భారతీయ ఆధ్యాత్మిక 
రూ ల తంలలలల్‌ అత సవ 
దృక్పథాన్ని నిర్మించి ధర్మం పతనం 


కాకుండా కాపాడి. వేదమతాన్ని 
పునరుద్దరించటం అనే మహత్తర కార్యాన్ని 
మరొకరి తోడులేకుండా  శ్రీశంకర 


భగవత్సాదులు సాధించారు. జాతీయ 
సమైక్యతను సాధించారు. ప్రస్థానత్రయ 
భాష్యాల్ని అనేక ప్రకరణ గ్రంథాలను, 
స్తోత్రాలను రచించారు. తమ వాకృటిమతో 
ప్రతివాదులను ఓడించారు. సర్వజ్ఞ పరఠాన్ని 
అధిరోహించారు. దేశం నలుమూలలా 
నాలుగు పీఠాలను స్థాపించి అవిచ్చిన్నంగా 
సనాతన ధర్మ ప్రచారం, అద్వైతతత్త 
ప్రచారం జరగటానికొక శాశ్వత వ్యవస్థను ఎర్పరిచారు. 
శ్రీశంకరులు స్థాపించిన నాలుగు పీఠాలలో దక్షిణ భారతం 
లో శృంగేరిలో (ప్రారంభించిన తాలం 
అతిముఖ్యమైనది. శ్రిశంకరులు తమ జీవితకాలంలో 
ఎక్కువ సమయం గడిపిన స్టలమిది. శ్రీసురేశ్వరాచార్యులను 
శ్రీశంకరులు అక్కడ పీఠాధి పతిగా నియమించారు. ఆనాటి 
నుండి శ్రీశారదాపఠంలో అవిచ్చిన్నంగా గురుశిష్య పరంపర 
కొనసాగుతూ ఉన్నది. ఆ పీఠాన్ని అధిరోహించిన ఆచార్య 
పురుషులందూ గొప్పవారి. తపస్సంపన్నులే. 

శృంగేరీ శారదా పీఠంలో పదకొండవ పీఠాధిపతులు శ్రీ 
భారతీకృష్ణతీర్ణులు, పన్నెండవవారు శ్రీవిద్యారణ్యులు. 
శ్రీవిద్యా రణ్యులు హరిహర బుక్కసోదరుల చెత హిందూ 
సామ్రాజ్య స్థాపన చేయించ సంకల్పించి, అనేక యుద్దాలలో 
వారికి విజ యాన్ని ఆశీర్వదించి, వారికి క్రీ.శ. 1336లో 
తుంగభద్రా నదీతీరాన విద్యానగరాన్ని రాజధానిగా 
నిర్మింపజేసి వారికి పట్టాభిషేకం గావించారు. దానినే 
విజయనగరమని అంటారు. అందువల్లనె శ్రీజగద్గురువులు 
బిరుదావళిలో "కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య అన్న 
బిరుదు కూడా ఉంది. శంకరానంతర అదైత వెదాంతానికి 
అనేక గ్రంథాలు ఈ కాలంలోనే రచింపబడ్డాయి. 
శృంగేరిపిలం మహాసంస్థానంగా అప్పుడు ప్రసిద్దికెక్కింది. 
విజయనగర సామ్రాజ్య పతనానం తరం నాయకరాజులు, ఆ 
తరువాత మైసూరు రాజులు జగద్గురువుల పట్ల భక్తి 
శ్రద్దలను ప్రదర్శిస్తూ వచ్చారు. స్వాతంత్రానంతరం శృంగేరి 
త ను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం ఇసరకురది. 
శృంగేరి పీఠాధిపతులలో ముప్పది మరాడవవాలు శ్రిసచ్చిదా 
నంద శివా (౩ నృసింహభారతీ మహాస్వాముల వారు. క్రీశ. 





న .. 


1879 నుండి. క్రీ.శ. 1912 వరకు వారు 
పఠాధిపతులుగా ఉన్నారు. శ్రీశంకర 
భగవత్పాదుల అవతార స్థలాన్ని కేరళలో 
'కాలటిగా కనుగొని అచట ఒక 
దేవాలయాన్ని నిర్మించడం ఆ ప్రక్కనే 
శ్రీశారదాంబ దేవాలయాన్ని నిర్మించడం 
శ్రీశంకరుల మాతృమూర్తి ఆర్యాంబ 
సమాధిస్థలాన్ని కనుగొని అచట 
బృందావనాన్ని ఎర్పరచటం వ్రాలి 
హయాంలో జరిగిన మహత్తర 
కార్యక్రమాలు. వైశాఖమాసంలో శు. 
పాడ్యమి నుండి శు. పంచమి వరకు 


ఐదురోజులు శ్రీశంకరజయంతి 
ఉత్సవాలు జరగాలని శ్రీవారే 
నిర్ణయించారు. గణపతి వాక్యార్ణ 


విద్వత్స భలూ వరి హయాంలోనే 
ప్రారంభమయ్యాయి. క్రీ.శ. 1912లో శ్రీచంద్రశేఖర 
భారతీస్వాములవారు పిఠాధిపతి అయ్యారు. శ్రీవారు 
జీవన్ముక్తులు, నిత్యమూ తపస్సులో నిమగ్నులై వుండేవారు. 
వారి తరువాత శ్రీమదభినవ విద్యాతీర్చులు క్రీ.శ. 1954లో 
పీఠాన్ని అధిరోహించారు. వీరి హయాంలో శంకర మఠాలు 
దేశంలో ఎన్నోచోట్ల స్థాపించబడ్డాయి. దేశమంతటా వీరు 
సంచరించి ఆస్తికభావాలను ప్రోత్సహించారు. వారి తరు వాత 
1989లో శృంగేరీ శారదాపరాన్ని అలంకరించి తేజోభరితం 
చేస్తున్న ఆచార్య పురుషులు శ్రీ భారతీతీర్ణ మహాస్వాముల 
వారు బి రక బాలలు వూర వి తంలం: బహుశాస్రాలను 
అధ్యయనం చసినామహాబండితులూ: 

శృంగేరిలో ముఖ్యంగా చూడవలసినవి శ్రీశారదాంబ దేవా 
లయం, శ్రీమలహానికరేశ్వరాలయం, శ్రీశంకర భగవత్సాద 
ఆల యం, శ్రిజనార్దనస్వామి ఆలయం, శ్రి విద్యాశంకర 
టల ల శ్రీసురేశ్వరాచార్య దెబులలుల.. 
ఉగ్రనరసింహ భారతీ స్వాములవారి సమాధి, శ్రీ అభినవ 
సచ్చిదానంద భారతీస్వాము ల వారి సమాధి, శ్రీసచ్చిదానంద 
భారతీస్వాములవారి సమాధి, శ్రీవిద్యాశంకర దేవాలయం 
వెనుకనే ఉన్నాయి. నరసింహ వనంలో శ్రీసచ్చిదానంద 
నివాభినవ నృసింహభారతీ భారతీస్వాములకు, శ్రీచంద్రశేఖర 
భారతీస్వాములకు, శ్రీమదభినవ విద్యాతీర్ణస్వాములకు 
అధిష్టానాలు నిర్మింపబడ్డాయి. శ్రి జగద్గురువులు శ్రీ 
చంద్రమౌళిశ్వరునికి, శ్రిరత్నగర్భ గణపతికి, శ్రి చక్రానికి 
నిత్యమూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారు. 
సృటికలింగరూపంలో శ్రి చంద్రమౌళిశ్వరులు, శ్రిరత్నగర్భ 
గణపతి, శ్రిశంకరభగవత్సాదుల కాలం నుండీ సచ్చిదానంద 
జగద్గురువుల పూజలను అందుకుంటూనే ఉన్నారు. 














115 





,  దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య పై 
(6 శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక స 





ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


ధర్మప్రబోధానికి భగవంతుని ఉపదేశమే వేదం 


పీఠాధిపత్యం సందర్భంలో భారతీతీర్ణస్వామి సందేశం 


| || గరా 


Fw 


I. 
fot 
శ్వ 


a Nn 
న 


గ 


"ఇ. 


వన్దే గురూణాం చరణారవిన్దే సన్దర్శితస్వాత్మసుఖావబోథే॥ 
జనస్య యే జాంగలికాయమానే సంసారహాలామలమోహశాన్వై॥ 
శ్రిశంకర భగవత్సాదులు అనుగ్రహంతో, జగన్మాత 
శ్రీశారదా పరమేశ్వరి కరుణతో శ్రీశంకర భగవత్పాదులు 
స్థాపించిన దక్షిణా మ్నాయ శ్రీశారదా పఠం అవిచ్చన్న 
గురుపరంపరతో అలరారుచున్నది. 
మా పూజ్యగురుపాదులు, అ ల 
శిఖామణివంటి వారూ అయిన శ్రీఅభినవవిద్యాతీర్ణ 
మహాస్వాములు భారత దేశంలోని అన్ని ప్రాంతాలకీ చెందిన 
ఎందరో భక్తులభక్తికీ, శ్రద్దకూ, గౌరవానికీ, డ్రేమకూ 
పాత్రులైనవారు. ఆ యతీంద్రుల శిష్యులమని చెప్పుకోవటం 
నిజంగా మనకు గర్వకారణం. 

సనాతన ధర్మ ప్రచారానికై శ్రిశంకర భగవత్పాదులు 
శృంగేరి శారదాపఠాన్ని స్థాపించారు. సనాతన ధర్మ 





ఆచారవిచారాలు కొనసాగుతున్నంత కాలం మన దేశం 
సుభిక్షంగా ఉంటుంది. ధర్మానికి తావు కానిర ట్ట సంపదకూ 
తావుండదు. భౌతికంగా మనం అభివృద్ధిని వ్యాది లన న 
ధర్మాన్ని ఆఎటర్‌ తనం తాల చిక్కుకుంటాం. 
మనకు మనమె దురదృష్టాన్ని తెచ్చిపెట్టకుంటాం. 

భౌతికంగా, వైజ్ఞానికంగా అభివృద్ధి చెందుతున్న ఈ 
శతాబ్దంలో ధర్మం యొక్క అవసరమేమిటని కొందరు 


ప్రశ్నిస్తుంటారు. ధర్మస్వరూపాన్ని, బె న్నత్యాన్ని 
(గ్రహించలేకపోవటంచేత, భారతీయ సంస్కృతిపట్ల 


సదవగాహన లెకపోవటంచేత ఇటువంటి ప్రశ్నలను 
అడుగుతుంటారు. తమ భావననలే ఒప్పు అని ఇాలిడా 
కొంతరుబా్‌ బుద్ది పెడత్రోవ పట్టిన కారణంగా ఈ విధంగా 
అడుగు తుంటారు. 

“ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్టా అని కొన్ని వేల 





ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


సంవత్సరాలకు పూర్వమె కదలి చెప్పింది. (ఈ విశ్వం 
యొక్క స్థిరత్వం, దాని అస్తిత్వం ధర్మం ముల 
ఆధారపడివుంది.) భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన 
విషయాన్ని మనం మరవకూడదు. 

దేవాన్‌ ఖావయతానేన తే దేవా భావయస్తు వః 

పరప్పరం భావయన్తః శ్రేయః పరమవాప్స్యథ॥ 

(మీరీ యజ్ఞక్రియలచె దేవతలను సంతృ్సప్పిపరచండి. ఆ 
దేవతలు సకాల వృష్ణ్యాదులతో మిమ్ము తృప్తిపరుస్తారు. 
పురరతులులనా ఎర్రా లుక్‌ య పరము శ్రేయాన్ని 
బాందండతి.) 

స యాం యల ధర్మోపదెశం చెశాడు. 
ధర్మాన్ని బోధించటానికి భగవంతుడిచ్చిన ఉపదేశమే వేదం. 
సాధారణంగా మానవుల్ని మం ప్రశ్నలు: ' దెవుడు ను 
కనబడ్డాడా? కనపడి ఎదైనా చెప్తాడా? దేవుని కృప అంటే 
ఏమిటి?” మున్నగునవి. అయితే ఈ ప్రశ్నలకు కొందరు 
తప్పుగా ఇలా సమాధానమిస్తుంటారు. “సామాన్య 
మానవుని మోసం చేయటానికై కొందరు తయారుచేసిన 
కల్పనలివి అని. వాస్తవంగా భగవంతుని కృప అంటే 
ఎట పూర్వీకులు చక్కగా వివరించారు. ఆ 
సమాధానం ఇద్‌: 

డా దణమాదాయ రక్షన్తి పశుపాలవత్‌ । 

యం హి రక్షితుమిచృన్సి బుద్దా సంయోజయన్తి తమ్‌॥ 

పశువుల కాపరి చేతిలో కట్టితో పశువులను కాసినట్లుగా 
భగవం తుడు కూడ మనల్ని కాయడు. 

మనం సత్కర్మల నాచరించటానికి తగిన బుద్దిని 
పుట్టిస్తుంటాడు. మన మాచరించే ప్రతిపని వెనుక ఒక 
డురణ ఉంటుంది. ఆ (పరణ కారణంగా తీవ్రమైన ఆసక్తి 
ఎర్పడుతుంది. అలాంటి _పేరణ లేకపోతే ఎవ్వడూ ఎపనీ 
చెయ్యడు. పనిచెయ్యాలనే (పరణ ఎక్కడ నుండి 
కలుగుతాయి అనే ప్రశ్నకు భగవంతునినుండి అనెది ఒకటె 
సంతృప్తికరమైన సమాధానం. భగవంతుని డురణ లేకపోతే 
ముం పసులు యాం న కరక. సుగరుం లా 
కలుగుతుంది? అయితే కొంతమంది మనల్ని “సత్కర్మల 
నాచరించటానికి భగవంతుని నుండి (పరణ లభిస్తే మరి 
దుష్కర్మలకు (ప్రరణ ఎవరి నుండి లభిస్తుంది? అని 
ప్రశ్నిస్తుంటారు. దనికి _ సమాధానం దుష్కర్మలకు కూడ 
డ్రురణ భగవంతుని నుండే లభిస్తుందని. అయితే మనం 
చెడుపనులు చేయాలని భగవంతుని ఉద్దేశమా? అదేమి 
బగవపతితుడు? మనం పరమోన్నత స్థానంలో ఉంచి భక్తి 
శ్రద్ధలతో కొలిచే భగవంతుడు మన చేత చెడుపనులు 
కెలుంచడమేమిటి? అనే ప్రశ్నలకు సమాధానాన్ని శాస్త్రాలు 
ఇలా చెప్తున్నాయి. 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశి 






త్తు 


ఆ ఆ 


ష్ట సంచిక 





“గత జన్మలో చేసిన చెడు పనుల ఫలాన్ని నీవె 
అనుభవించాలి కాబట్టి అందుచేత ఆ ఫలాన్ని 
అనుభవించటానికి అవసరమైన పనులు చేసేవిధంగా 
డ్రురణను కలిగిస్తాడు. అందువలన ఈ విష యంలో 
భగవంతుని బాధ్యత ఎద ఆదు అయన “ఏం. 
వరసిన ఎండు. 

పూర్వజన్మల కర్మఫలాన్ని అనుభవించటానికి మరల 
మరల జన్మల నెత్తటం అనాదికాలం నుంచి వస్తూనే 
ఉన్నది. వేదవ్యాస భగవాన్‌ తమ బ్రహ్మసూత్రాలలో 
శ్రిశంకరభగవ త్పాదులు తమ బ్రహ్మసూత్ర వలో ఈ 
సంసారం అనాది నుండి ఉన్నదనే విషయాన్ని స్పష్టం 
చేశారు. అందుచేత అనాది అయిన ఈ సంసారంలో 
పూర్వజన్మల కర్మఫలాన్ని అనుభదవించణడమునె ఫా 
దోషం లేదు. అది శాస్త్ర విరుద్దమూ కాదు. 
అందువలన భగవంతుని కృపను సంపాదించటానికై 
ఆంునను మెప్పించాలనుకున్న మనం ఆయన టం... 
ధర్యాన్ని పాటించాలి. భగవంతుడు మనకు వివెకాన్ని 
ప్రసాదించాడు. ఆ వివెకాన్ని సక్రమంగా 
వినియోగించవలసిన బాధ్యత మనపైనే ఉన్నది. దానిని 
సక్రమంగా ఉపయోగించకపోతే తప్పు మనదే. మన ప్రాచిన 
బుషులు చక్కటి ఉదాహరణతో ఈ విషయాన్ని 











దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశి 







త్తు 


ఆ ఆ 
ష్ట సంచిక 





ఎబరింబాలు: 

యుద్ధంలో ఉపయోగించమని తండ్రి కుమారునికి 
కత్తినిస్తే కుమారుడు దానితో తన గొంతునే కోసు కుంటే 
తప్పెవరిది? అది తండ్రి తవ్పా? కుమారుని తప్పా? మంచి 
పనికి ఉపయో గించవలసిన దానిని తనను చంపుకోవ 
టానికే ఉపయోగించుకుంటే ఎలా? అటువంటి వానిని 
బుద్దిలేనివాడు అనవద్దా? అలాగే ధర్మాన్ని అనుసరించ 
ననా ల వివెకాన్ని కోల్పోయి ధర్మాన్ని 
అనుసరించకుండా, శాస్త బోధనలను పట్టించుకోకుండా 
కష్టాలపా లైతే తప్పెవరిది? ధర్మమార్గాన్ని అనుసరిం 
చకుండా, చార్వాక సిద్ధాంతాన్ని అనుసరిస్తూ, మనల్ని 
ఎవరూ చూడటం లేదనే భ్రాంతిలో “జీవించినంతకాలం 
సుఖంగా జీవించు, అప్పుచెసి పప్పుకూడు తిని 
బ్రతుకు అనే పద్దతిలో 

ప్రవర్తిస్తూ మనకు మనమే కష్టాన్ని తెచ్చిపెట్టుకుంటే 
ఇందుకు మనం తప్ప వేరెవరు బాధ్యులవుతారు? 
అందువలన భగవంతుడు మనకు ప్రశాదిఠచిన ఏఐ ఐనా 
శక్తి ధర్మకార్యాచరణకై వినియోగించాలి. మన పెద్దలు మన 
లా కొనని ధర్మాచరణ చఅరతముని చెప్పారని, 
అందుచెత వారి సూచన లను. పాటించాలని మనకు 
విశ్వాసముండాలి. 

ఎదైనా ఒక పని విషయంలోకాని ఆచారం విషయంలో 
కాని మనకు సందేహం రావచ్చు. ఆ సందేహం 
తీర్చుకోవటానికి శాస్తా లను ఆశ్రయించగల తెలివితేటలు 
అందరికీ ఉండవు. ఆ సంద రృంలో మనం SS 
చెయ్యాలో ఉపనిషత్తులు మనకు సూచించాయి. 

శాస్త్ర గ్రంథాలను పరిశీలించి సందేశాలను తీర్చుకునే శక్తి 
సామర్ధ్యం గనుక లేకపోతే పెద్దలు చూపించిన మార్గాన్నే 
అనుసరించాలి. అయితే పెద్దలంటే ఎవరు? నిష్పక్షపాతంగా 
నిర్ణ యించగల శక్తి, శాగస్రపరిజ్ఞానము, మంచిచెడుల 


విచక్షణా జ్ఞానము, సచ్చిలము గలవారే పెద్దలు. 
అటువంటి పెద్దల సలహా లను పాటించవచ్చు. 
ఉపనిషత్తులు ఈ విషయాన్నే స్పష్టకరిం చాయి. అటువంటి 
మార్గాన్ని అనుసరిస్తే శ్రేయస్సు లభిస్తుంది. మన 
పూర్వీకులు 

యేనాస్య పితరో యాతా యేన యాతాః పితామహాః | 

తేన యాయాత్సతాం మార్గం తేన గచ్చన్న దుష్యతి ॥ 

అని చెప్పారు. 

మన పూర్వికులు నడిచిన మార్గమే మనకు కూడా శ్రేయో 
దాయకం. పూర్వీకులను తక్కువగా అంచనావెసి, వారికి 
తెలివి లేదని, అజ్ఞానులని భావించి చిన్నచూపు చూసేవారు 
తాము చాల తెలివైనవారమనీ, మేధావులమనీ భావిస్తూ 
భ్రమలో పడుతున్నారు. వారి అహంకారం కంటె అజ్ఞానం 
మరొకటి ఉండదు. జాగ్రత్తగా ఆలోచించకుండా, 
విశ్లేషణాత్మకంగా పరిశీలించకుండా మన పూర్వీకులు ఒక 
నిర్ణయానికి వచ్చి ఒక మార్గాన్ని అనుసరించేవారు కారు. 
ఇతరులను అనుసరించమని చెప్పేవారు కాదు. తమ 
బుద్దిని, మనస్సును ఉపయోగించి, వెదోక్త ధర్మమే 
సరియైనదని నిర్దారించుకుని దాన్ని అనుసరించి వాళ్లు 
శ్రేయస్సును సాధించారు. అందువలన పెద్దలమార్గం 
అంగీకరించి, అనుసరించదగినదని మనకు గట్ట 
నమ్మకముండాలి. 

ధర్మప్రచారం నిరంతరం జరగాలని శ్రిశంకర 
భగవత్సాదులు సంకల్పించారు. శతాబ్దాల పర్యం తం 
ధర్మాచరణ, ధర్మప్రచారం జరుగుతుండాలనే భావనతో 
వారు చతురామ్నాయ పఠాలను ఏర్పరచారు. మనం 
గొప్పవారిగా భావించే వారిలోగాని, తత్త్వవెత్తల్లోగాని 
అయనంతటి గొప్పవారు లేరని చెబితే అతిశయోక్తికాదు. 
కేవలం ముప్పదిరెండు సంవత్సరాలు జీవించిన ఆ 
మహాపురుషుడు కన్యాకుమారినుండి _ కాశ్మిరువరకు 





118 





ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


ధర్మప్రచారం ఎలా చేయగలిగారు? చతురామ్నాయ 
పీఠాలను ఎలా స్టాపించగలిగారు? పరమేశ్యరావతార 
స్వరూపు లవటం చేతనే ఆ పనులు సాధించగలిగారు. 

ఆ మహాయోగి పవిత్రమైన శృంగేరీ క్షేత్రంలో 
దక్షిణామ్నాయ పఠాన్ని స్థాపించారు. బ్రహ్మవిద్యకు 
ఆధారభూతము, జ్ఞానరూపిణి, జగన్మాత అయిన శ్రీ 
శారదాంబను శృంగేరీలో ప్రతిష్టించారు. ఈ పఠాన్ని ఎ 
పవిత్ర ఘడియల్లో స్టాపించారో మనకు తెలియదు. ఆ 
ఘడియల పవిత్రతను అంచనావేసే శక్తి కూడా మనకు 
లేదు. ఈ పిఠాన్ని అధిష్టించిన ఆచార్యుల పరంపర 
అవిచ్చిన్నంగా కొనసాగుతుందనె విషయం ఆ ముహూర్తం 
ఎంత మహత్తరమైనదో తెలుపుతున్నది. చరిత్రలో గడ్డు 
పరిస్టితులెన్నా వచ్చాయి. ఎన్నో దెబ్బలు తగిలాయి. ఎన్నా 
ద్రోహపూరిత చర్యలూ కొనసాగాయి. కానీ శృంగేరీ పీఠ 
అవిచ్చిన్న గురుపరంపరకు ఎట్టి ప్రమాదమూ వాటిల్లలెదు. 
కర్ణాటక సామ్రాజ్య ప్రతివాపనాచార్యులైన శ్రి విద్యా 
రణ్యుల కాలం శృంగేరీ మఠ చరిత్రలో స్వర్ణయుగం అని 
సర్వజన విదితం. ప్రపంచాన్ని పరిత్యజించిన సన్యాసికి 
పట్టాభిషేకం నిర్వహించడం అసంబద్ధమైన విషయం కదా! 
అని మమ్మల్ని చాలామంది ప్రశ్నించారు. ప్రాపంచిక 
విషయాలలో నిమగ్నుడైన వ్యక్తి తన మనస్సులోని 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 















\ 
కోరికలను తీర్చుకొనడం కోసం ప్రయత్నించే వానికి 
ఇటువంటి కార్యక్రమం యుక్తమైనది కానీ అందులకు 
విరుద్దమైన నివృత్తి మార్గంలో ఉండవలసిన వానికి ఇది 
ఎలా యుక్తం? అని వాళ్లు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. 
దానికి సమాధానం ఇది. సర్వసంగ పరిత్యాగి లోకోద్దారం 
కొసం ఇటుుంట పనులు చఇయుడం అనుచితం కాదు 
వారి చర్యలన్నీ పరా ర్లానికే కానీ, స్వార్థగంధం కూడా 
దానిలో ఉండదు. | 

వాస్తవానికి శ్రి శంకర భగవత్సాదుల వారి కాలంలో 
శృంగేరీ పఠాధిపతు లకు రాజచిహ్నాలు కానీ, రాజరికపు 
అలంకా రాలు కానీ ఉండేవి కావు. పట్టాభిషేక 
మహోత్సవాలూ లెవు. శ్రీ శంకర భగవ త్పాదుల వారి 
నుండి శ్రి విద్యారణ్య స్వాముల వారి వరకూ ఉన్న శ్రి 
శృంగేరీ శారదాపీఠ ఆచార్యపురుషులు తమ సమయాన్ని 
శిష్యుల అధ్యాపనానికి, తత్వ జిజ్ఞాసువులకు తత్వాన్ని 
నోరించడానికి వెచ్చించేవారు. కర్ణాటక సింహాసనా ప్రతి 
వాపనాచార్యులైన శ్రి విద్యారణ్యస్వామి మహాయోగి. 

శ్రీ విద్యారణ్యుల వలె శృంగేరీ పఠానికి చెందిన ఇతర 
ఆచార్య పురుషులు ఎందుకు చేయలేదని మమ్ము 
చాలామంది అడు గుతూ ఉంటారు. శ్రి విద్యారణ్యస్వామి 
వలె మిగిలిన ఆచార్య పురుషులు కూడా బహిర్ముఖులు. 








దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 








ఎందువలన కాలేదని కూడా అడుగుతూ ఉంటారు. శ్రీ 
విద్యారణ్యులు అసలు అలా బాహ్య విషయాలను 
పట్టించుకున్నవారు కాదు. హరిహర, బుక్క సోదరులు 
ఆయనను వెతుక్కుంటూ వచ్చారు. తమ తపోబలంతో, 
మేధతో శ్రీ విద్యారణ్యులు ఆ సోదరులకు తోడ్పడ్డారు. వారి 
సహాయం కారణంగా హరిహరి బుక్క సోదరులు కర్ణాటక 
సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్టించగలిగారు. అయితే శ్రీ 
విద్యారణ్యులు తమ సన్యాస జీవనాన్ని కొనసాగించారు. 
తమకు, హిందుత్వానిక శ్రి జగద్గురు విద్యారణ్య 
స్వాములవారు చేసిన సహాయానికి కృతజ్ఞతా పూర్వకంగా 
హరిహర బుక్క సోదరులు తమ రాజచిహ్నాలను 
జగద్గురువుల పాదోపద్మాల వద్ద సమర్పించారు. శిష్యుల 
పట్ల గురువు కఠినంగా వ్యవహరించకూడదు. అందువలన 
శిష్యుల్ని సంతోషపరచడానికై ఆ రాజచిహ్నాలను శ్రి 
విద్యారణ్యులు స్వకరిం చారు. ఆ గౌరవ చిహ్నాలను 
కోరుకున్నారని భావించినట్లయితే అంతకంటే పెద్ద తప్పు 
మరొకటి ఉండదు. హరిహర రాయలు, బుక్కరాయలను 
సంతోషపరచడానికై శ్రీ విద్యారణ్యులు స్వకరిం చిన ఈ 
రాజచిహ్నాలను తరువాత వచ్చిన ఆచార్యులు కూడా ధరించి 
శ్రీ విద్యారణ్యులు చూపిన మార్గాన్నే అనుసరిస్తూ వచ్చారు. 
అందుచేత పట్టాభిషేకోత్సవాల వంటి ప్రాపంచిక 
విషయాలు జగద్గురువులకు లౌకిక విషయాల మిదగల 
ఆసక్తికి చిహ్నాలని ఎవరైనా భావిస్తే అది పొరపాటు. 
జగద్గురువులైన ఆచార్య పురుషులకు ఈ విషయాలపై 
వూతం = ౩. శ్రీ భగవత్సా దులు బోధించిన 


అద్వైతతత్వాన్ని ప్రచారం చెయడం కోసమె నిరంతరమూ 
ఉద్యుక్తులైనవారికి అటమిద నాహం కలదని భావించడం 
అసంగతమైన విష యం. శిష్యులకు సంతోషం కలిగిం 
చడం గురువుయొక్క బాధ్యత అనే అభిప్రాయంతో 
సంప్రదాయాన్ని పరిరక్షిం చాలనే అభిలాషతో మేము ఈ 
ఉత్సవా నికి అంగీకరించాం. అంతే మరో ఉద్దెశం లెదు. 
ఇంకేమీ ఆశించలేదు. 

మా గురుపాదులు, ఆదర్శమైన సన్యాసి జీవితం 
గడిపారు. మాకు ఆదర్శం అదె. మా గురుపాదులు 
నెలకొల్పిన పద్ధతులను, మార్గాన్ని అనుసరిస్తూ, వారు 
సూచించిన రీతిగా కర్తవ్య నిర్వహణను కొనసాగిస్తూ శ్రీ 
శారదాపరమెశ్వరిని ఆరాధించి, ఆమె అనుగ్రహానికి 
పాత్రులమగుటయే మా దృఢసంకల్పం. 

మా హృదయమందు నిలిచి, మా కర్తవ్య నిర్వహణలో 
ప్రతి అడుగులోనూ మాకు మార్గదర్శనం చేయాలని భక్తి 
అతిశయంతో మా గురుపాదుల పాద పద్మములకు 
ప్రణమిల్లుతున్నాము. శ్రీ శృంగేరీ ఏళ ఆచార్య పరంపరకు, 
మా గురుపాదులకు శ్రీ చంద్రమౌళిశ్వరులకు, శ్రీ 
శారదాపరమెశ్వరికి మమ్ము సరియైన మార్గంలో నడిపిస్తూ 
మాకు అప్పగించిన కర్తవ్యాన్ని సామర్ధ్యంతో నిర్వహిం చగల 
మనోబలాన్ని కూడా అనుగ్రహించగలరని పదేపదే ్రార్టిస్తు 
న్నాం. శిష్య జనులందరికి మా ఆశీస్సులనందజేస్తూ మా 
భాషణాన్ని ముగిస్తున్నాం. 

వార. ననుః పార్వతీపతయే హరహర. 

జానకీకొన్త స్మరణం జయజయ రామరామ 








ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


తపశ్షక్రనర్తి దివ్యసప్తతిపూర్తి 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశి 


అవతల 







త్తు 


ఆ ఆ 
ష్ట సంచిక 


మానవునికి ప్రధాన శత్రువులు 


జగద్గురు ఉపదేశామృతం 





ఉంది. పుణ్యపాపాలు క్రమంగా సత్కర్మలు మరియు 
దుష్కర్మల ఫలితమని వారికి తెలుసు. మంచిచెడుల మధ్య 
తేడాను గ్రహించగలిగినా ఆశ్చర్యకరంగా మానవుడు పాపపు 
కర్మలలోనె నిమగ్నుడవుతాడు. ఒకసారి దుర్యోధనుని ఇలా 
ప్రశ్నించారు. “మిరు రారాజు. శాస్త్రాలను చదివారు ధర్మమంటే 
ఎంటో ఆలం. సుం "అయన్‌ లు “తలా, లం 


ప్రవర్తిస్తారు? అందుకు దుర్యోధనుడు 

జానామి ధర్మం న చ మే ప్రవృత్తిః 

జానామ్యధర్మం న చ మె నివృత్తి: 

“ధర్మమంటే ఎమిటో నాకు తెలుసు. అయినా నా మనస్సు 
దానివైపు మొగ్గటం లేదు. అధర్మమూ నాకు తెలుసు. కాని నా 
మనస్సు పాప కర్మల నాచరించడానికే ఇష్టపడుతోంది. అని 
సమాధానమివ్వడం ఆశ్చర్యకరమైన ఉఅతయుం: 

శ్రీకృష్ణ భగవానుని మాటలను వింటున్న అర్జునుడు “దేవా! 
నీవు బోధించే విషయం తెలుస్తున్నా మనిషి ప్రవర్తన చూస్తే 
వింతగా అనిపిస్తోంది” అని ప్రశ్నించాడు. 

అథ కేన ప్రయుకో యం పాపం చరతి పూరుషః | 

అనిచ్చన్నపి వార్షేయ బలాదివ నియోజితః ॥ 


“మనిషికి తాను ఎమి చేస్తున్నాడో తెలిసి చేసినా ఎవరి 
బలవంతం మీదనో చేస్తున్నట్లు పాపపు పనులనే చేస్తుంటాడు. 
దానికి కారణమేమిటి?” దానికి శ్రీకృష్ణ భగవానుని సమాధానం 
అథ: 

కామ ఎష క్రోధ ఎష రజోగుణ సముదృవః | 

మహాశనో మహాపాష్మా విద్ధ్యేనమిహ వైరిణమ్‌ ॥ 

కామము మరియు క్రోధ మనబడు రజోగుణం వలన 
జనిస్తవి. అవి ఎంతకూ తనియవు. మహా పాపిష్థమైనవి. అవే 
మనిషిని బలవంతంగా పాపానికి (ఏరేపిస్తాయి. 

పై అభిపాయం మనకు కొత్త కాదు. మనందరికి 
సామాన్యంగా తెలిసినదే. అయితే మళ్ళీ మళ్ళీ మనం దానిని 
గురించి ఆచరణలోకి తీసుకురాలేకపోతున్నాం. కుల రధం 
అనేవి ప్రతి మనిషికీ బద్దశత్రువులు. మనిషికి మొదట ఇష్టం 
లేకపోయినా పాపకార్యాలు చేసేటట్లు ఈ రెండూ బలవంత 
పరుస్తాయి. కామక్రోధాలను అదుపులో ఉంచుకున్నట్లయితే 
పాపం చేయాలనిపించదు. 

ఒక వస్తువును తీవ్రంగా కోరుకోవడం కామమైతే, ఆ వస్తువు 
లభించకపోతే లేదా దానిని కోల్పోతే క్రోధం వస్తుంది. 

క్రుద్ధో హన్యాద్దురూనపి 

కోధంతో ఉన్నవాడు ఎమైనా చేస్తాడు. చివరికి తన గురువు 
గారిని హింసించడానికి కూడా వెనుకాడడు. శ్రీకృష్ణ 
భగవానుడు కామక్రోధాలను తొలగించుకోవలసిన అవసరం 
కలం కొడాల లాలా 
మద, మాత్సర్యాలు. కామం తన బంధువర్గంతో ఒక వ్యక్తిలో 
స్థిరపడితే అతను పూర్తిగా నాశనమవుతాడు. కామాన్ని దాని 
కారణంగా ఉద్భవించే ఇతర శత్రువులతో సహా సమూలంగా 
తొలగించడానికి మార్గమేమిటి? మన శాస్త్రాలు ఈ ప్రశ్నకు 
సమూరానం చెప్పాయి. 

పూదలయ శంకర విజతుంరలోని ఐదవ సర్గలో శ్రీ శంకర 
భగవత్పాదుల వారి బాల్యం వంద శ్లోకాలలో వర్ణించబడింది. 
వారి రూపం ఎలా ఉన్నదో, వారి ప్రవర్తన ఎలా ఉండేదో వారు 
ఎంతటి నిజాయిుతీపరులో మనం మాథలియ శంకర విజయూ 
నుండి గ్రహించవచ్చు. అందులో వారు అరిషడ్వర్లాలైన కామ 
క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలను జయించారని 
చెప్పబడింది. ఎలా జయించిందీ కూడా చెప్పబడింది. మనకు 
కూడా వాటిని జయించాలని ఉంటుంది. కానీ మార్గమే 
తెలియదు. ఆ మార్గాన్ని బోధిస్తే, కొందరైనా ప్రయత్నించి 
కామరకోధాదుల నుంచి ముకం పొందవచ్చు. కొంతమంది 





దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


ఉపన్యాసాలు విన్నా తమ మామూలు దారినే పోతుంటారు. 
మనం ఆ వర్గంలో చేరకూడదు. 

కోరికను జయించడమెలా? భౌతికమైన వస్తువుల పట్ల 
నిర్ణక్ష్యాన్ని పెంచుకోవాలి. “భౌతికమైన వస్తువులు 
ఆనందదాయకం కానప్పుడు అవి మనకందుకు? వాటి వలన 
వయోజగం లెదు. _అనెడిిఆలోఛనను ఎంచుకోవాల్సి ఒక 
వస్తువు ఆకర్షణీయంగా అందంగా ఉన్నదనుకున్నప్పుడే మనం 
దానిని కోరుకుంటాం. మనం చూసిన వస్తువుల గురించి మన 
కళ్ళే మనకు తెలియజెపుతాయి. చక్షురింద్రియ స్వభావమది. 
మనం చాలా వస్తువులను చూస్తున్నా. అన్నిటిని మనం 
కోరుకొనం. ఆనందాన్ని, సంతోషాన్ని అందించగలవని 
అనుకున్న వాటినే మనం కోరుకుంటాం. ఒకవేళ అన్ని 
వస్తువులు పనికిరానివే అని ఎవరైనా భావిస్తే, అతను 
కోరుకోవడానికి ఇంకేం ఉంటుంది? అందువలన కామాన్ని 
జయించాలంటే భౌతికమైన వస్తువులు ఆకర్షణీయమూ, 
ఆనంధదాయికమూ కావని ఆలోచనను బలబు కో వాలి: 

అసారమేవ సంసారం దృష్ట్వా సారదిదృక్షయా । 

ప్రవ్రజన్త్యకృతోద్వాహాః పరం వైరాగ్యమాగ్రితాః ॥ 

శంకరులు సన్యాసాన్ని ఎందుకు స్వీకరించారు? 

అసారమేవ సంసారం దృష్ట్యా 

ఇదీ కారణం: 

ఏ వస్తువునైనా అనుభవిస్తే ఈ ప్రపంచంలో మనకు ఏమి 
దక్కుతుంది. అన్ని వస్తువులు అందంగా కనపడతాయి. కాని, 
వాటి స్వభావాన్ని విశ్లేషించి చూస్తే వానిలో సారమేమీ 
కనపడదు. 

అంఆకాలు. వానల వసం నంతనాదించదాకానా వాటి 
అందం, ఆ తరువాత వానిలో ఎటువంటి ఆకర్షణ ఉండదు. 
నిర్లక్ష్యం కనుక నిరంతరం ఉంటే ఎ వస్తువునూ పొందడానికి 


ప్రయత్నం చేయవలసిన పని ఉండదు. కోరికలను 
అలఅంంట లాం క్‌ ఇటు వలట మః స్థితి అవనరల. 
క్రోధాన్ని జయించడానికి బంతుల తితిక్షను 


సంపాదించుకోవాలి. అయితే తితిక్ష అంటే ఎమిటి? 

సహనం సర్వదుఃఖానామ ప్రతీకారపూర్వకమ్‌ । 

చిన్తావిలాపరహితం సా తితిక్షా నిగద్యతే ॥ 

ఎంతటి బాధనైనా సంతోషంగా భరించడమె తితిక్ష. శంకర 
విజయంలో శ్రీ శంకరుల జీవితంలోని ఓర్పు యొక్క ఎరిగి 
వివరించారు. ఉగ్రభైరవుడు శ్రీ శంకరులను కలిసి ఇలా 
ప్రార్థించాడు. “స్వామీ! నేనూ భైరవారాధకుడిని. ఒక చక్రవర్తినో 
లేదా ఒక మహామేధావి అయిన సన్యాసితో తనకు బలి ఇస్తే, 
నే కోరిన వరాన్ని ప్రసాదిస్తానని భైరవుడు అనుగ్రహించాడు. ఒక 
చక్రవర్తిని బలి ఇవ్వడానికి ప్రయత్నించడమంటే, నా ప్రాణమే 
పోగొట్టుకోవడం. అందువలన నెను దానిని నాహజూచలెను. 










శ 


fm 


— 


అ 





మిరు సర్వజ్ఞమూర్తియైన యతులని ప్రజలు చెప్పుకోవడం 
నేను విన్నాను. మీ దేహంపై మీకు వ్యామోహం లేదనీ, మిరు 
చాలా గొప్ప వెదాంతి అనీ నాకు తెలుసు. ఈ శరీరం ఎప్పుడో 
ఒకప్పుడు నశించెదె. 

వాసాంసి జీర్ణాని యధా విహాయ నవాని గృహ్లాతి నరోపరాణి | 

తథా శరీరాణి... ॥ 

“ఓ వ్యక్తి పాత వస్ర్తాలను విడిచి నూతన వస్త్రాలను 
ధరించినట్లె ఆత్మ జీర్ణమైన దేహాన్ని వదిలి నూతన దేహాన్ని 
స్వకరిస్తుందని మీరు బోధిస్తారు కదా! అందువలన నశ్వరమైన 
ఈ దేహంతో ఎమి సాధిస్తారు? మీ శిరస్సు లభిస్తే నాకు గొప్ప 
లాభం కలుగుతుంది. కాబట్టి మ రాంక్‌ నార 
అనుమతిస్తారా?” 

అటువంటి కోరికతో ఎవరైనా మనల్ని సమీపిస్తే, వెంటనే 
మనం రక్షణకై చాలా మంది రక్షకభటులను మన చుట్టూ 


పెట్టుకుంటాం. శ్రీ శంకరుల సమాధానం మాత్రం విశిష్టంగా 


ఉన్నది. తనను మరునాడు కలుసుకొమ్మని భైరవునికి 
సూచించారు. ఇంకా ఇలా చెప్పారు. “నా శిష్యులు 
చుట్టుప్రక్కల ఉన్నప్పుడు రావద్దు. వాళ్ళు నిపనిని పూర్తి 
చెసుకోనివ్వరు. మధ్యాహ్న స్నానానికై వాళ్ళు 
బయలుదేరినప్పుడు నేను తరువాత వస్తానని ఆగిపోతాను. 
నేను ఒంటరిగా ఉంటాను. అపుడు నివు వచ్చి నీ పనిని పూర్తి 
చేసుకో అని చెప్పినట్లు మరొకరు చెప్పడం మనం 
ఊహించగలమా? 

మరునాటి మధ్యాహ్నం శిష్యులు స్నానానికై వెళ్ళారు. 
శిష్యులతో శ్రిశంకర భగవత్సాదులు ఉగ్రభైరవుని రాక గురించి 
ఎమీ చెప్పలేదు. వానికి సహాయం చేయాలని ఆయన ఉద్దేశం. 
ఉ(గభైరవుడు వచ్చే సమయానికి ఆయన ఆనందంతో 
సమాధిలో నిమగ్నులైపోయారు. శ్రీ శంకరులను చూసిన 
ఉ(గభైరవునికి చాలా సంతోషమయింది. తన కోరికను 
తీర్చుకోవడానికై కత్తిని చేత పట్టుకున్నాడు. అయితే ఈశ్వరేచ్చ 
మరో విధంగా ఉన్నది. ఉగ్రభైరవుని ఆశయం పూర్తి కాలేదు. 













నా 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 








అనుకోకుండా శ్రి నరసింహస్వామి ఆవహించిన 
పద్మపాదాచార్యులు అక్కడకు వచ్చి ఉగ్రభైరవుని మిద పడి 
గోళ్ళతో చిల్చి సంహరించాడు. శ్రీ నరసింహస్వామి చేసిన 
గర్జనకు శ్రీ శంకరులు సమాధి నుండి బయటకు వచ్చారు. 
ఒక స్తంభం నుండి గర్జనతో యిుంంర్వారూపవంల్‌ వెలువడి 
హిరణ్యకశిపుని సంహరించిన శ్రీ నరసింహస్వామి వర్ణన 
శ్రీమద్భాగవతం సప్తమ స్కంధంలో ఉన్నది. హతుడైన 
ఉగ్రభైరవుని దేహాన్ని ఒకవైపు, ఉగ్రనరసింహ రూపుడైన 
పద్మపాదుని మరోవైపు చూచిన శ్రి శంకరులు శ్రి 
నరసింహస్వామిని స్తుతించి, ప్రశాంత వాతావరణాన్ని 
పునఃప్రతిష్టించారు. చ న ఉన్నాను. నెను 
అనుమతించినట్లుగా ఉగ్రభైరవుడు నా శిరస్సును 
ఖ౦ండించలేదే? అని శ్రీ శంకరులు ప్రశ్నించారు. “అది 
ఈశ్వరిచ్చ కానందున ఉగభైరవుడు తన లక్ష్యాన్ని 
సాధించలేకపోయా”డని పద్మపాదులు సమాధానం చెప్పారు. 
అంతటి సహనం _ ఇంకెవరు ప్రదర్శించగలరు? 
మన నులిదరఠ అటువంట ఓర్మిని అలవరచుకోవాలి. క్రోధాన్ని 
జయించడానికి సహనమొక్కటే మనకు తోడ్పడుతుంది. ఒక 
సంఘటనను పరిశీలిద్దాం. మా పరమేష్టి గురువైన శ్రీ 
సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ మహాస్వాముల వారి 
హాయాంలో ఇద్‌. జరిగిఠది. శివారు ఒకచొట. మకాం 
చేసియున్నప్పుడు ప్రభుత్వ అడవుల శాఖకు చెందిన అధికారి 
ఒకరు ఆయనను కలుసుకోవడానికి వచ్చాడు. క్షేమ 
సమాచారాలు అడిగి భక్తులను పంపించడం వారికి అలవాటు 
లేదు. ఆ అధికారికి పరమసత్యాన్ని తెలుసుకోవాలనే ఆలోచన 
ఉన్నదో లేదో అని గ్రహించడానికి శ్రీవారు ఇలా ప్రశ్నించారు. 


— 


శి 













జయ్‌ .. 


“మీకెప్పుడైనా కోపం వస్తుందా?” అధికారి అప్పుడప్పుడు 
సహనాన్ని కోల్పోతానని చెప్పాడు. 

ఆచార్యపాదులు : మీకు కోపం వస్తే ఎమి చేస్తారు? 

అధికారి: నా క్రింద పనిచేసే వారిపై ఆ కోపాన్ని ప్రదర్శిస్తాను. 

ఆచార్యపాదులు : అప్పుడు అతను ఎమి చేస్తాడు? 

అధికారి : అతను తన క్రింద పనిచేసే వారిపై తన కోపాన్ని 
ప్రదర్శిస్తాడు. 

ఆచార్యపాదులు: ఒక మనిషి క్రోధం ఎందరిని ఇబ్బంది 
బదుందొ చూశారా 

అధికారి తన తప్పును అంగికరింబ, తాను ఎమి చెల్లా 
బాగుంటుందో వివరించమని ప్రార్థించాడు. ఆచార్యపాదులు 
ఇలా బదులిచ్చారు. “మూడు రకాల మనుష్యులున్నారు. 
కొందరు తమకు కోపం రావచ్చని ముందే గ్రహిస్తారు. 
మరికొందరు వచ్చే కోపాన్ని ముందు పసిగట్టలెరు కాని కోపం 
వచ్చిన తరువాత తమకు కోపం వచ్చిందని గ్రహించగలరు. 
ఇంకొందరు తమ కోపాన్ని చాలా ఆలస్యంగా అంతా 
అయిపోయింతర్వాత నష్టం జరిగిన తరువాత గుర్తిస్తారు. ఈ 
ముగ్గురిలో నీవు ఎ వర్గానికి చెందుతావు? 

అధికారి తాను మొదటి వర్గానికి చెందనని, రెండవ వర్గానికి 
చెందుతానని చెప్పగా ఆచార్యపాదులు మొదటి వర్గంలో 
చేరడానికి ప్రయత్నించమని, కోపం వస్తోందనుకున్నప్పుడు, 
“కోపం తెచ్చుకోవడం ఎంతవరకు సమంజసం?” అని 
ఆలోచించి కోపాన్ని ఆపుకోవాలని చెప్పారు. ఆ అధికారి 
జగద్గురువులకు సాష్టాంగ ప్రణామ మొనరించి సెలవు 
తీసుకుని తన మకాం వైపు బయలుదేరాడు. ఆయన తమ 
వంతిని చేరుకునేటప్పటికి మధ్యాహ్నమయింది. అందువలన 
విపరీతంగా ఆకలివేయసాగింది. అయితే దురదృష్టం కొద్దీ 
ఆయన వంటవాడు రెండు రొట్టెలను మాత్రమే చేశాడు. అది 
తెలియగానే ఆయనకు కోపం వచ్చి సహనం కోల్పోయి 
వంటవానిపై కేకలు వేయబోయాడు. అయితే ఆచార్యపాదుల 
సలహా జ్ఞాపకం వచ్చింది. వెంటనే వంటవాడిని పిలిచి రెండు 
రొట్టెలను మాత్రమే తయారుచేయడానికి కారణమడిగాడు. 
ఇంట్లో పిండి లేదని, పిండి తీసుకురావడానికి వెళ్ళిన నౌకరు 
ఇంకా రాలేదనీ, కాని అధికారి ఆకలిని కొంచమైనా 
తగ్గించవచ్చునని తాను ఇంట్లో ఉన్న పిండిని ఉపయోగించి 
రెండు రొట్టెలు తయారుచేశానన్నాడు. వంటవాడు తానేమి 
తినలేదు. వస్తువులు వచ్చిన తరువాత రొట్టెలు 
తయారుచేసుకుని తినాలి. అధికారి తన వంటవానిని 
మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. అమాయకుడైన తన 
వంటవానిపై అనవసరంగా కోపం తెచ్చుకోకుండా 
జగద్గురువుల సలహా తనను కాపాడిందని సంతోషించాడు. 

(శ్రీ శృంగేరీ జగద్గురు శంకర సేవా సమితి, అంధ్రప్రదేశ్‌ వారి సౌజన్యంతో) 

















ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


హా పచ వ FE. 


న్‌ా 
కనక 





దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





ఫ్‌ 
my | 


ml జో 
అజో జో 





అంగరంగ వైభవం 
శ్రీచరణుల షష్ట్యబ్దపూర్తి ఉత్సవం 


శృంగేరీ శ్రీ శారదా పీఠాధీశ్వరులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామివారి షష్ట్యబ్దపూర్తి ఉత్సవం 


మహావైభవంగా జరిగింది. లోకకళ్యాణం కోసం కనీవినీ ఎరుగని రీతిలో మహాయాగాలు, విశేష పూజలను ఈ సందర్దంగా 


నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా తరలివచ్చిన ఆధ్యాత్మికవేత్తలు, ఉద్దండులైన వేదపండితులు, ప్రముఖుల సమక్షంలో 
జగద్గురువుల గురువందన కార్యక్రమం నేత్రపర్వంగా జరిగింది. స్వామివారి అనుగ్రహభాషణం ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక 
చైతన్యాన్ని కలిగించింది. జగద్గురువుల షష్ట్యబ్దపూర్తి ఉత్సవంపై 'దర్శనమ్‌' అందిస్తున్న నివేదిక. 


ల రో 


దక్షిణామ్నాయ శ్రీ శారదా పరఠాధిపతి శ్రీ భారతీతీర్థ 
మహాస్వామివారి షష్ట్యబ్దపూర్తి ఉత్సవాలు శృంగేరిలో ఒక 
ఎడాది ముందు ప్రారంభమైనాయి. శృంగేరిలోనే కాక 
దేశంలోని వివిధ స్థలాలలో ఈ ఉత్సవాలు జరిగాయి. 2011 
ఏప్రిల్‌ 9న శ్రీ జగద్గురువుల 61వ వర్దంతి శృంగేరిలో ఎంతో 
వైభవంగా జరిగింది. ఈ వర్దంతి ఉత్సవాలు ల Ao 
లక్షమోదక మహాగణపతి హోమంతో మొదలయ్యాయి. 
ఇందుకోసం శృంగేరిలోని నరసింహవనంలో ఒక ప్రత్యేక 
యాగశాలను నిర్మించారు. ఈ మహాగణపతి హోమంలో 
దేశం నలుమూలల నుంచి వచ్చిన 100 మంది బుత్విజులు 
పాల్గొన్నారు. వేదోక్త రీతిలో ఆరణి మధించి అగ్నిని 
జ్వలింపజేసి హోమాన్ని నిర్వహించారు. జగద్గురువులు ఈ 
హోమం ప్రారంభంలో యాగశాలకు విజయం చేశారు. ఆ 
మధ్యాహ్నం శ్రీ ఆదిశంకరాచార్య మూర్తి కోసం కొత్తగా 
నిర్మించిన ఆలయానికి మండలాభి షేకం నిర్వహించి శ్రీ 
భారతీతీర్థ స్వామివారు మహాగణపతి హోమం 


న్ఫీ న్ఫీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం 


mE 
= క్ష he 


స్‌ 
| - 
ళా ra ' నా 
కా 





పూర్ణాహుతిలో పాల్గొన్నారు. హోమం ముగిసిన తర్వాత 
అక్కడ ఉన్న అశేష భక్తజనులకు తీరమూ మోదక 
ప్రసాదమూ వినియోగించారు. 

ఎప్రిల్‌ 5న ఉదయం అతిరుద్ర మహాయాగం 
నరసింహవనంలో ఎర్పాటుచేసిన ప్రత్యేక యాగశాలలో 
మొదలయింది. శ్రీచరణులు యాగశాలకు విజయం చెసి 
సంకల్పం నిర్వహించారు. బుత్విక్కులకు దీక్షా వస్త్రాలు, 










రుద్రాక్షమాలలు తదితర యాగసామగ్రి ఇచ్చి “వరణం 


లంట. [లాట నర్వరాంచిగ. ఈ 
మహాయాగంలో నాలుగు దక్షిణ భారత రాష్టాలనుంబచే కక 
మహారాష్ట్ర నుంచి కూడా వచ్చిన 121 మంది బుత్విజులు 
పాల్గొన్నారు. ప్రతినిత్యమూ ఉదయం రుద్ర మంత్రాలను 
ఎకాదశ పర్యాయాలు పఠించడం, అనంతరం 
మంగళహారతి, సాయంకాలలో రు[ద్రక్రమ పాఠం 
అటుపిమ్మట మహామంగళ హారతి జరిగాయి. ఎప్రిల్‌ 16న 
జగద్గురువుల సమక్షంలో పూర్ణాహుతి నిర్వహించారు. 
నరసింహవనంలో ప్రత్యేకంగా రూపొందించిన 
చండీయాగ శాలలో ఏప్రిల్‌ ఆరున మొదలైన అయుత 
చండీయాగం అపూర్వమైనది. అద్భుతమైనది. సంకల్పవెళ 
జగద్గురువులు యాగశాలను విచ్చేశారు. బుత్విజవరణ 
కార్యక్రమంలో శ్రిచరణులు ప్రధాన బుత్విక్కుకు 
దీక్షావస్త్రం, రుద్రాక్షమాల, పూర్ణఫలం తదితర సామగ్రిని 
అనుగ్రహించారు. శృంగేరి చరిత్రలోనే కాక దక్షిణ 
భారతదేశంలోనే మొదటిసారిగా ఎర్పాటు శాసిన ఈ 
అయుత చండీయాగంలో వేయి మంది వేద పండితులు 
పాల్గొన్నారు. వీరందరూ కలిసి ఐదు రోజులపాటు పదివేల 
పర్యాయాలు దుర్గాసప్తశతిని పఠించడం, కోటిమార్లకు పైగా 
చండీ నవాక్షరీ మంత్రజపం చేయడం అద్వితీయం. ఆరవ 
నాడు వేయిమంది బుత్విజులు 100 హోమకుండాలలో 
పాయసంతో హోమం చెశారు. ఈ యాగానికి శృంగేరి 
మఠం ఆస్థాన అర్చకులు బ్రహ్మ నరహరి సుబ్రహ్మణ్య 
భట్టు (శ్రీవిద్యా ఉపాసనా దురంధరులు) ప్రధాన 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య వ్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 











బుత్విజులు ఉండి ఐదునాళ్ళూ ఈ యాగం కోసం 
ప్రత్యేకంగా చేసిన దేవీచండిక నూతన మూర్తికి యంత్రానికి 
కల్పోక్త ఆవరణ పూజలు నిర్వహించారు. ఎప్రిల్‌ 11న ఈ 
అయుత చండీయాగం పూర్ణాహుతి కార్యక్రమం శ్రీ 
జగద్గురువుల సమక్షంలో జరిగింది. 

ఎప్రిల్‌ 8 నాడు శ్రీ చరణుల షష్ట్యబ్ద పూర్తి సందర్భంగా 
ఉ(గరథ శాంతీ, 
హవనాలూ జరిగాయి. శ్రీ శారదాంబను దర్శించిన తర్వాత 
శ్రిచరణులు ఈ హవనాల సంకల్ప కార్యక్రమానికి విజయం 
చేశారు. 

ఈ హవనాలను శ్రీమఠం ఆవరణలోని జగద్గురు శ్రీ 
సచ్చిదానంద. శివాభినవ నృసింహభారతీ యాగశాలలో 
నిర్వహించారు. శ్రీ సితారామాంజనేయులు శర్మ 
నేతృత్వంలో 18 మంది వేద పండితులు ఈ 
కార్యక్రమాలలో పాల్గొన్నారు. 130 కలశాలలో పవిత్ర తీర్థం 
నింపి వాటిని యాగశాలలో స్థాపించారు. 60 కలశాలలో 60 
సంవత్సరాల అధిదేవతలనూ, 27 కలశాలలో 27 నక్షత్రాల 
అధిదేవతలనూ, 9 కలశాలలో నవగ్రహ దేవతలనూ, 7 
కలశాలలో 7 వారాల దేవతలనూ, 13 కలశాలలో 13 యోగాల 
దేవతలనూ, 14 కలశాలలో 14 కరణాల దేవతలను ఆవాహన 
చేశారు. (మొత్తం 130 కలశాలు). కార్యక్రమాలలో 
భాగాలుగా పంచకాఠక పారాయణం, శాంతి సూక్తం 
పారాయణం, విష్ణుసహస్రనామ, శివసహగ్రనామ, శివకవచ, 


పారాయణాలు: 


ఆయుష్య-మృత్యుంజయ-నవ[గ్రహ 


ఆయుష్యసూక్త నవగ్రహ జపం 


సూర్యనమస్కారాలు జరిగాయి. 





ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


వర్థంతి మహోత్సవాల సందర్భంగా బుగ్యజుస్సామ 
వేదాలకు సంబంధించి సంహితా యాగాలు నిర్వహించారు. 
నరసింహవనం లో శ్రీ సచ్చిదానంద విలాస్‌ ఎదుట 
విడివిడిగా కట్టిన మూడు యాగశాలలలో ఈ సంహితా 
యాగాలు జరిగాయి. యజు స్స్పంహిత యాగం మూడు 
రోజులు, బుక్సామ సంహితా యాగాలు ఐదేసి రోజుల 
వ్‌ నిర్వహించారు. బుకృంహితా యాగం 
బుగ్వేదంలోని శాకల సంప్రదాయానికి చెందిన 64 
అధ్యాయాల మంత్రోచ్చారణతో నిర్వహించారు. కృష్ణ 
యజుర్వేదంలోని తైత్తిరీయ సంహితలోని మంత్రాల 
ఉచ్చారణతో యజు సంహితా యాగం జరిగింది. సామ 
సఠతిహాతలయోాగలగా్హఐదంలతని..కతుపుౌగలప్రతా 
యంలోని మంత్రాల ఉచ్చారణతో జరిగింది. 
యజాస్సంహితా యాగం పూర్ణాహుతి ఎప్రిల్‌ 12న, 
బుక్సామ సంహితాయాగాల పూర్ణాహుతులు ఎప్రిల్‌ 15 
నాడు శ్రీ జగద్గురువుల సమక్షంలో జరిగాయి. 

ఎప్రిల్‌ 9న శ్రీచరణులు షష్ట్యబ్ద పూర్తి మహోత్సవంలో 
మరపురాని రోజు. నాడే శ్రీచరణుల వర్ధంతి. ఈ ఎడాది 
ప్రత్యేకతను సూచిస్తూ గురునివాస్‌ నుంచి నరసింహవనం 
ప్రవేశద్వారం దాకా భక్తులు జగద్గురువుల దర్శనం కోసం 
బారులు తీరి నిలబడ్డారు. ఉదయం 7 గంటలకు 
ప్రారంభమైన జగద్గురువుల ఆహ్నాక దర్శనం 10 
గంటలదాకా కొనసాగింది. భక్తులకు ఆహ్నాక దర్శనం 
అనుగ్రహించిన తర్వాత శ్రీ భారతీతీర్థ మహాస్వామి 
తుంగానది ఉత్తరపు గట్టుకు నాదస్వర వాద్యఘోషల 
టంటే లయం దెరారుకాబురం టాం ఎల న ఐఎఠ 
ఆలయాలకు వెళ్ళి ఆయా దేవతామూర్తుల దర్శనం 
చేసుకుని శ్రీచరణులు శారదాంబ ఆలయంలోకి (ప్రవేశించి 
అంబకు తమ వర్ణంతి సందర్భంగా ప్రత్యేక పూజ 
నిర్వహించారు. అనంతరం ఉగ్రరథ శాంతి, నవగ్రహ 





దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
త్రి శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


త్తు 





ఆయుష్య నం హూమాల పూర్ణాహుతి కార్యక్ర 
మంలో పాల్గొన్నారు. 

సాయంకాలం- గురువందనం కార్యక్రమం ఎంతో 
వైభవంగా జరిగింది. ఎందరో భక్తులు జగద్గురువులకు 
ఫలపుష్ప సమర్పణం చేశారు. తిరుమల తిరుపతి 
దేవస్తానాల పక్షాన కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్‌. 
కృష్ణారావు, శ్రీ వేంకటెశ్వరాలయ అర్చక బృందం శ్రీ 
భారతీతీర్చులకు శ్రీ వెంకటెశ్వరుల ప్రసాదాన్నీ వస్తాన్నీ 
వైదికాశీర్వచనంతో అందజేశారు. వివిధ దేవస్తానాల న 
మఠాల నుంచీ వచ్చిన ప్రతినిధులు శ్రీచరణులకు గౌరవ 
ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన 
కార్యక్రమంలో షష్ట్యబ్దపూర్తి మహోత్సవ విశేష సంచిక, 
జగద్గురు బోధనలు, జగద్గురు వైభవం మొదలైన అనేక 
గ్రంథాలను జగద్గురువులు ఆవిష్కరించారు. ఈ రచనలు 
సంస్కృతం, తెలుగు, కన్నడం, తమిళం మొదలైన 
భాషలలో ఉండడం విశేషం. తమ జీవితానికి బోధలకూ 
సంబంధించిన డీవీడీని శ్రీ భారతీతీర్ణులు ఆవిష్కరించారు. 
“దర్శనం” పత్రిక ఏప్రిల్‌ సంచికను సంపాదకులు శ్రీ 
వెంకటరమణ శర్మ శ్రిచరణులకు సమర్పించారు. 

గురువందన కార్యక్రమంలో శృంగేరిమఠం కార్య 
నిర్వాహకులు గౌరీశంకర్‌, విశ్రాంత న్యాయమూర్తి శ్రీకృష్ణ 
మొదలైనవారు శ్రీచరణుల ప్రశస్తి గురించి ప్రసంగించారు. 








= దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య 
ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక త్త 






న్యాత్మి వర్తి త్రి శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


జానమారానికి చితశుది పధానం 
P= ౧ అతనే రో 


“షష్ట్యబ్దపూర్తి అనుగ్రహ 


శ్రీ భారతీతీర్ద మహాస్వామి తమ అనుగ్రహ భాషణంలో 
వేద మన్‌ గరిమ గురించీ ప్రవృత్తి నివృత్తి మార్గాలకు 
శ్రీ ఆదిశంకరులు చేసిన సమన్వయం గురించీ, నేటి 
కాలంలో ప్రభుత్వమూ, ప్రజలూ అనుసరించవలసిన 
ధర్మమార్లాల గురించీ ప్రస్తావించారు. కర్మమార్గానికీ, 
జ్ఞానమార్గానికీ దేని ప్రత్యేకత దానికి ఉందని చెబుతూ 
ఉన్నత పాఠశాల పరీక్షల కోసం చదివిన పుస్తకాలు 
కళాశాల చదువులకు నిమిత్తం లేదన్నట్టే- కర్మమార్గాన్ని 
తుదముట్ట పాటించి చిత్తశుద్ది పొంది జ్ఞానమార్గంలోకి 
ప్రవేశించిన తరువాత కర ర్మమార్గంతో నిమిత్తం లేదన్నా రు. 
జగద్దురువుల అనుగ్రహ భాషణం కన్నడంలో సాగింది. 
అందులోని కొన్ని అంశాలు : 


.'భగవరద్గత ప్రాముఖ్యం అసదృశ్యమైనది. అటువంటి 
భగవధ్గీతలో సాక్షాత్తూ భగవంతుడే “నీవు ఈశ్వరార్థంగా ఇస్‌న 
ల ఎత ఎం కాదు అన చెప్పిన తరువాత సలదెహానిక 
తావేది? శంకర భగవత్సాదులు చెప్పిన పూర్వోత్తర కాండలకు 
సమన్వయం ఎట్లాగంటే- చిత్తశుద్ధి పర్యంతం పూర్వకాండకు, 
కర్మమార్గాన్ని అనుసరించాలి. చిత్తశుద్ది కలిగిన తర్వాత 
జ్ఞానమార్గానికి పోవాలి. చిత్తశుద్ది లేనివారు జ్ఞానమార్గానికి 
వెళ్ళడం వల్ల సై ఎవిధమైన ప్రయోజనమూ ఉండదు: 
మనసులో అనేకమైన ఆశలు ఉంటాయి. ఎ ఆశా పోలేదు. 
అయినా ఎదో గురువులు వేదాంత పాఠం చెబుతున్నారని 
తానూ వెళ్ళి వెదాంత పాఠంలో కూచుంటే- వేదాంత పాఠం 
జరుగుతున్నా వాడి మనసు ఎక్కడో ఉంటుంది కాని అక్కడ 
ఉండదు. ఎందుకంటే మనసులో ఎ ఆశా చావలేదు కనుక. 
అటువంటివాళ్లు వెదాంత పాఠానికిపోతే నిద్రవస్తుంది. ఇంకే 
ఉపయోగమూ ఉండదు. లౌకికులు ఒకరు మా వేదాంత 
పాఠానికి వచ్చేవారు. మా పాఠం రెండు గంటలు సాగేది. 
ఆయన అనేవాడు- పాఠం ఒక గంటసేపు అయిన తర్వాత 
ఒక కప్పు టీ దొరికితే చాలా బాగుంటుంది అని... 
ఎందుకంటే కాస్త నిద్ర వస్తున్నది కనుక... మనసులో 
ఆశలుండి మనసు పరిశుద్దంగా ఉండనివాళ్లు వేదాంత 
పాఠంల కూచుంటే వచ్చేది నిద్రే. అందుకే పరిశుద్దచిత్తులై 
వేదాంతాన్ని అధ్యయనం చెయాలి, జ్ఞానమార్గానికి రావాలి 


భాషణం'లో జగద్దురువుల మ 


= Zz [| క్‌ 
స్త్‌ [ Fan 
Cala ap - 
యం జే 
p= క” క] 
pre Ti bm. = =I 
Pe Prey a Ae 
Eh] a Sia Te 
mt i | 





అన్నారు. ఇదెందుకు చెబుతున్నానంటే శంకర భగవత్పాదులు 
చేసిన అత్యంత ఉత్కృష్టకార్యాలలో ఈ ప్రవృత్తి నివృత్తి 
మార్గ్లాలకు- కర్మ బ్రహ్మకాండలకు చేసినటువంటి సమన్వయం 
అన్నది అసాధారణమైన పని. అటువంటి పనిని భగవత్పాద 
శంకరులు వ. జగత్తుకు అద్వితీయమైన 
మార్గదర్శకులయ్యారు. నెటికి కూడా నిష్పక్షపాతంగా విమర్శ 
చేయగలిగిన తత్వమున్న వైదేశిక పండితులు భారతీయ 
దార్భనికులలో ఆదిశంకర భగవత్పాదులకు సమమైన 
దార్శనికులు ఇంకెవరూ లేరని ముక్తకంఠంతో అంటారు. ఆ 
పండితులకు ఎవరిపట్లా పక్షపాతం లేదు. ఎందుకంటే వారు 
పుట్టింది [కైెస్తవమతంలో... వారిది నిశితంగా విమర్శచేసే 
స్వభావం. లల న్యాయం ఎక్కువగా ఉంది, ఎది 
న్యాయసమ్మతమైనది అని యోచన చేయగల స్వభావం 
ఉంటుంది వారికి. భారతీయ దార్శనిక పరంపరలో వచ్చిన 
తత్త్వధారలన్నిటి గురించి తీక్షణంగా విమర్శ నప నార 
చివరికి చేసిన నిర్ణయం ఎమిటంటే- ఆదిశంకరుల ఆలోచనా 








దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 






త్తు 





డల అత్యంత న్యాయసమ్మతమైనది అత్యంత 
సముచితమైనది, అత్యంత ప్రామాణికమైనది- సర్వజన 
గాహ్యమైనది- అని. 

“అంతటి మహానుభావులైన ఆదిశంకరాచార్యులు తమ 
కాలంలో తాము చేయవలసిన పనులన్నిటినీ చేసేశాము. 
తాము చేయవలసిన పనులేఎ మిగలలేదు అని భావించక, 
తాము అక్కడికి అంతటితో విడిచిపెడితే పునః ఈ జనుల 
తత్త్వం ముందున్నట్టుగానే అవుతుందని ఆలోచించారు. 
మనం చూస్తున్నాం. అనెక జనులు అనేక విధాలుగా 
ఎరుగడించి జనులలో ఒక విశేషమైన భావనను 
రూపొందిస్తుంటారు. వారు పోయిన వెంటనే కొన్నేళ్లలో వారు 
చూపిన మార్గాన్ని జనులు మరచిపోవడాన్ని మనం లోకంలో 
చూస్తు న్నాము. శంకరులు ఎం చేశారు? “నేను దీనికి ఎ 
వ్యవస్థా చేయకుండా పోతే కొన్ని ఎళ్ళలో జనులు దీన్ని 
మరిచిపోతారు. ఇది నిరంతరంగా ఉండాలంటే దీనికి 
అత్యంత సుభద్రమైన వ్యవస్థను నేను ఎర్పాటు చేయాలి 
అని యోచించి ఈ చతురామ్నాయ పిఠ స్థాపన చేశారు. ఇది 
నిరంతరంగా ఉండాలంటే ఒక గురుపరంపర ఉండాలి. ఆ 
పరంపరలో ఈ ధర్మప్రచారం అవిరతంగా సాగుతూ 
ఉండాలి. ఆయా కాలాలలో వచ్చే జనులకు ధర్మాన్ని 
గురించి తెలియజేయడానికి తగిన వ్యక్తి ఎప్పుడూ ఉండాలి. 
అందుకు ఒక గురుపరంపరను ప్రారంభించాలి అనే 


ఉద్దేశంతో శంకరులు చతురామ్నాయ పీఠ స్థాపన చేశారు. 
అందులో దక్షిణామ్నాయ పిఠాన్ని ఈ శృంగేరి క్షేత్రంలో స్థాపన 
చేశారు. ఆయన స్థాపన చేసిన గడియ అత్యంత 
ఉత్కృష్టమైన గడియ అనిపిస్తుంది. అప్పటి నుంచి ఈ 
పీఠంలో ఎ రకమైన విచ్చిత్తికీ ఆస్కారం లేకుండా 
గురుపరంపర కొనసాగుతూ వస్తున్నది. ఆ గురుపరంపరలో 
మా గురువులు ముప్పై అయిదవవారు. వారు ఈ శృంగేరి 
శారదాపిఠ కీర్తిని దేశంలోని అన్నివైపులా వ్యాపింపజేశారు. 
ప్రతి ఒక్కరికి శారదాపీఠం పట్ల భక్తి కలిగేట్టు చెశారు. 
ధర్మప్రబోధం చేశారు. ఆయన తమ తర్వాత ఆ బాధ్యతను 
దం. స్వకరించాలంటూ మమ్మల్ని ఆజ్ఞాపించారు. ఆయన 
ఆజ్ఞ ప్రకారం మేము ఈ గురుతరమైన ఉత్తరాధికారాన్ని 
స్వకరించవలసి వచ్చింది. యద్యపి నా స్వభావానికి నాకు 
శాస్త్ర చింతన, అనుష్టానం- ఈ రెండూ ఎప్పటికి చేస్తూ 
ఉండాలి అని ఉన్నా... గురువులు మాకొక ఆదేశం 
చేసినందువల్లా ఆ ఆదేశాన్ని పాటించడం మా కర్తవ్యం 
అయినందువల్ల ఆ కర్తవ్య దృష్టితో మా గురువుల ఆదేశాన్ని 
పాటించవలసి ఉంది. కాని మా స్వభావానికి ఇటువంటి 
గురుతరమైన జవాబుదారిని నడపడం కష్టం అని ఆ 
శారదాంబ యోచించి గౌరీశంకర్‌ అనే వ్యక్తిని నాకు 
చూపించారు... అందువల్ల నా శాస్త్ర చింతనకూ 
అనుష్టానానికీ ఎవిధమైన తొందరా కలగకుండా ఈ మఠాన్ని 


మేము చేసే ప్రతి పనికీ సంకల్పం చేసేది అట్లాగే... 'ఏతద్దేశ పరిపాలకానాం ధర్మే శ్రద్దాభివృద్ద్యర్హం'- 


రిల ద” 


క్స్‌ క్స్‌ ఇప్పుడు మైక్‌లో అంటున్నట్టు నాటి నుంచి సంకల్పం చేస్తున్నాము. ఏతద్దేశ పరిపాలకానాం ధర్మే 
శ్రద్దాభివృద్ద్వర్ణం- ధర్మం పట్ల శ్రద్ద పెరగనీ... అందరూ ధార్మికులు కానీ... అధర్మం నుంచి దూరంగా 
ఉండనీ... అని. అధర్మం ఆచరిస్తే ఆరంభంలో మంచి జరుగుతున్నట్టు అనిపించవచ్చు. చివరకు దానివల్ల 
అత్యంత చెడు జరుగుతుంది. అశ్రేయస్సు కలుగుతుంది అనే భావన మన జనుల మనసుల్లో కలగాలి. 





దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





సంంబడ నిక అవకాశం లభించిలది. మా గురువుల కృప 
వల్ల మఠంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. వాటన్నిటికీ 
మాతో ఉండి ఇందుకు కారకుడైన గౌరీశంకర్‌కు నేను ఈ 
సందర్భంలో విశేషమైన ఆశీర్వాదాలను చేయవలసి ఉంది. 
ఎన్నో పనులు జరిగాయి. మున్ముందు ఎన్నో పనులు జరుగ 
నున్నాయి... కావలసినవి ఇంకా ఎన్నా ఉన్నాయి. ఆ 
జగన్మాత మా ద్వారా ఎములు నబుంచాసాలత నుకని ఉన్నదో 
అవన్నీ జరిగి తీరుతాయి. అందుకు ఈ గౌరీశంకర్‌ అరోగ 
దృఢగాత్రుడై సదా ఉత్సాహభరితుడై ఇతోధికమైన శ్రద్ధతో 
ముందు జరగవలసిన కార్యక్రమాలను నడపడానికి వలసిన 
శక్తిసామర్థ్యాలను తల్లి శారద అతనికి ఇవ్వనీ అని 
ఆశీర్వదిస్తున్నాను... 

“మా గురువుల షష్టిపూర్తి ఇదివరలో 1977లో జరిగింది. 
మా పరమగురువుల షష్టిపూర్తి 1953లో జరిగింది. వారికి 60 
ఏళ్ళు నిండింది 1952లో. 1953లో సహస్ర చండీయాగాన్ని 
నిర్వహించారు. వారికి ఎ అవసరమై లేదు. వారి దగ్గరికి వెల్లి 
తమ షష్టిపూర్తి సందర్భంలో కొన్ని పనులు చేయవలసి ఉంది 
అన్నప్పుడు “ఎమీ చెయ్యనక్కరలేదు ఊరికే పాండి 
అవతలికి8 అన్నారు. “నా షష్టిపూర్తికి మీరేమీ చెయ్యవద్దు. 
అవతలికి వెళ్ళండి అన్నారు. కాని శిష్యజనులు వదలలేదు. 
శిష్యజనులు మేము ఇంకేమీ చేయబోవడం లేదు. 
దేవతారాధన చేస్తాము. దానికీ అనుజ్ఞ లేదా? అంటే 
'దేవతారాధన చేసేట్టుంటే చేయండి. అంతే!” అన్నారు. 

“ఆ నిమిత్తమై అప్పుడు సహస్ర చండీయాగం చేశారు. 
విజయ నామ సంవత్సరంలో- 1953లో. అప్పుడే శృంగేరిలో 
మొదటిసారిగా సహస్రచండి చేసినది. ఆ సంవత్సరమే 
ప్రారంభమైనది.” 

“ఆ తర్వాత మా గురువులు షష్టిపూర్తిని 1977లో 
మద్రాసు నగరంలో విశిష్టమైన రీతిలో మద్రాసులోని 
శిష్యులు జరిపారు. 34 ఎళ్ళ క్రితం అప్పటికి అది చాలా 
' వైభవంగా జరిగింది. అందరు శిష్యులూ వచ్చి పాల్గొన్నారు. 
) 34 ఎళ్ళ క్రితం అందుకు రమారమి ఎడెనిమిది లక్షల 
రూపాయలు ఖర్చయ్యాయి. ఇప్పుడు జరుగుతున్న 
కార్యక్రమానికి- నాకు సరిగ్గా తెలియదు- దాదాపు నాలుగైదు 
కోట్లు ఖర్చవుతుండవచ్చు. అయితే ఇవన్నీ ఎందుకు ఖర్చు 
చేస్తున్నారు అంటే- ఎవిధమైన వ్యర్థమైన ఖర్చులూ కావు. 
దేవతార్చన కోసం... ఈ అయుత చండీ మహాయాగం 
చేయాలి- దీని ద్వారా జగన్మాతను సంతృప్తిపరచి అట్లా 
మనదేశానికి క్షమం కలగాలి... మన న్యాయమూర్తి శ్రీకృష్ణ 
చెప్పినట్లు మన దేశానికి మంచి జరగాలి. జనులకు సద్చుద్ది 
కలగాలి. జనులకు ధర్మ మార్గంలో వెళ్లాలనే ఢేరణ 


39 








ల. 


శ 





జ 


౫ 





టో నో మ టు. గ్‌ 
rl (ఆ | 


ణం! తాడాట రాం 
వన వ లాయ. 


నో న జే 
గ్‌ ద నాతల గా! 
EC సుర reir పాశ 
ష్‌ "ఇ 





“మేము చేసే ప్రతి పనికీ సంకల్పం చేసేది అట్లాగే... 
'ఎతద్దేశ పరిపాలకానాం ధర్మే శద్ధాభివృద్ధ్యర్థం - ఇప్పుడు 
మైక్‌లో అంటున్నట్టు నాటి నుంచి సంకల్పం చెస్తున్నాము. 
ఎతద్దేశ పరిపాలకానాం ధర్మె శద్ధాభివృద్ధ్యర్థం- ధర్మం పట్ల 
శ్రద్ద లస  అంధలూ ధార్మికులు కాగ అధర్మం నుంచి 
దూరంగా ఉండనీ... అని. అధర్మం ఆచరిస్తే ఆరంభంలో 
మంచి జరుగుతున్నట్టు అనిపించవచ్చు. చివరకు దానివల్ల 
అత్యంత చెడు జరుగుతుంది. అశ్రేయస్సు కలుగుతుంది 
అనే భావన మన జనుల మనసుల్లో కలగాలి.” 

“రావణుడికి సతాపహరణం చేస్తున్నప్పుడు తానేదో గొప్ప 
శాన. తశాపు్ఫంంబంది5్ఫుంరతు డాలి లాం. 
ఎమవుతుందో అతనాలోచించలేదు. ఆలోచించి ఉంటే 





సీతాపహరణం చేసేవాడు కాదేమో! దుర్యోధనుడు 
పఠబవాంజవుఅను అధర్మంగా గెలిచి వాళ్ళను అడవికి 
పంపుతున్నప్పుడు దాని పరిణామం ఎం ౦ట 


ఆలోచించలేదు. ఆలోచిస్తే అతను ఆ పని చేసి ఉండేవాడు 
కాదేమో తెలియదు. ఇట్లా అనుభవించడానికి విలుకాని 
ఫలాన్ని ఇచ్చే అధర్మాన్ని కేవలం తాత్కాలికమైన- | 
అశాశ్వతమైన సుఖం కోసం చేస్తే నేను యోగ్యుడనయిన 
మనుష్యుడనవుతానా? అనే దాన్ని కొంచెమైనా 
ఆలోచించాలి. అప్పుడు అనిపిస్తుంది- అధర్మం జోలికి 
పొరూడదని. 

“అట్లా మేము ఈ దేవతార్చన చెయ్యడం- జనులకు 
ధర్మమార్గంలో ప్రవృత్తి ఎక్కువ కాను. అధర్మమార్గం నుంచి 
జనులకు నివృత్తి ఎక్కువకానీ... పరస్పర ద్వేషం పరస్పర 
నింద పరస్పర హింస అనే ప్రవృత్తి దూరం కానీ... అని ఇంత 
సంకల్పంలో ఉంది. మేము సంకల్పం చేస్తున్నప్పుడు వస్తే- 
మీరు చూడవచ్చు- “పరస్పర ద్వేష పరస్పర నిందా పరస్పర 
హింసా నివృత్యర్దం అనడాన్ని... ముందు మనస్సులో ద్వేషం- 
హా ఫలితంగా నోటి నుంచి నిందా నా |౮౨ 
శారీరకంగా హింస వస్తాయి. అందువల్ల ఈ అన్నిటికీ 















ము 





ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


ఈ అంతటికీ మా గురువులైన జగద్గురు శ్రీమదభినవ 
విద్యాతీర్ద మహాస్వామివారి కృపయే కారణం. వారి 
అనుగ్రహమే ఇదంతా. వారు మాకు మంత్రోపదేశం చేసి 
ఒక మాట చెప్పారు. 'మీ కాలంలో మఠం చాలా 
బాగుంటుందప్పా' అని. అది ఇంకెవరికీ తెలియదు. 
ప్రత్యేకంగా నాకు చెప్పారు- మంత్రోపదేశం చేశాక, 
సన్యాస స్వీకారం చేశాక మంత్రోపదేశం చేసే 
సంప్రదాయం ప్రకారం తమ అనుష్టాన కక్ష్యలో నన్ను 
కూచోబెట్టి నాకు ఉపదేశం చేసి- 'మీ కాలంలో మఠం 
చాలా బాగుంటుంది' అన్నారు. ఆ మాట వీటన్నిటినీ 
నడిపిస్తున్నది. 


మూలంగా ఉన్న ద్వేష ర అ ౨ ు 
సంకల్పం చేస్తుంటాం. ఈవిధంగా మనదేశంలో ధర్మజాగృతి 
మగ. ధర్మం పట్ల అభిరుచి న. అధర్మం దూరం కాన 
అనే దృష్టితో ఈ దేవతార్చన జరుగుతున్నది. అట్లా 
చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువగా దేవతార్చన చేయాలనే 
దృష్టితో అయుత చండీ మహాయాగాన్ని చేయాలనే సంకల్పం 
మనసుకు వచ్చింది. అది సామాన్యులకు సాధ్యమయ్యే 
ఇయం కాదూ ఒక. వలుముంధదదాజనులనుో ఆం 
పారాయణం చేయగల అభ్యాసం ఉన్న వైదిక పండితులను 
ఒకచోటికి చేర్చాలి ఆ వేయిమంది ద్వారా ఎకస్వరంలో 
చండీపారాయణ జరపాలి. అది అత్యంత క్లిష్టమైనది. 
తోచినట్టు చేసేది కాదు. సామాన్యంగా పదిమంది 
పారాయణం చేసేటప్పుడే ఒకరు రెండవ అధ్యాయంలో 
అంక న నూరు అధ్యాయంలో ఉండడం, 
జాదే... నాల్గవ అధ్యాయంలో ఉండడం- ఒకరు ఒకటవ 
అధ్యాయంలోనే ఉండడం జరుగుతుంటుంది. పదిమంది 
చేస్తేనే ఇట్లా ఉంటే వేయి మంది చేస్తే? అందరూ ఒకే 
క్రమంలో చేయాలంటే అది శృంగేరిలో మాత్రమె 
సాధ్యమవుతుంది.. అన్యత్ర ఎక్కడా సాధ్యంకాదు. మన 
వైదికులందరికి తెలుసు. శృంగేరిలో జరుగుతున్నది అంటే 
అందరూ ఉత్సాహంగా వచ్చి పాల్గొంటున్నారు. ఆ అయుత 
చండీశాలలో ప్రవెశించగానే మనస్సుకు ఒక 
అనిర్వచనీయమైన ఆనందం కలుగుతున్నది - 
అనిర్వచనీయమైన ఆనందం- అది ఎమిటో చెప్పడానికి 
వీలుకానిది. ఆ అయుత చండీశాలలో ప్రవేశించగానే 
అటువంటి ఒక అభూతపూర్యమైన కార్యక్రమం ఈ 
సందర్భంలో జరుగుతుండడం మాకు చాలా సంతోషం 
కలిగించింది. మాకు షష్టిపూర్తి వైభవంగా జరగాలన్న 
ఇచ్చలేదు. మాకున్న ఇచ్చ ఒకటే- ఈ నెపంతో ఇంకా పెద్ద 
దేవతారాధన సాగుతుంది అంటే అంత మటుకు సాగనీ అని 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 






త్తు 





చెప్పాము మా షష్టిపూర్తిని వైభబికరించమని ఎన్నడూ 
చెప్పలేదు. అటువంటి స్వభావం మాకు లేనూలేదు. ఆ 
దేవతారాధన సాగనీ అనేదే మా అభిప్రాయమై ఉండినది. 
అందుకే అయుత చండీ మహాయాగం, అతిరుద్ర 
మహాయాగం అట్లాగే 
యజుస్సంహితాయాగం, సామసంహితాయాగం అన్నిటిని 


బుక్చంహితాయాగం 


జరిపి ఎతన్మూలకంగా దేవతా ప్రార్థన చేసి ఆ 
దైవానుగ్రహానికి పాత్రులు కావలెననె దృష్టితో ఈ 
కార్యక్రమాలను ఈ సందర్భంలో ఎర్పాటు చేయడం. 
ఇందులో మన మఠం శిష్యులు ఎందరో పాల్గొన్నారు.” 

“శృంగేరి మఠంలో మనకొక సంప్రదాయం ఎమిటంటే 
మనం ఎవరినీ అడిగే అలవాటు లేదు. నేను ఈ కార్యక్రమం 
చేస్తున్నాను మీరు ఎమన్నా ఇస్తారా అని అడిగే సంప్రదాయం 
అప్పటి నుంచి ఇప్పటిదాకా రాలేదు. ఇకముందూ రాదు. 
అయితే మన మనస్సులో సంకల్పం పుట్టింది అంటె ఆ 
జగన్మాత శారద ఎవరెవరి మనస్సుల్లో ప్రవేశించి ఎ రీతిగా ఆ 
పనిని చేస్తుందనేది ఆ పని అయ్యాకే తెలుస్తుంది. ఇప్పడూ 
అట్లాగే అయింది. మనసులోకి ఒక సంకల్పం వచ్చాక 
అమ్మవారు దాన్ని నడిపిస్తారనేది నా నిర్ణయం. ఎవరినీ ఎదీ 
అడగడానికి వెళ్ళవద్దన్నాను. విళ్లు ఎవరూ ఎదీ అడగడానికి 
వెళ్ళలేదు. కొందరు వాళ్ళంతట వాళ్ళే వచ్చి 'ఈవితలగా 
చండీయాగం చేస్తారట కదా మేమేదైనా యథాశక్తి ఇందులో 
పాల్గొనవచ్చా?” అని అడగసాగారు. 'మీ అంతట మీరు వచ్చి 
పాల్గొంటామంటే మేము వద్దనము అన్నారు విళ్లు. “మేము 
పాల్గొంటామన్నారు వాళ్ళు. కార్యక్రమం జరుగుతున్నది 
అంతే. మరేమి లేదు. 

ఆ విధంగా శృంగేరీ శారదాపీఠంలో “అప్పటి నుం 
భగవత్పాదులు ఏ దారి చూసింణబార్‌. అడ మార్గంలో 
నడవాలి, ఆ మార్గం నుంచి అటూ ఇటూ కాకూడదు. అదే 
మనకు శ్రేయస్కరమైనది అనే నిర్ణయంతో ఈ గురుపరంపర 





దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





వస్తున్నది. సురేశ్వరాచార్యుల నుండి కూడా ఈ పరంపర 
చరిత్ర చూస్తే ఎ స్వామి కూడా ఆ మార్గానికి భిన్నంగా 
ప్రవర్తించలేదు. అదే మార్గాన్ని మేమూ అనుసరించాలని మా 
గురువుగారు ఆజ్ఞాపించారు. ఆ మార్గంలోనే మేము 
ముందుకు సాగుతున్నాము. ఈ అంతటికీ మా గురువులైన 
జగద్గురు శ్రిమదభినవ విద్యాతీర మహాస్వామివారి కృపయే 
కారణం. భర అనుగ్రహ లంగ నద రైతా! వారు మాకు 
మంత్రోపదేశం చేసి ఒక మాట చెప్పారు. “మి కాలంలో 
తపా జాలా బాగుంటుందప్పా అని. అది ఇంకెవరికీ 
తెలియదు. ప్రత్యేకంగా నాకు చెప్పారు- మంత్రోపదేశం 
చేశాక. సన్యాస స్వికారం చేశాక మంత్రోపదేశం చేసే 
సంప్రదాయం ప్రకారం తమ అనుష్టాన కక్ష్యలో నన్ను 
కూచోబెట్టి నాకు ఉపదేశం చేసి- “మీ కాలంలో మఠం చాలా 
బాగుంటుంది” అన్నారు. ఆ మాట విటన్నిటినీ నడిపిస్తున్నది. 
వారు అనిన మాటలలో ఒక అక్షరాన్ని నెను అటూ ఇటూ 
మార్చలేదు- 'నిమ్మ కాలదల్లి మఠ చెన్నాగిరుత్తదె. ఆ 
ఒక్కమాట ఈ పనులను జరిపిస్తున్నది. 

"గురువుల మాటల ప్రభావం ఎంతటిదో ఎమిటో మాకు 
అనుభవవెద్యమయింది. గురువుల ఆ ఒక్కమాట వీటన్నిటినీ 
చేయిస్తున్నదంటే ఆశ్చర్యం కలగవచ్చు. ఈ మాటలు 
మొదట- సురెశ్వరులకు మఠం ఇచ్చినప్పుడు శంకరుల 
నోటినుండి వచ్చి ఉండవచ్చు. 'ఇకముందు ఈ మఠం బాగా 
ఉండనీ' అనె మాటలు మొదట శంకరుల నోటినుంచి 
వెలువడి ఉండాలి. ఆ తర్వాత ఒక్కొక్క గురువు నోటినుండి 
వస్తున్న ఆ మాటలు నా గురువు నోటి నుంచి వచ్చాయి. 
అట్లాగే మఠం ఇప్పుడు నడుస్తున్నది. మా శిష్యులైన 
మీరందరూ భక్తి, శ్రద్ధలతో పాల్గొంటున్నారు. మీ అందరికీ 
బతు పరిపూర్ణమైన ఆశీర్వాదం చేస్తున్నాను. భగవంతుడు 
మీకు సకల విధాలైన శ్రేయస్సులను ఇవ్వనీ! అధర్మం నుంచి 
దూరంగా ఉండేట్టు చలి ల సదా ధర్మంలోనే ప్రవృత్తి 
ఉండేట్టు చేయనీ! భగవంతుని పట్ల శ్రద్దాభక్తులు, గురువు 
పట్ల శ్రద్దాభక్తులు ఎల్లవేళలా ఉండేటట్టుగానూ ఎప్పుడూ 
ఇంకొకరికి ఉపకారం చేయగల భావన ఉండేటట్లుగానూ 
ఎప్పటికి ఎవరికి అపకారం చాలని. భావన పుట్టకుండా 
ఉండేటట్లుగానూ భగవంతుడు మీకు పరిపూర్ణమైన 
అనుగ్రహం చేయని అని ఆశీర్వదిస్తున్నాను.” 

“ఈనాటి కార్యక్రమంలో చాలామంది పాల్గొన్నారు. 
విశేషంగా తిరుపతి దేవస్థానం వారి కార్యనిర్వహణాధికారులు 
వచ్చి తమ గౌరవాన్ని అర్పించారు. వారు మమ్మల్ని తిరుపతికి 
ఆహ్వానించారు. తిరుపతికి వెళ్ళడమన్నది మాకు కొత్త కాదు. 
మా గురువులు తిరుపతికి వెళ్ళారు. నేనూ వెళ్ళాను. 
తిరుపతిలో వందలాది ఎళ్ళుగా- దాదాపు 600 ఎళ్ళకన్నా 
ఎక్కువ కాలం నుండి శృంగేరి మఠం ఉన్నది. నిన్నటిది 


భు. 









య (| 





నెిటది కారు. అన్ని వందల ఎళ్ళుగా శృంగేరి మఠం | 
తిరుపతిలో ఉన్నందువల్ల శృంగేరి మఠానికి తిరుపతికి 
అందువల్ల తిరుపతి ' 
దేవస్తానం కార్యనిర్వహణాధికారి ఇక్కడికి రావడం మాకు 
సంతోషం కలిగించింది. అట్లాగే మనదేశంలోని అనేక 
దేవస్థానాల ప్రసాదాలను ఆయా దేవస్థానాల నిర్వాహకులు 


అవినాభావ సంబంధం ఉంది. 


పంపి తమ గౌరవాన్ని ప్రకటించారు. వారందరికి 
అట్లాగే మఠం శిష్యులు 
పలురకాల ప్రచురణలు- అత్యంత భక్తితో చేశారు. 


ఆశీర్వాదాలు చేస్తున్నాను. 


వారందరికీ ఆశిర్వాదం చేస్తున్నా. ఇంకా మా అధికారులు 
స్వామివారి చిత్రాలున్న “జగద్గురు దర్శనం అనే మూడు | 
గ్రంథాలు తెచ్చారు. అవి శిష్యజనులకెంతో అపేక్షణీయాలు. |! 
అట్లాగే “జగద్దురు వైభవం' అనే పేరుతో దేశంలోని ప్రఖ్యాత = 
విద్వాంసులు విశేషంగా సంస్కృతంలో రాసిన రచనలతో ఒక 

గ్రంథం ప్రకటించారు. ఇవన్నీ కూడా శిష్యుల శ్రద్దాభక్తులను | 
సూచిస్తున్నాయి. ఆ శ్రద్దాభక్తులు ఇతోధికంగా ఉండని! 

“అదేదో డీవీడీ కూడా తీసుకువచ్చారు. డీవీడీ అంటే 
అర్థమేమో నాకు తెలియదు- డీవీడీ అంటున్నారు. దానినీ | 
ఆశీర్వదిస్తున్నాను. అన్నిటికీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను. నేటి 
కార్యక్రమం ఇంత అందంగా చక్కగా సాగడానికి మీ అందరి = 
సహకారం కారణమైంది. మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఈ 
ప్రసంగాన్ని ఇక్కడికి ముగిస్తున్నాను. ఆ భగవంతుడు మి 
అందరినీ సదా సర్వదా కాపాడనీ! 

“హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ! 

ఈ గురువందన కార్యక్రమం తర్వాత జగద్గురువులు శ్రి 
భారతీతీర్థ మహాస్వామివారు వేదమంత్రోచ్చారణల నతును 
శ్రీ చంద్రమౌళీశ్వరునికి ప్రత్యేక పూజ చేశారు. రాత్రివేళలలో 
ఇంకుని ఫలపంచామృత అభిషేకం ఈ పూజలో చేయడం 
విశేషం. 'గురునివాస్‌'లో క్రిక్కిరిసిన భక్త కోటికి 
జగద్గురువులు చెసిన ఈ విశేషపూజ అద్వితీయానందాన్ని 
కలిగించింది! 










జడా పస. గోపాలకృష్ణ 
ఆకాశవాణి పూర్వ సంచాలకులు 


గ 


[ము 








ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


ఓ e-rp 


అపూర్వం... అమోఘం... 'నభూతో...' వంటి పదాలు 
ఆ వైభవాన్ని వర్ణించడానికి చాలవు. అది మహత్తర 
సన్నివేశం... భక్తిభావం ముప్పిరిగొన్న అలౌకిక స్థితిలో 
వేలాది మంది భక్తజనులు సాక్షాత్తూ పరమేశ్వరుని 
ప్రతిరూపులైన జగద్గురు శ్రీచరణులకు సాష్టాంగ 
ప్రణామ పూర్వకంగా 'గురువందనమ్‌' సమర్పించిన 
పవిత్ర ఘట్టం అది. 


తొమ్మిది సంవత్సరాలుగా తెలుగు ప్రజల ఆధ్యాత్మిక, 
ధార్మిక పరంపరకు ప్రతిరూపంగా నిలుస్తున్న “దర్శనమ్‌. 
అంకిత భావంతో ఎర్పాటుచేసిన అపురూప కార్యకమం 
అది... భాగ్యనగరంలోని లలితకళా తోరణంలో డిసెంబరు 
14వ తేదీ సాయంత్రం జరిగిన ఈ సార్వజనిక గురువందన 
సభకు రాష్ట్రం నలుమూలల నుంచి వెల సంఖ్యలో భక్తులు 
తరలివచ్చి పూజ్య జగద్గురు శ్రిచరణుల పాదపద్మాలకు 
అంజలి ఘటించి చరితారులయ్యారు. దల సంస్థలు, 
ప్రముఖులు 'దర్శనమ్‌'కు వెన్నుదన్నుగా నిలిచి అన్నివిధాలా 
సహకరించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో 
నిర్వహించిన పాత్ర వెలకట్టలేనిది. అకుంఠితదీక్ష, 
సమర్పణాభావనతో “దర్శనమ్‌ తలపెట్టిన ఈ ధార్మిక 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


; తీ. క a Ta 
: - జ. మట న... i. ఆలే 
ఆ న = కా ఇ J rl క్‌ 
| స్‌ 






త్తు 





న్నా? 
| | కై 


భాగ్యదర్శనమ్‌.. జగద్గురు వందనమ్‌ 


యజం నిద్దశించుకున్న 
ల్‌ (౮ 

జయప్రదమైంది. 
“దర్శనమ్‌. ఆహ్వానాన్ని పెద్ద మనసుతో అంగీకరించి 


లక్ష్యాలను అధిగమించి 


పలువురు ధార్మికవెత్తలు, కవి పండితులు 
“గురువందనమ్‌ లో పాల్గొని జగద్గురు శ్రీచరుణుల పట్ల 
తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. సనాతన ధార్మిక 
వారసత్వాన్ని పాలలో రంగ రించి పసిపిల్లలకు ఆధ్యాత్మిక 
సంపదను అందిస్తున్న ప్రత్యక్ష పరమెశ్వరీ స్వరూపిణులైన 
మాతృమూర్తులు మంగళహారతులు, పుష్పాంజలులతో 
జగద్గురువులకు నీరాజనాలు సమర్పించారు. భారతీయ 
ధర్మ సంపదలకు మూలాధారాలైన రాలను అనుష్టించిన 
పావనమూర్తులైన వేదపండితులు, అధ్యయనం సాగిస్తున్న 
వేదవిద్యారుల మంత్రోచ్చారణలతో గురువందనాన్ని 
పునీతం చేశారు. జయజయధ్వానాలు, మంగళ వాద్యాల 
మధ్య అనంతశ్రీవిభూషిత శ్రీశృంగేరి జగద్గురు శ్రీచరణులు 
లలితకళా తోరణానికి వేంచేశారు. పూజ్య జగద్గురువుల 
పవిత్ర ఆగమన ఘట్టానికి దర్శనమ్‌ బృందం అంజలి 
పంటించి స్వాగతం సమర్పించింది. వదన. 
మిన్నంటుతుండగా శ్రిచరణులు, భక్తిభావం ఉట్టిపడుతున్న 
వేదికపై సమాశీనులయ్యారు. ప్రసిద్ద 
విద్వాంసులు దోర్చల ప్రభాకరశర్మ స్వాగత పత్రాన్ని 


స ౦స్కృత 











ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 





జగత్తును రక్షించేది, నలా ధర్మం. ధర్మం 
ఉన్నప్పుడే భగవంతుడు కూడా ఉంటాడు. ఊరికే 
విగ్రహాలు నిలిపి, నైవేద్యాలు పెట్టి పూలదండలు 
వేస్తే భగవంతుడు ఉండడు. 'యతో ధర్మః తతః 
కృష్ణః ధర్మం సంరక్షింపబడాలి. “ధర్మ 
సంస్థాపనార్థాయ చార య యా అ 
స్వామి వాక్యం. ఆ ధర్మం, ప్రవృత్తి, నివృత్తి అనె 
శాఖాద్వయంగా ఉంది. ధర్మం oD 
తెలియాలంటే వేదం, పురాణాలు, స్మృతులు విచారించినప్పుడే 
తెలుస్తుంది. లేకపోతే ధర్మం అధర్మంగా, అధర్మం ధర్మంగా 
ఆభాసంగా ఉంటుంది. కనుక అటువంటి ధర్మ నిర్ణయం 
చేయడానికి సదాశివుడు సాక్షాత్తూ కైలాసం నుంచి ఆదిశంకర 
భగవత్సాదులుగా అవతరిం చారు. సమస్త మతాలను 
సమన్వయించారు. సర్వ శృతి సృతి పురాణాలను చక్కగా 
సమన్వయించారు. జీవకోటికి కావలసిన ప్రవృత్తి, నివృత్తి 
ధర్మాలను నిర్వచించారు. ఆ మహానుభావుడు యోగశక్తితో 
ప్రపంచమంతా పర్యటించారు. అనెక (గ్రంథాలు రాశారు. 
బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించారు. అద్వైత ధర్మాన్ని 
ప్రవచించారు. ఎంతో చేశారు. అయితే తాను నెలకొల్పిన ధార్మిక 
పరంపర అనుస్ఫూతంగా శాశ్వతంగా కొనసాగడానికి నాలుగు 
ఇడాల బుంం మహావాక్యాలను స్వీకరించి, ఆమ్నాయ పీఠ్రాలను 
స్థాపించారు. “తస్య యజురేవశిరణ యజుర్వేదమే వేదపురుపుడి 
శిరస్సుగా చెప్పడం జరిగింది. అందుకే సకల కర్మకాండలు 
యజుర్వేద ప్రోక్తంగా నడుస్తాయి. అటువంటి యజుర్వేద 
మహావాక్యాన్ని స్వీకరించి, దక్షిణ భారతదేశంలో తొలి 
ఆమ్నాయపిఠంగా తుంగానదీ తీరంలో శారదాంబ ప్రధాన 
దేవతగా దక్షిణామ్నాయ పీఠాన్ని సాక్షాత్తూ పరమేశ్వరుడైన 
శ్రీమచ్చంకర భగవత్పాదులు ఈ శృంగేరీ మహాపిఠాన్ని 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 


సమర్పించగా, గాయక శిరోమణి గంగాధర శాస్త్రి స్వాగత 
గీతాన్ని ఆలపించారు. గురువందనమ్‌ ఆహ్వాన 
సంఘాధ్యక్షులు పివిఆర్‌8 ప్రసాద్‌ స్వాగత వచనాలతో సభ 
(ప్రారంభమైంది. 

ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య 
కార్యనిర్వ హణాధికారి ఎల్‌వి. సుబ్రహ్మణ్యం దంపతులు 
జగద్గురువుల పద సన్నిధిలో శ్రీవారి 
ఫలప్రసాదాలు సమర్పించారు. రచన టెలివిజన్‌ సంస్థల 
అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి దంపతులు జ్యోతి 


JL A 
శేషవస్త్రం, 





త్తు 


స్థాపించారు. ఇక్కడ భాషా, ప్రాంత భేదాలు లేవు. 'నజాతు 
కామన్‌ పయనం ల్లని ధర్మం జస్యాజ్జీవితస్యాపి హేతోః 
ఆ ధర్మ సంస్థాపన చేశారు ఆదిశంకరులు. ఆ 
ధర్మం నిరంతరాయంగా అనుస్ఫూతంగా 
సాగడానికి 
ఛందస్సులు ప్రధానంగా నాలుగు ఆమ్నాయ 
పీఠాలను స్థాపించారు. సర్వజ్ఞమూర్తి కనుక ఆ 
మహనీయుడు ధర్మం కంల పరిశమించారు. 
ఏదైనా అంశం వస్తే వీటిలో ధర్మనిర్ణ యం 
వ్‌ అరి కారాన్ని శృంగేరీ జగద్దురువులకు 

ఆలా ధారాదత్తం చేశారు. అవిచ్చిన్నంగా కొన 
సాగుతున్న ఈ పీఠం జగద్దురు పరంపరలో ప్రస్తుత 
గురువరెణ్యులు ముప్పయి ఆరవవారు. పన్నెండు ఆ వృత్తులకు 
శంకర స్వరూపం వ్యక్తమవుతుందని పెద్దల మాట. మూడు 
పన్నెండ్లు ముప్పయి ఆరు కనుక ఈ మహాస్వామివారు సాక్షాత్తూ 
శ్రీమచ్చంకర భగవత్సాదులె. “శంకర శృంకర న్సాక్షాత్‌. పూజ్య 
మహాస్వామివారు ధర్మనిర్ణయం చెయడానికి కంకణబద్దులై 
ఉన్నారు. అఖందమైన తపస్సు, శాస్త్ర పరిజ్ఞానం, అవగాహనా 
ర పుష్కలంగా ఉన్నాయి. మ కం విద్యాకోవిదులు, వరు 
వేదం (శ్రుతి, స్మృతులు, శాస్తం, ఇతిహాసం, పురాణాల్లో 
సిద్ధహస్తులు, సమస్త శాస్త్ర వారంగతులు. సాక్షాత్‌ పరమెశ్వర 
స్వరూపులు. శారదాంబ ప్రతిరూపులైన ఈ మహనీయుల రాకతో 
భాగ్యనగరం సర్వసౌభాగ్యనగరమైంది. మనమంతా వారిని 
దర్శించి ధన్యులమయ్యాం. వారి పాదస్పర్శతో తెలుగు నేల 
పునీతమైంది. వారు పాదం మోపగానే ఈ సీమలో సమృ ద్ధిగా 
వర్షాలు కురిశాయి. వారి ఆగమనంతో ఎక్కడైనా తుష్టి, పుష్టి 
సిద్ధిస్తాయి. వారు ఇరవయ్యేళ్ళ తర్వాత వెంచేశారు. ఈ 
విజయయాత్ర వివిధ ప్రాంతాల్లో వారు వెలువరించిన అను 
గ్రహభాషణాలు. సమస్త ధర్మ సారాంశాలు... ఒకటేమిటి అన్నీ 


నాలుగువేదాలూ, నాలుగు 


ఉన్నాయి. వారి బోధనలు స్వీకరిద్దాం. చరితార్దులమవుదాం! 
- మల్లాది చంద్రశేఖరశాస్తి 


వెలిగించి శ్రీచరణులకు అంజలి ఘటించారు. “నమస్తే 
తెలంగాణ' పత్రికాధిపతి సి.ఎల్‌. రాజం దంపతులు భక్తి 
ప్రపత్తులతో గురువందనమ్‌ అర్పించారు. 

తర్వాత శృంగేరీ జగద్గురు పరంపర వైశిష్ట్యాన్ని వివరిస్తూ 
ఉద్దండ పండితులు విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, మల్లాది 
చంద్రశేఖర శాస్త్రి, ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు, ఆకెళ్ళ 
విభీషణ శర్మ గండ్లూరి దత్తాత్రేయ శర్మ ప్రసంగాలు 


భక్తులను ఉత్తేజపరిచాయి. “దర్శనమ్‌ సాగిస్తున్న 
ఆధ్యాత్మిక ప్రస్థానానికి జగద్గురు శ్రిచరణులు 








(| శై Hi "క = 
ప TTL | 
rar. 
srr. 


Es, 





ఆశీరనుగ్రహాలు ప్రసాదించి ప్రోత్సహి స్తున్న తీరును 

వివరిస్తూ "దర్శనమ్‌ బృందం పక్షాన సారథి మరు మాముల 

వెంకటరమణ శర్మ ఉద్వేగ భరితంగా ప్రసంగించారు. 
జగద్గురువులు పవిత్ర ఆగమనానికి నిండు మనసుతో 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 






త్తు 


అంజలి ఫంటినూ.. దెవాదాయ శాఖ పక్షాన లా 
దేవస్తానాల ప్రతినిధులు భక్తి ప్రపత్తులతో శేషవస్రాలు, ఫల 
పుష్పాలను వంత వించి గురకకు 
సమర్పించుకున్నారు. భారతీయ ధార్మిక వారసత్వాన్ని 
ముందు తరాలకు అందిం". చాలని 
అంకితభావంతో దశాబ్దాలకు పైగా కర్తవ్యదీక్షతో 
ఉద్యమిస్తున్న పలువురు ప్రముఖులు, వివిధ జీవన 
రంగాల (ప్రత నిధంఅక క్రి చరణులకా గురువందనక్‌ 
అర్పించి పునీతు లయ్యారు. మెదక్‌ జిల్లా తొగుట 
ఠాతపురరా రి గులుమీరనా నంద శాంతా ఎరాతపతి క 
మూటా లయ స్వామిజీ, అన్నోజిగూడ గాయత్రీ 
పీఠాధిపతులు శ్రీ గాయత్రీ తత్వానందరుషి, జగద్గురువుల 
సన్నిధిలో ఆశీనులై సనాతన ధర్మ ప్రత్యేకతను చాటి 
చెప్ఫారు. 

ప్రసిద్ద పండిత కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు 
జానపద బాణీలో సమర్పించిన “నను మరసిపోకు స్వామీ 


పదిలంగా 





శ్రిమచ్చంకర భగవత్సాదులు 
[b= 6 మార్గం సనాతన ధర్మం. 
ఈ ధర్మం అందరి బులు కొరుతుంది. 
దనికి స్వార్ధం ఇదు కదం తదు. 
మన జగద్గురువులకూ శ్రీమచ్చంకర 
భగవత్సాదులకూ విశేష సామ్యం 
ఉంది. ఆదిశంకరులు నర్మదానదీ 
తీరాన శ్రీమద్లోవింద భగవత్సాదులను 
ఆశ్రయిస్తే, జగద్గురు శ్రీచరణులు క్షిప్రానదీ తీరంలో 
శ్రీమదభినవ విద్యాతీర్ణ మహాస్వామివారి అనుగ్రహం 
రూం లు: బాల్యంలోనే ఆదిశంక రులు సకల ధర్మసారాన్ని 
ఆకళింపు చేసుకున్నారు. జగద్గురువులు పదేళ్ళ 
పసిప్రాయంలోనే తమ గురువర్యు లతో సంస్కృతంలో 
అనర్గళంగా మాట్లాడి, వారి అభిమానపాత్రు లయ్యారు. ఈ 
క్రమంలో గురువరే ఖ్యుల అనుగ్రహం పొంది సకల విద్యలు 
వారివద్దే అభ్యసించి సన్యాసదీక్ష స్వికరించారు. వారి 
మార్గదర్శనంలో సనాతన ధార్మిక చైతన్యం ప్రకాశిస్తోంది. ఆ 
మహనీయుల అనుగ్రహ భాషణం కోసం వేలాది మంది 
నిరీక్షిస్తున్నారు. ఈ తరుణంలో నేను జగద్గురువులకు 

సాష్టాంగ ప్రణామాలు ఆచరిస్తూ విరమిస్తున్నాను. 
- ఆచార్య పుల్లెల శ్రీరానుచంద్రుడు 





ఈరోజు విశిష్టమైనది... 
య టట ను 


ర్పించి మనం చరితార్భులమైన 
రోజు... “దేవదేవుని దర్శించు 
దినము నం ల తు 
శ్రిమద్భాగవతంలో ప్రహ్లాదుడు... 
ఆ దెవదెవుడే దక్షిణామూర్తిగా 
న శ్రిమచ్చంకర భగవత్సాదులుగా, 
విద్యారణ్యస్వామివారిగా అవతరించారు. వారి పరం 
పరగా ప్రస్తుత జగద్గురువులు మనల్ని ఉద్దరించడానికి 
ఆర్చత దాలు 5 భూ జ రర అకా తా 
బుష్యశృంగ పురవరాధీశులు. వారి పాదం మోపిన చోట 
వర్గాలు సమృద్దిగా కురుస్తాయి. కలియుగ దైవం వేంచేసిన 
తిరుమల క్షేత్రాన్ని ఆ మహనీయులు సందర్శించారు. వారి 
ఆఅగమనానికి ఒకరొజు ముందె సమృద్దిగా వర్షం కురిసింది. 
నీటి కొరతతో అలమటిస్తున్న తిరుమల ఎడాదికాలం పాటు 
సరిపడే జలసిరితో కళకళలాడింది. పూజ్య జగద్గురువులు 
కరుణా సముద్రులు. వారి కృపాదృష్టలో మనం ధన్యుల 
మవుదార. ఆ మహం౧యుల అగమనంతో” లుగు ంల 
పావనమైంది.” 


న్రీ 


క 


- బాచంపల్లి సంతోష్‌కునూర్‌ శాస్తి 








ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


మానవులుగా పుట్టిన వారికి తప్పనిసరిగా చెయాల్సిన 
కొన్ని బాధ్యతలు ఉంటాయి. విటిలో అతి ముఖ్యమైనది 
గురువందనం. ఈ కార్యాచరణ మహత్తరమైంది. సకల 
= pg అభ్యుదయాలు కలిగిస్తుంది. 
DINAN గురుభక్తి ద్వారా సమస్త శు 
‘| | భాలూ చేకూరుతాయి. 
|| త T | సద్గురువును ఆశయిస్తేనే 
మనం సన్మార్గంలో జీవితాన్ని 

| సార్థకం చెసుకోగలుగుతాం. 
os 
దానధర్మాలు చేసినా గురుభక్తి 
లేకపోతే ప్రయోజనం శూన్యం. 
| గురువు కన్నా మిన్న ఎదీ లేదని ధర్మశాస్త్రాలు 
తతా 


ఘోషిస్తున్నాయి. ప్‌ జ్ఞానం, 
కర్మకాండలున్నప్పటికీ జ్ఞానం ఒక్కటే అధికారికంగా 
శరం. ఆంటి కర్మకాండలు అవసరం తన వాలు. 
ఇందుకు గురు అనుగ్రహం కావాలి సద్గురువును పొందిన 
శిష్యులు ధన్యులు. గురుభక్తి మనలను ఉద్దరించి సక్రమ 
మార్గంలో నడిపిస్తుంది. దైవభక్తి ఏ స్థాయిలో ఉందో 
| గురుభక్తి అదేస్థాయిలో ఉన్నవారి విద్య, జ్ఞానం శోభిస్తుంది. 
| వారి జన్మచరితార్థమవుతుంది. అలుఎలట సంచ 
వందనాలు అర్పించడానికి న. ఎర్పాటుచేసిన 
కార్యకర్తలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 


- విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి 





నువ్వు శృంగేరికి పోయి! ఆడనుంచె నాకూ నీ దీవెనలను 
ఇయ్యి!! గీతం భక్తజనులను ఉర్రూత లూగించింది. 
శృంగేరీ జగద్గురువుల విజయయాత్ర రాష్ట్ర సమితి 
అధ్యక్షులు ఆర్‌. ప్రభాకరరావు, శంకర మఠ స్వాగత సమితి 
అధ్యక్షులు ఎం.వి.ఎస్‌ ప్రసాద్‌లు మార్గదర్శనం అందించి 
“దర్శనమ్‌ బృందాన్ని నడిపించారు. ధాత్రీ కమ్యూనికేషన్స్‌ 
పక్షాన మధుసూదన్‌, రచన టెలివిజన్స్‌ సంస్థ పక్షాన 
తుమ్మల నరేంద్ర చౌదరి, శ్రీవేంకటేశ్వర భక్తి చానెల్‌ ముఖ్య 
కార్యనిర్వహణాధికారి ఎల్‌.వి. సుబ్రహ్మణ్యం, 
కార్యనిర్వహణాధికారి పాలకురి మధుసూదనరావు, ప్రత్యక్ష 
ప్రసారంతో గురువందనాన్ని ప్రపంచానికి ప్రదర్శించిన 
శ్రద్ధాసక్తులు వర్ణించడానికి మాటలు చాలవు. 'గళ మురళి' 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 









త్తు 


జయ a tay! wr, TW 
1 rp fF 

pers A 

శ 1: ఇ సన 


Na | A Ps 


( [3 
3 3 


| : గా. క్ష 
జే న్న క జ అ సే 
చ 1" ల్‌ ఆ p 
Fe tin Mig TF) 
fms aM ue 


ww, gi EW 
FN] 
క E 1 / 


= 
HE: 
b= 
వ 
త్‌ 


| 
i 
“ల 





ఈలపాట శివప్రసాద్‌ సమర్పించిన శాస్త్రియ కచేరి 
ఆహూతులను అమితంగా ఆకట్టుకుంది. 

వివిధ పత్రికలు, ప్రసార మాధ్యమాలు 'గురువందనమ్‌' 
[ప్రచార బాధ్యతలను స్వచ్చందంగా స్వకరించి ప్రకటనలు, 
ప్రోమో ప్రదర్శనలతో భక్తులకు ధార్మిక శ్రేరణలు కలిగించి 
లలితకళా తోరణానికి రప్పించాయి. శ్రీశృంగేరీ శారదా ఏఠం 
ముఖ్యకార్యనిర్వహణాధికారి గురుసేవాధురీణ పద్మశ్రీ 
వి.ఆర్‌. గౌరీశంకర్‌, శృంగేరీ నుంచి ప్రత్యేకంగా విచ్చేసి, 
గురువందనమ్‌ లో పాల్లొన్నారు. శృంగేరీ క్‌. జగద్గుర 
పరంపర విశిష్టతలను ప్రతిబింబించే ప్రామాణిక సమాచార 
సర్వస్వం 'గురువందనమ్‌' ప్రత్యేక సంచికను జగద్గురు 
శ్రిచరణులు ఆవిష్కరించి ఆశిరనుగ్రహాలు ప్రసాదించిన 
“దర్శనవు బృందానికి కర్తవ్య దీక్షను 


సందర్భం 








దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య న్న 
= శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 









శ్రీకరముల్‌ జగజ్జన వశీకరముల్‌ 
శతకోటి హృత్‌ సుధా 

శీకరముల్‌, ప్రమోద రస శేఖరముల్‌ 
చతురాగమైక శో 

భాకరముల్‌ నమస్య జన భాగ్య 
సబుకరముల శారదా 

శ్రీకర చంద్రమౌళి సురశేఖర దృక్కులు 
మమ్మునోముతన్‌ 


నను మరిసిపోకు సామీ 

ఆ శృంగేరికి పోయి 

ఆదడనుంచె నాకు 

నీ దీవెనలందీయీ ॥ నను ॥ 
కూడవచ్చి తపసు చేసి 

తాహతు లేనోన్ని 

తాడుతో కట్టేసిన 


లేగదూడలాంటోన్ని ॥ నను ॥ 
నరజన్మంబు ప్రశస్తమౌట నరుడే నారాయణుండై తమో 


హరణోద్యమునన్‌ కృషిన్‌ సలిపి మాయాజాల విచ్చేదనా 
సరణిన్‌ కాంచు జగద్గురు స్థితిని సాక్షాత్‌ శంకరాచార్య సు 
స్థిర కీర్తి ప్రతిబింబమూర్తిగనరే శ్రీ భారతీతీర్థులన్‌ 


నీ ఫోటో చూడగానే నాకెంతో సంబరం 
ఆటుపోటు తగ్గిపోయి మనసంతా సంతసం 
ఫోటోలో ఉన్నట్టే మాటలోన గూసోని 
పలికిన పల్కులెల్ల యదపట్టున పుట్టిన పుట్టతేనె వా 
కలు శ్రుతి శాస్త్ర సూక్తి పరికల్పిత దివ్యకళావబోధ రే 
ఖలు, జననాంతర స్థిత సఖత్వ సముద్ధరణ ప్రభావ జే 
తలు, నడిపించుగాత మము ధర్మపథంబున ధన్యతన్‌గనన్‌ 


పోసుకోలు ఊసులన్ని ఆపేసేలా సెయ్యి ॥ నను ॥ 


శృంగేరి చుట్టూతా బొంగరంలా తిప్పు 
అమ్మోరు పెట్టుకునే ఉంగరంలా సెయ్యి 
నేనడిగేదేంది సామీ నీకు తెల్వదాయేమి 


స్వార్ధస్పర్శ రవంతయేని కలలోనైనన్‌ కనన్‌రాదు స 
హ్‌ ఇవ్వకుండెట్టుంటావు నా పెచ్చిగాని Tory 


ర్వార్థ ప్రోత సదాశివార్చనము నిత్యధ్యేయమై జీవితా 
న్వర్థాచార సమాచితాచరణ లక్ష్యంబైన శ్రీ భారతీ 
తీర్థస్వామి కృపాకటాక్షములు ప్రీతిన్‌ మమ్ము రక్షించుతన్‌ 


బందాలు లేనోడితో బందం పెట్టుకుంటి 
బాదరబందీలన్ని అదేపనిగ సెబుతుంటి 
నన్నునా తీరు సూసి నవ్వుకోకు సామీ 

నిన్ను నవ్విస్తే నాకదే గొప్ప సామీ ॥ నను ॥ 


కామంబున్నది క్రోధమున్నది పురాకర్మంబు తోడున్నదీ 
సామగ్రిన్‌ గురుదక్షిణాకృతిగ వాత్సత్యంబుతో కొమ్ము సం 
క్షేమాభ్యున్నతినిమ్ము తత్కపను శృంగేరి ఫలాధిష్టత 


ఆసీసు తప్పా ఏ లప్పా నిన్నడగనోన్ని 
శ్రీమృత్యుంజయ పాదసేవన కళా సిద్ధి ప్రియంభావుకా! ్ప ఏ లప్పా నిన్నడగనొన్ని 


తిన్నగ ఉంట తప్ప తిరకాసేలేనోన్ని 
ఇది నా ఒక్కని గుండె స్పందనము కౌదిందున్న వారందరున్‌ 
హృదయాశావధి కూడుకున్నయది స్వామీ! భక్త పక్షంబునన్‌ 
చదువన్‌ జాలు అదృష్టమబ్బెను భవత్‌ సంకల్ప సాక్ష్యంబుగన్‌ 
కుదిరెను మాకు త్వదీయ దర్శనము ఎరు నూ మాహా టాల్‌ 

- శతావధాని శిరోమణి గండ్లూరి దత్తాత్రేయ శర్మ 


అప్పుడప్పుడు నేనొత్తా ఆడ దరిసెనం ఇవ్వు 
ఎప్పుడూ ఎదనుండి ఏదో మంచి సెబుతుండు ॥నను॥ 


- జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు 


ఉపదేశించింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, 


జగద్గురువుల ఆంతరంగిక కార్యదర్శి కృష్ణమూర్తి ఎప్పటి 
కప్పుడు తమ అమూల్యమైన సలహాలు, సూచనలతో 
'దర్శ్భనమ్‌ బృందానికి మార్గదర్శనం అందించి 
“వందనము కార్యక్రమం విజయవంతంగా 
పూర్తికావడంలో తోడ్పాటు అందించారు. 

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌. నరసింహారెడ్డి, 


దేవాదాయ శాఖ సంచాలకులు జి. బలరామయ్య, విశ్రాంత 
ఐపిఎస్‌ అధికారి ఎన్‌వి. గోపనాధరెడ్డి, ఆంధ్రభూమి 
సంపాదకులు ఎం.వి.ఆర్‌. శాస్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో 
ముందుండి. నడిపింబె | ప్రముఖ పతక. | 
విశ్లేషకులు వనం జ్వాలా నరసింహారావుతో సహా పలువురు 
ప్రముఖులు, ధార్మిక జీవనులు 'గురువం దనమ్‌ వేదిక 





దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 






త్తు 





తొమ్మిదెళ్ళుగా ఆధ్యాత్మిక ప్రస్థానం స్‌ 
సాగిస్తున్న దర్శనమ్‌ుకు పూజ్య జగద్గురు 
వులు మహత్తర అవకాశాన్ని ప్రసాదించి. 
ఆశీర్వదించారు. శ్రిచరణులు చెన్నైలో 
ఉండగా మేం వెళ్ళి 'గురువందనమ్‌ 
నిర్వహణకు అనుమతించాలని ప్రార్థిం 
చాం. వారు అంగీకరించి ఆశీర్వదిం 
చారు. వారి పవిత్ర మార్గదర్శ నంలో సనాతన ధర్మవ్యాప్తి 
కోసం దర్శనమ్‌ అంకితభావం తో కృషి చేస్తోంది. శ్రీచరణుల 
ఆశీరనుగ్రహాల బలంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం 
చుట్టారు. మా శక్తికి మించి ఎర్పాట్లు చేయడంలో ఎందరో 
మహానుభావులు బాసటగా నిలిచారు. ఈ సందర్భంలో 
సనాతన ధర్మ సంస్కకృతుల పరిరక్షణలో అనుసరించాల్సిన 
మార్గాన్ని ప్రబోధిస్తూ మా అందరికీ కర్తవ్యాన్ని అనుగ్రహిం 

చాలని పూజ్యశ్రిచరణులను త్రికరణ శుద్దిగా ప్రార్థిస్తున్నాం. 
- 'దర్శ్భనమ్‌” శర్మ 


నలంకరించి శ్రీిచరణుల ఆశీరనుగ్రహాలు పొందారు. 

మహత్తర యజ్ఞంలా 'గురువందనమ్‌ నిర్వహించాలనే 
ఆకాంక్షతో మూడునెలల ముందునుంచి “దర్శనమ్‌ 
బృందం అహోరాత్రాలు పరిశమించింది. చెన్నైలో 
బసచేసిన సందర్భం లో జగద్గురు శ్రీచరణులను 
దర్శించుకుని అనుమతి ప్రసా దించాలని సవినయంగా 
ప్రార్థించింది. "దర్శనమ్‌ బృందం సమర్పించిన అభ్యర్థనకు 
శ్రీచరణులు ఆమోదపూర్వకంగా ఆశీరనుగ్రహాలు అందించి 
మంత్రాక్షతలు ప్రసాదించారు. జగ ద్గురువుల ఆశీర్చలం, 
మంత్రాక్షతల మహిమతో "గురు వందనమ్‌ నిర్వహించి 
'దర్శనమ్‌ చరితార్థమైంది. 

న్‌. సంకల్పించిన నాం. 
అంకితభావంతో “దర్శనమ్‌ బృందం కార్యాచరణకు 
శ్రీకారం చుట్టి ముందుకు సాగింది. ఈ పవిత్ర ధార్మిక 
కార్యక్రమాన్ని నిర్వహించడంలో అనేకమంది తమవంతు 
బాధ్యతను స్వచ్చందంగా నిర్వహించి కృతారులయ్యారు. 
ఆర్థికంగా _హార్దికంగా సేవాదృక్పథంతో బాధ్యతలు 
నెరవేర్చిన ఎందరో మహానుభావులకు “దర్శనమ్‌. 
భక్తిపూర్వకంగా అంజలి ఘటిసోంది. నిరర్వహణాపరంగా 
ఎదురైన ఆటంకాలను అధిగమించడంలో శ్రీచరణుల 
ఆశీరనుగ్రహాలు "దర్శనమ్‌ బృందానికి కొండంత అం డగా 
నిలిచాయి. అడుగడుగునా తోడ్ప డి (ప్రోత్సహించిన 





తిరుమల తిరుపతి దేవస్థానం 
ఆధ్వర్యంలో ఉన్న వేదాధ్యయన సంస్థలో 
ఉన్నతోద్యోగిగా ఉన్నాను. పివిఆర్‌కె, 
ఉప్పలూరు సలహా మీద శిష్టా చార 
వేదాధ్యయన సంస్థగా నెం ధర్మొద్దరణకు నా 
ప్రాజెక్టు నెలకొల్పేరో దాన్ని ఐవిఆర్‌ కృష్ణారావు, 
ఎల్‌.వి సుబ్రహ్మ ణ్యం సమున్నత దీక్షతో కొనసా య. అయితే 
వారు ఉద్యోగించిన కాలం కృతయు గం. కాని ఇది కలియుగం. 
ఇప్పుడు కూడా 400 వెదనారాయణ స్కీములు పూరణ చెయ్యటం, 
కనుమూరి బాపిరాజుగారు ఆమోదించడం జరిగింది. ఈ 
వెదధర్మదీక్షలో సమిధను కాకపోయినా ప్రమి దనై వెలుగుతుండడం 
నా భాగ్యం. స్వామివారి సమక్షంలో అధిక ప్రసంగం చెయ్యవద్దని 
పెద్దల ఆదేశం. ఆజ్ఞా గురూణాం హే విచారణీయః. వారికి సాష్టాంగ 
ప్రణామం చెయ్యాలని వచ్చాను. దానికి అర్హతను ప్రసాదించమని 
వారిని వేడుకుంటున్నాను. 





- ఆకెళ్ళవిభిషణ శర్మ 











ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


అనేకమంది పెద్దలు, ధార్మిక శ్రేయోభిలాషుల సేవలను 
“దర్శనమ్‌ కలకాలం పదిలంగా గుర్తు చేసుకుంటూ 
ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ప్రస్తావనకు నోచుకో 
కుండా పోయినా, నిండు మనసుతో మన్నించాలని 
“దర్శనమ్‌ బృందం సవినయంగా వేడుకుంటున్నది. 


“'గురువందనమ్‌ 


“గురువందనమ్‌ కార్యక్రమంలో శృంగేరి జగద్గురు 
మహాసంస్థానం శ్రి శారదాపిఠం విశిష్టతపై సప్రమాణ 
సమాచార సర్వస్వంగా ఒక సంచికను ప్రచురించాలని 
“దర్శనమ్‌ సంకల్పించింది. ఇందులో పూజ్య శ్రీచరణుల 
బోధనలతో పాటు వివిధ కోణాల్లో శృంగేరీ అంశాలను 
ఆవిష్క రించేందుకు శక్తివంచన లేకుండా సమష్టి కృషి 
కొనసాగింది. ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు పి.ఎస్‌. 
గోపాలకృష్ణ, వరిష్ట పాత్రికేయ రచయితలు ప్రసాదవర్మ 
సంతోషికుమార్‌శాషగస్తి, ఎం. 
దత్తాత్రేయ శర్మ “శరదిందు' అస్టకాల రామ్మోహన్‌ల 
సారథ్యంలోని సంపాదకమండలి ఈ కార్యాన్ని 
నిర్వహించింది. పలువురు కవి, పండితులు తమ రచనలు 
సకాలంలో ్తంరతంచి గుతువందనక్‌ సర్వాంగ శోభితంగా 
రావడానికి తోడ్పడ్డారు. అపురూపమైన ఫోటోలు, 
రేఖాచిత్రాలు ఈ సంచికకు వన్నె తెచ్చాయి. మహత్తర 
యజ్ఞంలా సాగిన ఈ కార్యాచరణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 
ఎందర నహారరింబారంః అందరి తోడ్పాటు, 
భాగస్వామ్యంతో గులేవందనము. అలింనిన స్థాయిలో 
వచ్చింది. పూజ్య జగద్గురువుల కరకమలాల ద్వారా 
ఆస్తికలోకానికి చేరుకుంది. 

బాసటగా నిలిచిన... 


పం బాచంపల్లి 


చుట యం నిర్వహణలో అన్నివిధాలా బాసటగా 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





త్తు 


ai 


Cer! 


తనేం టం Tp, i 
+ ర... గళ శే 
wR బీ 


IP 
రాత సం 


నిలిచి (ప్రోత్సహించిన నత ఈ భత. ఓ భాగస్వామ్యం, 
తోడ్సాటుతోనే “దర్శనమ్‌ లక్ష్యం అంచనాలకు మించి 
నెరవెరింది. వేద గాయత్రీ అగ్రహారం అధినేత యల్లాప్రగడ 
ప్రభాకరశర్మ సనాతన ధర్మం కోసం శక్తివంచన లేకుండా 
చేయూత అందిస్తున్న క్రమంలోనే 'గురువందనమ్‌ 
నిర్వహణలో జి దార్యాన్ని ప్రదర్శించి సహకరించారు. ఇంకా 
ఎంటర్‌ అన్నివిధాలా సహకరించారు, విద్యుక్త ధర్మంగా 
కర్తవ్యాన్ని నెరవేర్సారు. రిద్ది ఈవెంట్స్‌ అధినేత అడ్డా 
శ్రీనివాస్‌, వారి బృందం అపూర్వ స్థాయిలో వెదిక 
రూపొందించి తీర్చి దిద్దారు. సాండ్‌. లైటింగ్‌ బాధ్యతను 
గణేశ్‌శర్మ నిర్వహించారు. వీణా డిజిటల్స్‌ అధినేత విజయ్‌ 
తమ బృందంతో ఆద్యంతాలు చక్కని 
తోడ్పాటునందించారు. లలితకళా తోరణంలో ఎందరెందరో 
నడుంకట్టి తోడ్పడ్డారు. వారందరి కృషి ఫలితం ma 
జగద్గురువుల విజయయాత్రలో 'గురువందనమ్‌' అపురూప 
సన్నివేశంగా నిలిచిపోయింది. 

ఇది ధర్మజ్యోతి కాంతి పుంజాలతో తెలుగు సమను 
ప్రభావితం చేయాలనే చిన్న ప్రయత్నం... ఇందులో 
ప్రత్యక్షంగా పరోక్షంగా పరిశ్రమించిన ప్రతీ ఒక్కరికీ 
“దర్శనమ్‌ సవినయ వందనము. 
- “శరదిందు” 











ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 






త్తు 





శం 


“శుతి సృతి పురాణానామాలయం కరుణాలయం 

నమామి భగవత్పాద శంకరం, లోకశంకరమ్‌” 

భగవంతుని అవతార ప్రయోజనాన్ని గురించి సాక్షాత్తూ 
భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మే 'యడాయుదాహి ధర్మస్మ 
గ్లానిర్బ వతి భారతః అభ్యుత్లానమధర్మస్మ తదాత్మానం 
సృజామ్యహమ్‌' అన్నారు. అంటే ఎప్పుడు ధర్మం క్షయమై 
అధర్మం ఆఅధికమువుతుందో అప్పుడు తాను జన్మిస్తానని 
చెప్పారు. “శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివస్య 
హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయగ్‌ం శివః అంటే- 
వచనాన్ననుసరించి శివకేశవులకు భేదం లేదు కాబట్టి 
సదాశివుడు కూడా భక్తరక్షణ, దుష్టశిక్షణ కోసం 
అవతరిస్తాడు. అవతారాలు ఆరు విధాలు. అంశావతారం, 
అంశాంశావతారం, కళావతారం, ఆవేశావతారం, 
పూర్ణావతారం, పరిపూర్ణావతారం. అయితే భగవంతుని 
అనేక అవతారాల్లో జ్ఞానదాతగా అవతరించడం మిక్కిలి 
శ్రేష్టం. శ్రీ మహావిష్ణువు జ్ఞానప్రదాతగా, హయగ్రీవ 
దతాత్రేయ రూపాలతో అవతరింపగా, సదాశివుడు 
దక్షిణామూర్తి రూపంతో అవతరించాడు. నలుగురు 
శిష్యులతో శంకరులు కలియుగంలో జ్ఞానదాతగా 
అవతరిస్తారని పురాణాలు వివరించాయి. ఆ లోకశంకరుల 
దివ్య చరిత్రను తెలుసుకోవాలంటే శ్రీమచ్చంకర శిష్యులు 
రాసిన శంకరచరిత్రలను చదవాలి. అయితే ఆ చరిత్రలన్నీ 
లభించడం లేదు. కానీ శ్రీ విద్యారణ్య విరచితమైన “శంకర 
దిగ్విజయ' గ్రంథంలో ప్రాచీన శంకర విజయముల సారం 


ఉన్నట్టు తెలుస్తోంది. 

ఒకసారి దేవతలు కైలాసానికి వెళ్లి పరమేశ్వరునికి సాష్టాంగ 
ప్రణామం చేసి ఈ విధంగా వేడుకున్నారు. మ్‌ పరమెశ్వరా! 
ఈ కలియుగంలో భూమి అంతా బౌద్ధమతస్తులతో, 
నాస్తికులతో నిండిపోయింది. వారి వల్ల వర్ణధర్మాలు, 
ఆశ్రమధర్మాలు లుప్తమైపోతున్నాయి. వేదనింద చేస్తున్నారు. 
సంధ్యావందనాదుల్ని ఆచరించేవాళ్లు లోపిస్తున్నారు. యజ్ఞం 
పట్ల విముఖతతో ఉన్నారు అని అనేక విధాలుగా వారి 
బాధల్ని విన్నవించారు. అప్పుడు శివుడు వారి మొరవిని విరి 
కష్టాలు తొలగించి మీ కోరిక నెరవేరుస్తానని చెప్పారు. 
దుష్టాచార వినాశం ధర్మస్థాపన శొలరుడత. కోనల 
వ్యాసభగవానుని బ్రహ్మసూత్రాల్ని సరైన అర్థ నిర్ణయం 
చేయడానికి తాను శంకర యతీంద్రుడనే పేరుతో 
భూలోకంలో జన్మిస్తానని చెప్పారు. నాలాగానే మీరు కూడా 
మనుష్య శరీరులై నన్ను అనుసరిస్తారని, లై అభీష్టం 
సిద్ధిస్తుందని చెప్పారు. అప్పుడు శివుని కుమారుడైన 
కుమారస్వామి భట్టపాదుడు అనే పేరుతో అవతరించి 
జైమిని ముని ప్రణీతమైన పూర్వమీమాంస సూత్రాలకు 
భాష్యాన్ని రాశారు. ఇంద్రుడు సుధన్య మహారాజుగా 
అవతరించాడు. సుధన్యుని రాజ్యంలో భట్టపాదుడు 
ప్రవేశించి ముందుగా బౌద్దుల్ని జయించి వైదిక మార్గాన్ని 
స్థాపించాడు. 

ఇదిలావుండగా కేరళ దేశంలో పూర్ణానదీ తీరంలో కాలటి 
అనె అగ్రహారం ఉంది. కాలరూపుడైన ఈశ్వరుడు 





దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





సరఠచరించ చూపి కాబట్టి దానికి కాలటి అలు 
వచ్చింది. ఆ అగ్రహారంలో విద్యాధిరాజు అనే 
మహాపండితుడు ఉండేవాడు. ఆయన భార్య ఆర్యాంబ 
వారికి చాలాకాలం వరకు సంతానం కలగలేదు. 
పరమేశ్వరుని ఆరాధించగా స్వామి కలలో ప్రత్యక్షమై సకల 
సద్గుణ సంపన్నుడైన, సర్వజ్ఞుజైన, అలాయురాయం గల 
ఒక కుమారుడు కావాలా? లేక విపరీత బుద్ధుల గల 
మూర్భులు, దీర్చాయుర్దాయం గల అనేకమంది పుత్రులు 
కావాలా అని అడిగాడు. సర్వజ్ఞుడైన ఒక కుమారుడు 
చాలని ప్రార్థింపగా పరమేశ్వరుడు అలాగేనని 
అనుగ్రహించాడు. ఆర్యాంబకు శివగురువు తన స్వప్న 
"వృత్తాంతాన్ని తెలియజేశాడు. ఆమె గర్భవతి అయింది. ఒక 
. శుభముహూర్తంలో ఆర్యాంబ శంకరుణ్ణి ప్రసవించింది. 
ఆ సమయంలో అద్వైత మతం కంటే భిన్నమైన ద్వైత, 
విశిష్టాద్వైత మతాల, బౌద్దాది మతాలకు చెందిన ఆచార్యుల 
చెతిలో ఉన్న వారి వారి మతాల్ని ప్రతిపాదించే గ్రంథాలు 
జారి క్రిందపడ్డాయి. ఉపనిషద్దేవతలు సంతోషించి తమ 
ఉపనిషద్యాకములకు సరైన  అర్జాన్ని చెప్పగల 
మహానుభావుడు జన్మించాడని ఎంతో సంతోషించారు. 
తాను రాసిన బ్రహ్మసూత్రాలకు అర్థ నిర్దారణ చేయగల 
సమర్శ్భుడు జన్మించాడని వ్యాసభగవానుడు కూడా 
ఆనందపడ్డాడు. శంకరునికి బాల్యం వచ్చిన తరువాత 
దేవతలు ఈశ్వరాజ్ఞ మెరకు పండితులు, శ్రోత్రియులైనవారి 
ఇళ్లలో పుట్టారు. 
శ్రీ మహావిష్ణువు విమలుని కుమారునిగా పద్మపాదుడనే 
ఓలుత నా లుదవుతు (ప్రభాకరుని కుమారుడుగా 









“ఇయు సు 


అ 


wr శ ల 


ah 


= i 
(- 


| 5] . 
య 


క. 


Tel 


హస్తా మలకుడుగా, బ్రహ్మదేవుడు మండన మిశ్రుడు 
తర్వాత సురెశ్వ రుడుగా, బృహస్పతి ఆనందగిరిగా, 
సనగంటనుడంగా, వరుణఆదిపుతు 
చిత్సుఖాచార్యుడుగా ఆవిర్భవించారు. ఇతర దేవతలు 
కూడా యడఠోచితంగా జన్మించి భగవత్సాద కృపకు 
పాత్రులయ్యారు. సరస్వతీదేవి దుర్వాసముని శాపంతో 
శోణానదీతీరంలో విప్రుని ఇంట సమస్త వెదశాస్తాలు 
తెలిసిన భారతి లాగా “ఉభయ భారతి అనే పేరుతో 
పుట్టింది. అరుం సంవత్సరంలో శంకరునికి 
ఉపనయమైంది. ఎ విద్యనైనా ఒక్కసారి చెప్పగానే 
శంకరుడు గ్రహించేవాడు. 
శంకరుడు బాల్యంలో గురుకులంలో చదువుకునేటప్పుడు 
ఒరకనా డర కకం ఒకనద బ్రాహ్మణుని ఇంటిక్‌ వెళ్లాడు. 
అతని ఇల్లాలు శంకరునికి బిక్ష పెట్టడానికి ఎమిలేక ఒక 
ఉసిరికాయని ఇచ్చింది. శంకరులు కనకధారాస్తవంతో 
లక్ష్మిదేవిని ప్రార్థించి కలకామలక వృష్టిని కురిపించి వారి 
దాందాంని  నోగిలాతు. అల కారాల అతా 
చెసుకోమని కోరగా, సంసారాన్ని అంగీకరింపక ఆమెను 
ఒప్పించి కొన్ని రోజుల తరువాత మళ్లీ వస్తానని చెప్పి 
వేదాంత విద్యా ప్రతిష్టాపన కోసం బయలుదేరాడు. గోవింద 
భగవత్సాదుల్సి ఆశ్రయించారు. యోగశక్తితో వ్యాకరణాన్ని 
పతంజలి దగ్గరనుంచి (౧బాంచారు. వ్యాసభగవానుని 
దర్శించి, తాను. రచించిన భాష్యాన్ని వినిపించి 32 
సంవత్సరాల ఆయుర్దాయం కలిగేటట్టు వరం పొందారు. 
- ఆచొర్య ఎలవర్తి విశ్వనాధరిష్సి 


తెలుగు శాఖ 


అరుణుడు 

















140 


ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 





'గురువందనమ్‌'లో శ్రీ చరణుల అనుగ్రహభాషణం 


వరమభయముదారం వ్రస్తకం చాక్షహారం 
మణివలయమనోజ్జైః పాణివద్శైరధానా । 
నీతవననలలామా కున్రముక్తాభిరామా 
వనతు శళినిభాన్వా వాచి వాగ్రైవతా నః ॥ 


“ఈ లోకంలో కనవడే 84 లక్షల జీవరాజుల్లో 
మనుష్యుడ అత్యంత _ ేన్టమైనటువంటి వాడని 
శాస్త్రములలో నృష్టంగా చెప్పబడి ఉఊన్సుది. ఎందుకని 
మనిషికి ఈ గొప్పతనం వచ్చింది. మిగతా (పాణుల్లో 
లెనటువంట ఎ వెళిష్ట్యం మనిషిలో ఉన్తుది అనే విషయాన్ని 
మనం కొద్దిగా ఆలోచించాలి. సామాన్యంగా చూస్తే ప్రాణుల 
వ్యవహారానికి, వమన వ్యవహారానికి ఎక్కువ తేడా 
కనిపించడం లేదు. శంకరుల వారు తమ భాష్యంలో 
లెలబిబ్బారు. 

పాణుల వ్యవహారం మన వ్యవహారం సమానంగా 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య 
= శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





ఉంది. ఎలాగని అంటే ప్రాణులకు ఎవరైనా ఆహార 
పదార్ధాలు తీనుకుపోతే వాటి వెంట వడతాయి. ఎవరైనా 
కొట్టడానికి పోతే వరుగెత్తుతాయి. మనం కూడా ఎవరన్నా 
మనకేదన్సా ఇద్దామని వస్తే వాళ్ళ వెంటవడుతున్వాం. 
మనని కొట్టడానికి వస్తే వరుగెత్తుతున్నాం. ఈ విధమైన 
వ్యవహారాన్సి చూస్తే పశువులకు, మనకు ఈ విధమైన తేడా 
కనిపించకపోయినా మనిషి మాత్రం చాలా ఉత్కష్టుడు, 
శేషుడు అని దెన్నిబట్టి శాస్త్రం చెప్పింది అనేటటువంటి 
ద్రళ్ళకు ఒక్కటే జవాబు ఎది అనంటే మనిషికి 
ఉండేటటువంటి ఒక యోగ్యత ప్రాణులకు లేదు. ఆ ఒక్క 
యోగ్యత ప్రాణులకు లేనందువల్ల వాటన్సిటికంటో 
మనుమ్యుడు శ్రేష్టుడు అని శాస్త్రం చెప్పింది. 

ఎమిటా యోగ్యత? ప్రాణుల్లో లేనటువంటి యోగ్యత 
ఎమిటి మనుష్యుల్లో ఉన్నది అని మనం అడిగితే దానికి 
జవాబు మనుష్యుడికి ధర్మాన్సీ ఆచరించడానికి యోగ్యత 
అనేది ఉన్హది. ఆ యోగ్యత ప్రాణులకు లేదు. ధర్మాన్చి 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 


అ 





ఆచరించేటటువంటి యోగ్యత మిగిలిన ఎ జప్రాణులకు 
లెనందువల్ల ఆ యోగ్యత మనుమడు ఒక్కడికే 
ఉన్సుందువల్ల మునుమ్యుడు ఉత్భృష్ణుడు అని శాస్త్రం 
చెప్పింది. కాబట్టి ఆ ప్రాణుల్లో లేనటువంటి యోగ్యత 
ఎదైతే ఉందో దానిని మనం ఉపయోగించు కోనట్లయితే ఆ 
ప్రాణులకు మనకు ఎమి తేడా లేదు. కాబట్టి వాటి కంటే 
మనం ఉత్భృష్ట అని వించుకోవాలనంటే మనం తప్పకుండా 
ధర్మాచరణం బేయాలి. అవ్వుడే చట తొంటి 
ఉత్కషమ్టులం కాగలుగుతాం. 
ఆ యోగ్యత మనిషికి ఉంది... 

ధర్మాన్ని ఆచరించడానికి కావలనిన యోగ్యత మనిషికి 
ఎలా ఉఊన్తుది అంటే మనిషికి మాట్లాడడానికి నోరు ఉన్నది. 
వూజించడానిక చెతులున్నాయి. ఆలయానికి ఎళ్ళడానిక్‌ 
కాళ్ళు ఉన్నాయి. భగవ్‌ కథా శ్రవణం బేయడానికి 
బెవులున్నాయి. భగవంతుని యొక్క నిర్మాల్యాన్సి 
ఆ(భూణ్‌ంచడానికి నాసిక ఉన్నది. గ అయ... యొక్క 
పాదోదకం స్వీకరిం చడానికి జిహ్వ ఉనుది. ప్రాణులకు 
బెవులునాయి కాని ఆ భగవత కథా (శ్రవణం బెయ్యాలని 
వాటికి తెలియదు. కాళ్ళున్నాయి కాని ఆలయానికి వెళ్ళడం 
వాటిక తెలియదు. భగవంతుని వూజ చెయ్యడానికి 
చేతులనేవి లేవు. భగవన్వామోచ్చారణం చెయ్య డం వాటికి 
రాదు. కర్మానుజ్ఞానం చెయ్యటానికి కావలసిన యోగ్యత 
లేదు. ఇది మన కునది. మన యొక్క శరీర రచన 
ధర్మానువ్ణానానికి తగినట్టుగా భగవంతు డీచ్చాడు. ఈ రచన 
వేరే ఎ (్రాణీకీ లేదు. అందు వల్లనే ధర్మానుష్ణానానికి 
తగినటువంటి ఈ జన్మను ఇంత లం ధర్మాన్ని) 
ఆచరించకపోతే మనం అత్యంత నికృష్ణులం అయిపోతాం. 
అందుక లోకంలో మహాత్ముడు అని ఎవరిని అనాలి? 
కొంతమందంటారు బాగా డబ్బు నంపాయిస్తే వాడు 
మహానుభావుడు. లేదు లేదు బాగా విద్య చదివితే వాడు 
మహానుభావుడు. లెదు లెదు అధికారం 'నంవాథి స్తే వాడు 
మవోనుభావుడు. లేదా శారీరకమైన శక్తి నంపాదిస్తే 
మహానుభావుడు. కానీ ఇవేవీ ఈ ప్రళ్ళకు జవాబులు కావు. 
శంరఠరుల వారు ఒకచోట చెప్పారు తమ వంక 

యోహా ఇవ్హాది లక్షణం కర ఆచరతి 

తమ్‌ లోకాహి ఆచక్షతే ధర్మం చ రత్వమ్‌ మహాత్మనః ॥ 

ఎవడైతే శాస్తోక్సమైన కర్మాచరణ చేస్తాడో వాడినంటారు 
ఈయన మవోత్ముడని. వాడిని ధర్మం చ రత్యమ్‌ 
మహాత్మన అని విలుస్తారు. అంటే శంకరుల వారి కాలంలో 
ఆ ధర్మాన్సి ఆచరించేటటువంటి వాడికి అత్యునుతమైన 
స్థానం ఉండేది. ఇవాల్లికీ ధర్మం ఆచరించేవాడీక అత్యున్తుత 
స్థానం వివేకుల దృష్టిలో అవివేకుల దృష్టిలో లేకపోవచ్చు. 


హీ 


జ 














య (| 





ఈ ధర్మాన్ని) ఆచరించాలి అని చెప్పినప్పుడు కొఠతమతిదిక 
కొని ప్రశ్లలున్నాయి. Sys ధర్మం ఆచరించడ మంటే 
అర్థం? ఏమి చెయ్యమంటారు. మీ శక్తికి తగినట్టు 
ఆదరించండి. అంటే ఏం చెయ్యాలి? అదీ చెప్పండి. 
భగవన్నామ జవం చెయ్యండి. యథాళక్తి ఇంకోడికి 
ఉపకారం చెయ్యండి. మాతావితరు లను సేవించండి. 
ఇవన్నీ ధర్మాలె. 

సంధ్యావందనం బెయ్యండీ అని చెబితే 
రింతవూతదడగారు నన్ను వ. నంధ్యావందనం 
చెయ్యండి, గాయత్రీ జపం చెయ్యండి అని చెపుతున్నారు. 
ఇవన్నీ వెనకటి కాలంలో వాళ్ళకు బాగా అవకాళం ఉండేది 
కాబట్టి చేస్తూ ఉండేవాళ్ళు. మాకు నుతరాము అవకాళం 
లేదు. ఇవన్సీ చెయ్యమంటే మేం ఎలా చెయ్యం? పొద్దున 
లేచాముంటే ఆరు గంటలకు ఆఫీనుకి వరు గెత్తాలి. 
పిల్లవాడు న్మూలుకి పరుగెత్తాలి. ఎడు గంటలకి ఇవన్నీ 
బెయ్యముంటె ఇవాళ మాకు కుదురుతుందా? కాబట్టి 
మాకు అను గుణంగా ఉండేట్టు ధర్మనంహిత తయారు 
చెయ్యండి. మీరు జగద్గురు వుల స్థానంలో ఉన్నారు. దాన్చి 
తయారుచెయ్యడానికి మీకు అధి కారం ఉన్సది అని 
కొంతమంది నన్ను వ్రల్చించారు. 

నేను వాళ్ళకు చెప్పాను- “ళంకరా చార్యులవారు ఈ 


(ము 


















ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


పీఠాన్సి స్థావన చేనింది ధర్మాన్సి తారుమారు చెయ్యడానికీ 
కాదు. జనం ధర్మాన్సి అనునరించేలా చెయ్యండి అనడం 
కోసం ఈ పీఠాన్చు న్థాపించారాయన. ఈ పీఠంలో కూర్చుని 
నేనెలాగ ధర్మాన్ని తారుమారు చెయ్యమని చెప్పను నీకు.” 
ఉన్నంతలోనే ఆచరించు... 

మరి మా గతేమిటి? అని అన్ఫారు. ఎం లేదు శాస్త్రంలో 
నీకు ఎంత చెతనయితే అంత చెయ్యి అని చెప్పబడియ 
ఉన్తది. వెనుకటి వాళ్ళు గంటల తరబడి సంధ్యావందనం, 
గాయత్రీ చేసేవాళ్ళు. నీకు గంటల తరబడి చెయ్యడానికి 
లేకపోయినా ఒక వది నిమిషాలు చెయ్యవయ్యా. అది నీకు 
చేతకాదని ఎలా అంటావు. నీకు దానిక్కూడా టెము లేదు 
అని చెబితే ఎవడూ నమ్మడు. నీకు టి.వి. చూడడానికి, 
న టా అర్హగంట తాంగ్‌ చెయ్యడానికి 
టైమున్నది, మిగతావాళ్ళలో బాతాఖాని చెయ్యడానికి 
టైయున్చది. వది నిమిషాలు నంధ్యావందనం బెయ్యడానిక్‌ 
టైము లేదంటే ఎవడైనా నమ్ముతాడా. 

నమ్మడానికి బలులెదుః అందువల్ల సం 
నంధ్యావందనం ఎంతవరకు చెయ్యడానికి విలైతే 
అంతవరకు చేని నీవు ఆఫినుకు పో. దానివల్ల నీకు 
(శ్రేయస్సు కలుగుతుంది. ఎళ్ళు నన్మడగటం ఎమిటింటే 
అలాకాదు నంధ్యావందనం ఎగగొట్టి డౌగిక మార్గం 
బెవ్పండి. దానికి మార్గం లెదు. అలా మాధ్గం ఉఊనుదని నేను 
చెప్పానంటే నేనీ స్థానంలో ఒక్క నిమిషం ఉండకూడదు. 
శాప్రాన్లి మనం ఎన్నడూ కూడా డఉల్లంధఫుంంచడానికి 
వీలులేదు. మనకు చేతనైనంత వరకే చెయ్యచ్చు. దాన్చి 
భగవంతుడే చెప్పాడు. 

“శ్రేయాన్‌ న్వధర్శో విగుణః 

వరధర్శాత్వనుష్టతాన్‌ 

నిగుణో విశ్వధర్శః శ్రేయాన్‌” అన్నాడు. నిగుణః నీవు 
చెయ్యటంలో కొంత న్యూనత రావచ్చు. నివు అంత ఎక్కువ 
చెయ్యడానికి ఎలు లేకపోవచ్చు. దానికి నేను ఒక 
ఉదాహరణ బెప్పేను. ఒక న్మూలులో చదువుతుండే 
విల్లవాడు పరీక్షకు వెళ్ళాడు. వెళ్ళడం తోటే వాడి చెతికి 
క్షళ్లన్‌ పేవ రిచ్చారు. వాడు క్వుళ్ళున్‌ పేపర్‌ చూనుకున్నాడు. 
నూరు మార్కుల కున్భాయి ద్రళ్లలు. వాడికది చూడ్డంతోటే 
అర్థమైపోయింది నేను నూరు మార్కులకి జవాబులు 
రాయలేను అని. అప్పుడు వాడేం చేస్తున్నాడు. నేను నూరు 
మార్కులకి జవాబులు రాయలేను అని బ్లాంక్‌ పేవల్‌ 
ఇస్తున్నాడా? అధవా 40 మార్కుల్నకనా రాయాలని ప్రయత్తి 
స్తున్నాడు. నూటికి నూరు మార్కులకి రాయలేనని ఎవడు 
బ్లాంక్‌ వం! ఇవ్వడం లేదే. అలాగే నీవు కూడా ధర్మాన్సి 
నూటికి నూరుపాళ్ళు అనునరించడానికి వీలులేకపోయినా 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశి 






త్తు 


ఆ ఆ 
ష్ట సంచిక 





నీకు ఎంత బెతనౌతుందో అంత చెయ్యి. దాన్నే 
భగవంతుడొకబోట చెప్పాడు 'న్వల్దమవ్యన్య ధర్మన్య 
త్రాయతే మహతో భయాత్‌ దీన్ని ఎ కొద్దిపాటిగా నీవు 
ఆచరించినా దీనివల్ల నీవు శ్రేయస్సు పొందగలుగుతావు. 
కాని దీన్సి నర్వాత్మన వదిలేదెలాగా అని మాత్రం ఆలోచన 
చెయ్య వద్దు. ఆ ఆలోచన ఎలా ఉందంటే ఆ బ్లాంక్‌ 
పేపరు ఇచ్చి వచ్చిన విద్యార్థిలాగా ఉంటుంది. వాడు బ్లాంక్‌ 
పేపర్‌ ఇచ్చివస్తే ఎన్సటికీ పాను కాలేడు. అలాగే నీవు 
ధర్మాన్సి నర్వుదా వదలి పెట్టావంటే ఎన్సటికి నీవు (శ్రేయస్సు 
పొందడానికి వీలులేదు. 
'సత్యం వది అనేదే శాస్రం 

అందువల్ల ఇంకొక ప్రళ్ల- మిరేమంటున్నారు కాలానికి 
తగినట్టుగా అంటున్నారు ధర్మానికి కాలదోషం లేదు. సత్యం 
చెప్పడం ధర్మం అని అన్నారు. అదేమన్నా మారుతుందా? 
కొంతకాలానికి అనత్యం బెప్పడమే ధర్మం అవుతుందా? 
వెయ్యేళ్ళకి వూర్చుం సత్యం వది అనేది శాస్త్రం. ఇవాల్టికీ 
అదే శాననం ఇంకా వెయ్యేళ్ళయినా అదే శాననం. ఎన్సటికీ 
'అనత్యం వద అన్హది శాసనం కాదు. అందువల్ల ధర్మానికి 
కాలదోషం లెదు.కాలానికి అనుగుఠాంగా ధర్మము యొక్క 
స్వరూపాన్ని వరివర్తనం చెయ్యాలి అనే నిడ్దాంతాన్సి మనం 
నర్వదా ఒవ్వుకోవడానికి వీలులేదు. మన యొక్క శక్తిని 
అనునరించి మన సామ ర్యాలి) ఆఅనుంరింబు నున 











అవకాళాన్సి అనునరించి ధర్మాన్సి ఆచరించాలె తప్ప 
ధర్మాన్ని నర్హదా త్యజించ కూడదు. విడవకూడదు. అలా 
ధర్మాన్సీ మనం విడిబేశామంటే అవ్వుడు మనం ధార్మికులం 
ఎలా అవుతాం? 


మరొక ద్రళ్ళ మాకు నంధ్యా వందనం బెయ్యడానిక 
ఎలులేదు. తత్‌ స్థానంలో వేరే ఎదైనా చెప్పండి అని 
అంటున్నారు. మరి దానికి మటుకు నీకు అవకాళం 
ఎక్కడుంది? దానికి అవకాళం ఉండేట్టయితే ఇదే చెయ్యి. 
కాబట్టి. మనం ధర్మం విషయంలో కుతర్కాలు 
చెయ్యకూడదు. అది అసలు విషయం. శంకరులవారన్నారు 
“దున్‌ తర్కాలత్‌ నువిరమ్యతా...” కుతర్భం చెయ్యడానికి 
బీలులేదు. 

నను ఒకడు వల్చించాడు “లోకంలో ఇన్చి 
(పాణులుంటో Fos వధు చెయ్యకూడదని 
మెరెందుకంటున్నారు?” అని. నేనన్నాను “లోకంలో ఇన్ఫీ 
పాణులుంటే నేషనల్‌ యానిమల్‌ అని టైగర్‌ ఒక్కదాన్నే 
ఎందుకు చెవుతున్నారు. మిగతావి నేషనల్‌ యానిమల్‌ 
కారూడదా? రాష్ట్రియ వళువులు కాకూడదా. _టెగరొక్సటె 
కావాలా? దానికి మీదేమిటి సమాధానం?” దానికి మావద్ద 
సమాధానం లేదండి. అయితే ఈ దళ్ళ ఎట్లా అడుగుతావు 
నన్ను. కాని ఈ ద్రళ్ళకు సమాధానం ఉన్నది. ఎమిటి 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశి 






త్తు 


ఆ ఆ 
ష్ట సంచిక 


సమాధానం. ఆంటి గోవ .వం చెయ్యకూడదు అని 
శాస్త్రంలో నిషేధం ఉన్నది. “మా గానునాగమది కిం వధిన్ల” 
అని శాన్రంలో నిషేధం. నిరవరాధి అయిన గోవును 
వదంబమాతదూ. ముని శా(స్తాన్స (ప్రమాణంగా స్వీకరించిన 
వాళ్ళం. మనం నాస్తీకులం కాదు. మనం ఆస్తికులం. 
నాస్తికులకు ప్రమాణం కాకపోతే వాళ్ళ విషయం మనకక్కర 
లేదు. అది ఒక కారణం. ఇంకొక కారణం ఎమంటే మిగతా 
ఎ (ప్రాణి వల్లా కలగ నటువంటి ప్రయోజనం గోవు వల్ల 
మనకు కలుగుతున్తుది? గోవు యొక్క వాలు, పెరుగు, 
నెయ్యి, గోమూత్రం, ఆవు వంచితం ఇవన్సు మనకువయోగ 
మయినటువంటివే. వేరే ఎ ప్రాణి యొక్క మూత్రం గానీ, 
వురీషం గాని మనం తీనుకోము. గోమూత్రం మాత్రం 
తీసుకుంటాం. 
కుతర్మాలు చెయ్యవద్దు 

అదే దిధంగా శాస్తాన్సి మనం టప్రళ్సించడం మనకు 
అనుచితమైన వని అవుతుంది. దాన్నే వుబ్బుకుని 
భోగవత్సాదు లన్నారు. 'దున్‌ తర్కాతను విరమ్యత' 
ధర్మశాస్త్రంలో చెప్పేరు. శ్రుతి, స్మృతి అంటే ధర్మశాస్త్రం. 
ఎట్ల మీద కుతర్కాలు చెయ్యటం అనేది నర్వుదా 
ఆఅనుణితర. ందుతోంట ఇద సరకు ధర్మాన్ని) 
బోధినస్తుండేటటువంటివి. వాటినే మనం టద్రశ్సిస్తున్భా మంటె 
ఎ ఉపాధ్యాయుడి వల్ల మనం విద్యను గ్రహిస్తున్నామో ఆ 
ఉపాధ్యాయుణ్ఞ శంకించినట్టు. నగరం అలరు జ్ఞానాన్ని) 
బ్రబోధిస్తున్నాడో ఆ గురుబునై మనరి౨కం తెలును ఆంజ. 
మెరు చెప్పేది చదువేనా అని మనం గురువునే అడిగితే ఇక 
ఆ గురువు దగర మనం జ్ఞానాన్సీ ఎలా పొందగలుగుతాం. 
అందుకే ఒక బోట చెప్పేరు. 'అంతేవాన్యనంతే వాని భవతి 
గురావనైగుణ మావత్యమానః' గురువు యందు ఆజ్ఞానాన్సి 
ఆరోవించేటటు వంటి శిష్యుడు శిష్యుడే కాదు. ఆ గురువు 
నికు విద్యని చెబుతున్నాడు. ఆయన వద్ద విద్యను 
నేర్చుకుం టున్భావు. మళ్ళీ ఆయనకు ఎమొచ్చు అని 
అడుగుతున్నావు. ఎంత ధూర్తతనం. అలాగే శాస్తాన్సి ఆ (జ్ర 
తి స్మృతులు మనకు ధర్మాన్ని తెలియజేసేటటు వంటి 
వారం (వల్చిస్తే అది కూడా అవరాధమౌతుంది. 
అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా ధర్మాన్చి ఆచరించే 
విషయంలో ఉపేక్రాభావం ఉండకూడదు మనకు. ఎవో 
అనవనర మైనటువంట్‌ కారణాలు చెప్పి ధర్మాన్తానా 
నుంచి తప్పించుకోవడమనేది నర్వుదా అను బితం. దిని 
మనం జ్ఞావకంలో పెట్టుకోవాలి. దానికి లెనిపోని కారణాలు 
చెప్పడం. అలా కారణాలు చెప్పి తప్పించుకోవడం వల్ల 
మనకు జరిగే టటువంటి ప్రత్యవాయం ఎదైతే ఉందో దాన్ని | 
పరిహరించుకోవడం ఎవడికీ సాధ్యం కాదు. 











ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశి 


ప్‌ రే శ్‌ 
ad ft 
of 
eT hy: ళీ 
ఓ రీ 
ల 


శే 


7 


ఆ రెండూ పాపాలై... 

(వ్రత్యవాయం అనే శబ్దం ఒకటి శాస్త్రంలో ఉంది. దానికి 
పాపం అని అర్ధం ఎలాగైతే ళానశ్రంలో చెయ్యకూడదను 
దానిని చేస్తే పావం వస్తుందో. అలాగే చెయ్యి అన్నదాని) 
చెయ్యక పోయినా కూడా పాపం వస్తుంది. రెండూ పాపాలే. 
కాబట్టి ఎదైతే చెయ్యకూడదని శాస్త్రం చెప్పిందో దాన్సి 
చెయ్యకూడదు. ఎదైతే చెయ్యమని శాస్త్రం చెప్పిందో దాన్స్ది 
వ్‌. అందుకే ఒక భక్తుడు భగవంతుని దగ్గర 
ప్రార్థించాడట. రోజూ రెండు పాపాలు నేను చేన్తూనే 
ఉన్నాను. “యత్మృత్యం తన్స కృతం, యదకృత్యం 
రృత్యవత్‌ తథా చరితమ్‌ శాస్త్రం ఎదైతే చెయ్యమని 
చెప్తుందో దాన్సి నేను చెయ్యటం లేదు. దేన్ని శాస్త్రం 
బెయ్యద్దని చెపుతుందో దాన్సి చెస్తూనే ఉన్ఫాను. రెండు 
రకాల తప్పులు నావల్ల రోజూ జరుగుతూనే ఉన్నాయి. 
విటికి ఎం ప్రాయళిత్తమో నాకు తెలియడం లేదు. నీ 
నామస్మరణం చెస్తాను. దానితో నాకు ముక్తిని ప్రసాదించు 
అని అడిగేడు. 

కాబట్టి మనుష్యుడికి ఎ కారణం వల్ల మిగతా ప్రాణుల 
రంటై ఉత్కర్ల అనేది ఉనుదో, ధర్మానుష్ణానానికి యోగ్యత 
అనేదాని నరిగ్గా ఉవయోగించుకోనట్లయితే ఈ జన్మ 
వ్యర్ధమౌతుంది. ఒక విషయం మనం తెలునుకోవాలి. ఈ 
మనువ్య జన్మ మళ్ళీ మనకొన్తుందను గ్యారంటి లేదు. 






త్తు 





ఆ 


జ్ర 


సంచిక 





మళ్ళీ ఎదో (ప్రాణి జన్మ వచ్చిందంటే అప్పుడేం చేస్తాం. 
ఇదేదో మన వూర్వువుణఖ్యం వల్ల వచ్చింది. ధర్మాను ప్పానానికి 
తగిన శరీరం వచ్చింది. ఈ సమయంలో మనం వివేకాన్సి 
ఉపయోగించుకుని. ధర్మాన్సి ఆచరింబినట్లయితే ఇంకా 
ఉత్భప్టమైన శరీరం మనకు లభిస్తుంది. ఇప్పుడు ళు. 
అనిని కలతో ధర్మాన్సి ఆచరించక ఈ దుర్లభమైన 
మనువ్యజన్మ వ్యర్థం చేనుకున్సామంటే మనకంటే అవివేకి 
ఎవడూ ఉండడు. కాబట్టి మనం అవివేకులం కాకూడదు. 

లయ ల ల తవు అని నిర్ణయించుకునే 
శక్తి మనకిచ్చాడు. నివ్వుమిద చెయ్యి పెడితే కాలుతుందనే 
బుద్ది మనకిచ్చాడు. దారిలో పోతున్నాం. అక్కడ గొయ్యి 
ఉన్సది. ఆ గోతిలో వడకూడదు కాబట్టి ఆ దారిలో 
పోకూడదు అని తీర్మానించుకునె శక్‌ మనకిచ్చాడు 
ఖుగనంతుడు. అలాగే వది ధర్మం? Se అధర్మం అనేదాన్సి 
శాస్తం చెబుతుంది, పెద్దలు చెబుతున్నారు. శాస్త్రంలో ఇంకో 
మాట బెప్పారు. ధర్మాధర్మాల యొక్క స్వరూపాన్చి నీవుగా 
తీర్మానం చెయ్యడానికి నీకు శక్తి లేకపోయినా పెద్దలు 
ఎదయితే ధర్మమార్హాని చూపిస్తారో దాంట్లో నడువు నువ్వు. 

“ఏతత్‌నత్‌ బ్రాహ్మణాననామరిహిన యుక్తాయుక్త: 

పరోక్ష ధర్మాకొమాస్తు యధథాతేతత్ర వర్తేరన్‌ 

యధాౌతత్ర వర్తేచ...” నీకేమన్నా నందేహం వచ్చిందంటే 
ఆ నందేవోన్సి నీ అంతట నీవు శాస్ర పున్తకాన్సి తీనుకుని 
పరిహారం చేసుకునే యోగ్యత నీకు లేకపోవచ్చు. దానివల్ల 








ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


ప్రమాదం లేదు. పెద్దవాళ్ళు ఆ విషయంలో ఎవిధంగా 
నడుచుకుం టున్సారో ఆ విధంగా నడువు చాలు. నీకు 
శ్రేయం అవుతుంది అని న్మృతియే చెప్పింది. కాబట్ట 
ఎవిధంగాను మనం ధర్మం విషయంలో ఉపేక్షాభావంతో 
ఉండడానికి వీలులేదు. 

యధాళక్తి- మనశక్తికి తగినట్టుగా. ఎవడినీ నీ శక్తికి 
పంటి ధర్మం ఆబుఠతితంబముని అ శాస్త్రంలోను చెప్పలేదు. 
ఇంకొకడికి దానం చెయ్యమంది శాస్త్రం. ఎంత చెయ్యాలి ని 
చేతిలో ఎం తుందో అంత చెయ్యి. ఒకాయన లక్ష 
రూపాయలు విరాళం ఇచ్చాడు. నీవూ లక్ష రూపాయలు 
ఇవ్వాలని ఎక్కడా లేదు. నీ చేతిలో వది రూపాయలు 
ఉన్తుది. ఐదు రూపాయలు విరాళం ఇవ్వు బాలు. లక్ష 
ఇచ్చినవాడికి ఎంత పుణ్యమో నీకూ అంతే వుణ్యం. ఇద్దరికీ 
ఒకటే వుణ్యం. లక్ష రూ పాయలు ఇచ్చే శక్తి ఉన్నాయనకి 
పది రూపా యలు వుణ్యం రాదు. నీకా శక్తి లెదు నీవిచ్భే 
ఐదు రూపాయలతోనే వుణ్యం వస్తుంది. కాబట్టి శాస్త్రం గీ 
యొక్క శక్తిని, అవకాశాన్ని, సామర్హ్యాన్సి అనున రించి నీవు 
ధర్మాచరణ చేసి శ్రేయ న్ఫును పొందమని చెప్తుంది. ఆ 
శాస్త్రం యొక్క ఉవదెశాన్సి మాతం మనం నర్వుదా 
మనన్స్ఫులో ఉంచుకోవాలి. అదే విధంగా ఆచరించాలి. 
(కేయన్సును పొందాలి. మన వూర్వీకులు ఇదే మార్గంలో 
వజ్బెరు కదా. 

ఎవళ్ళనడిగినా ని తండ్రి, తాత గురించి అడిగినా- మా 
తాత త్రికాల నంధ్యావందనం, వట్కాల ళివవూజలు, 
నిరతాన్సదాత అని చెవ్లుకుంటూనే ఉంటాం. ఆయనింట 
అతిథికి భోజనం పెట్టకుండా ఆయన భోజనం కరంగా! 
యాం 6 ముఠల చేస్తున్నారు. ఒక్క అతిథికి ఒక్క 
రోజయినా భోజనం పెట్టారా? మీ తాతగారు చేసేరు, 
ముత్తాత గారు చేసేరు అని అంటే లాభమేముంది? మీరు 
ఆ వని చెయొ్యొడ్దా. కాబట్టి మన తాత ముత్తాతలు ఎ 
ధర్మాన్సి అనున రించి (శ్రేయస్సును పొందేర్తో వాళ్ళ యొక్క 
వంళంలో వుట్టిన మనక్కూడా అదే ఆచరణీయం 
అవుతుంది. దాని వల్లనే మనం శ్రేయస్సును పొంద 
అలసంద తప్ప జరి మార్గం లేదు. ఈ ధర్మాన్ని అబ 
చెయ్యడానికే భగవత్సా దులు అవతరించారు. ఈ 
చతురామ్మాయ వీఠస్థాపన చేసేరు. మీరు ఎల్లకాలమందు 
జనులకు ధర్మ ప్రబోధం చేస్తూ ఉండాలని ఆ పీఠాల్లో 
తాము వ్రతిష్టించి నటువంటి శిష్యులకు ఆదేశించారు. 
చయం ఈ ధర్మ ద్రచారం బెయ్యడ అనలా 
జరుగుతున్నది. మేము భాగ్యనగరం వచ్చి 20 ఏళ్ళవుతోంది. 
ఈ 20 ఎళ్ళలో శృంగేరిలో అనేక మై నటువంటి కార్యాలు 
చేయిం చడమైనది. కాళ 2౦ బళ్ళు త. నగరం 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 








అ 


రాకుండానే ఉన్నాననెటువంటి చింత నాక్కూడా ఉఊన్సది. 
మా ఆకాంక్ష కూడా అదే... 

ఇందాక ప్రసాదుగారు చెప్పినట్టు “బాబూ మళ్ళి 20 
ఎళ్ళ తరువాత రావాలని నియమం పెట్టుకోకండి. 20 ఎళ్ళ 
తరువాత ఎలా వస్తా? అప్పటికి నాకు 82 ఎళ్ళు వస్తాయి. 
అప్పటికి రావడానికి ఎలుకాదు. కాబట్టి 20 ఎళ్ళ సావకాళం 
చెయ్యడానికి ఎలులేదు. కాని మా భాగ్యనగరంలో 
ఉండేటటువంటి శిష్యుల యొక్క _ (శ్రద్దాభకళ్తులు 
అవర్హనీయమై నటువంటివి. నేను ఈ 20 రోజులూ మా 
నల్లకుంట శంకరమలఠంలో చూస్తూ ఉన్నాను కదా ఆ 
(భద్దఠు, ఆ భక్తికి ఎంత ప్రశంన చేసినా చాలదు. అటువంటి 
లా నంన్కారం కలిగినటువంటి శిష్యులు వేలాది నంఖ్యలో 
ఈ భాగ్యనగరంలో ఉన్సవ్వుడు మిమ్మల్సి అవ్వుడవ్వుడు 
వచ్చి చూడాలి అనేటువంటిది నా ఆకాంక్ష కూడా. 
భగవంతుడు దాని నెరవేర్హాలని చట రూడా భగవంతుణ్ణ్‌ 
డ్రార్థిస్తున్నాను. 

“దర్శనమ్‌” వత్రిక ఎనిమిది నంవత్సరాల నుంబి 
అత్యంత ఉవయుక్తనైైనటువంటి నమాచారాన్సి మన 
ధర్మానికి ఎమాత్రం వ్యత్యాసం రాకుండా ఉండేటటువంటి 
జనులకు ధర్మ విషయేకమైన నమాచారాన్సి అందిస్తూ 
ఉన్సది. ఆ దర్భనమ్‌ పత్రిక చేసే కృషికి నేను చాలా 
సంతోషించాను. వారి కృషిని అభినందిస్తున్నాను. అందుకే 
వారు తమరు హైదరాబాదులో ఉనప్పుడు ఒక సార్వజనిక 





ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


దిగెజయంగా జగద్గురువుల విజయయాత్ర 

శ్రీశృంగేరీ శారదా పీఠాధీశ్వరులు అనంతశ్రీ విభూషిత శ్రీ 
భారతీతీర్ణ మహాస్వామి వారి విజయయాత్ర తెలుగునాట 
దిగ్విజయంగా కొనసాగుతోంది. శంషాబాద్‌ సమీపంలోని 
శారదానగర్‌లో నిర్మించిన శంకర మఠం, శ్రి శారదాచంద్ర 
మౌళిశ్వర స్వామి దేవాలయాల్లో కుంభాభిషేకం, 
విగ్రహట్రతిష్ట, అనంతరం నవంబరు 25న జగద్నురు 
శ్రీచరణులు భాగ్యనగరం చేరుకున్నారు. బర్కత్‌పురా 
చమన్‌ నుంచి నల్లకుంట శంకరమఠం వరకు కన్నుల 
పండుగగా కొనసాగిన శోభాయాత్రతో జగద్గురువుల నగల 
అశ 2రిగలది ంకత నురంలో యాల "ాదపు= 
అనంతరం “శ్రీ శారదాంబ దివ్య సన్నిధి శృంగేరీ గ్రంథాన్ని 
“దర్శనమ్‌. సంచికను జగద్గురువులు 
ఆవిష్కరించి ఆశిస్సులందించారు. 

నవంబరు 26న ఉదయం 11.30 గంటలకు కార్తిక 
సోతుంలాలల సందర్భంగా పూజ్య జగద్గురువులు శ్రి 
చంద్రమౌళిశ్వరస్వామి శివలింగానికి ప్రత్యేక పూజ జరిపారు. 
సాయంత్రం “భక్తి టివి వారు ఎన్టీఆర్‌ స్టేడియంలో 
నిర్వహించిన కార్తిక లక్ష దీపోత్సవంలో జగద్గురువులు 
పాల్గొని “అనుగ్రహభాషణం ప్రసాదించారు. లక్షదీపాల 
వెలుగులు జగత్తును కాంతిమయం చెసి, అజ్ఞాన తిమిరాన్ని 
పారద్రోలిన ఈ విశిష్ట ఘట్టాన్ని రచన టెలివిజన్‌ సంస్థ 
అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి దంపతులు అపూర్వంగా 
నిర్వహించారు. నాయం వుంట ల. రాష్ట్రం 
నలుమూలల నుంచి తరలివచ్చి ఈ కార్యక్రమంలో 
పాల్గొన్నారు. 

నవంబర్‌ 27న జగద్గురు శ్రీచరణులు ఆర్టీసి 
క్రాస్‌రోడ్స్‌లోని పంచముఖాంజనేయస్వామి దేవాలయం, 
అశోక్‌నగర్‌ సత్యనారా యణస్వామి దేవాలయం, 
ఇందిరాపార్క్‌ సమిపంలో విజయగణపతి 
దేవాలయాలను సందర్శించారు. నవంబర్‌ 28న కార్తిక 
పౌర్ణమి పర్వం సందర్భంగా జగద్గురువులు శంకర మఠంలో 
ప్రత్యెక పూజలు జరిపారు. 29న భక్తజనులనుద్దెశించి 
అనుగ్రహభాషణ ప్రసాదించారు. 30వ తేదీన మౌలాలి 
గాయత్రినగర్‌లోని గాయత్రీ దేవాలయం, సైనిక్‌వురి 


డి సంజరు 


విజయగణపతి దేవాలయం,  నెరిడ్‌ిమెట్‌ కృపా 
కాంప్పెక్స్‌లోని వెదణవనిఅగు జగద్గురువులు 
సందర్శించారు. 


డిసెంబర్‌ ఒకటో తేదీన విద్యానగర్‌ శ్రీ సతారామచంద్ర 
స్వామి దేవాలయం, నల్లకుంట సుబ్రహ్మణ్యస్వామి 
సమాజాన్ని జగద్గురువులు సందర్శించారు. డిసెంబర్‌ 2న 
శంకరముఠంలో  శ్రిశక్తిగణపతి విగ్రహ ప్రతిష్ట, 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య య. 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 






“దర్శనమ్‌” పత్రిక ఎనిమిది నంవతృరాల నుంచి 
అత్యంత డవపయుక్తమైనటువంటి నమావచారాన్ని మన 
ధర్మానికి ఎమాత్రం వ్వత్వానం రాకుండా ఉండేటటువంటి 
జనులకు ధర్మ విషయేకమైన సమాభారాన్ని అందిన్తూ 
ఉన్నది. ఆ దర్శనమ్‌ పత్రిక చేసే కృషికి నేను బాలా 
సంతోషించాను. వారి కృషిని అభినందిస్తున్నాను. అందుకో 
వారు తమరు హైదరాబాదులో డన్నవ్వుడు ఒక 
సార్యజనిక నభను ఎర్చాటు బేస్తాం, తమరు వచ్చి ఆ 


నభలో మాట్లాడి వచ్చేటటువంటి భక్తులను 
ఆశీర్యదించాలి అన్నవ్రుడు నేను నంతోషంతో 


అంగీకరించాను. ఎందుకంటే దర్శనమ్‌” పత్రిక వారు ఈ 
సభని ఎర్సాటు బెయ్యటంలో కేవలం వారికి ధర్మం మీద 
ఉండేటటువంటి శ్రద్ద, శృంగేరి జగద్గురువుల యెడల 
ఉండేటటువంటి శ్రద్ధ, అనేక మంది భక్తులకు 
జగద్గురువుల వారి యొక్క నందెేళాన్ని వినివీంచాలి 
అనేటటువంటి ఆసక్తి... అవే వారి యొక్క (వార్ధనకు 
కొరణములు అనేటటు వంటి దాన్ని నేను గ్రహించి 
తప్పకుండా బెయ్యండి. నేను వచ్చి అళీర్వదిస్తాను అని 
బెప్సి... వచ్వాను. ఇవ్వాళ ఈ కొర్యక్రమాన్ని చాలా 
భవ్వంగా బేశారు. అనేకమంది విద్వాంనులు, కనులు 
ఇక్కడికి వచ్చి తమ యొక్క శ్రద్ధను, భక్తిని ప్రదర్శించారు. 
అనేక మంది లౌకికులు, ఉన్నతోద్యోగులు ఇక్కడకు 
విచ్చేసి మాకు ఆనందాన్ని కలిగించేరు. మీకందరికీ నా 
యొక్క వరివూర్తమైన నారాయణ నృరణ వూర్వక 
ఆశీస్సులు తెలియజేస్తున్నాను.” 


కుంభాభిషేకం, 3న కార్తిక సోమవార పూజలు జరిపారు. 4వ 
తేదీన శ్రీశంకరకృప మాసపత్రిక స్వర్ణోత్సవ వేడుకల్లో 
పాల్గొని జగద్గురువులు ఆశీస్సులు అందజేశారు. డిసెంబరు 
5న శంకర మఠంలో జగద్గురువులు అనుగ్రహభాషణంలో 
భక్తులను అనుగ్రహించారు. 7వ తేదీన దిల్‌సుఖ్‌నగర్‌ శ్రీ 
శారదాచంద్రమౌళిశ్వరస్వామి ఆలయం, మారుతీనగర్‌ 
ప్రసన్నాంజనేయస్వామి ఆలయాలను జగద్గురువులు 
సందర్శించారు. 8న హస్తినాపురంలో అయ్యప్ప దేవాలయ 
నిర్మాణానికి శంకుస్థాపన చెసి అలకాపురి 
చంద్రమౌళిశ్వరస్వామి దేవాలయాన్ని సందర్శించారు. 
డిసెంబరు 10న కార్తిక సోమవార ప్రత్యేక పూజను శంకర 
మఠంలో నిర్వహించారు. 11వ తేదీన ముషీరాబాద్‌ 
జ్ఞానసరస్వతీ దేవస్థానం, మెహదీపట్నం రాజరాజేశ్వరీ 
ఆలయం, బషర్‌బాగ్‌ కనకదుర్గా నాగలక్ష్మి దేవాలయాలను 
జగద్గురువులు సందర్శించారు. 12న శంకరమఠంలో 





దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 





జగద్గురువులు భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణ 
“తాగరంచారు. 13న ఉప్పల్‌ స్వరూపానగర్‌ 


రాజరాజేశ్వరస్వామి దేవాలయాన్ని సందర్శించారు. 

డిసెంబర్‌ 14న నాంపల్లి లలిత కళాతోరణంలో 
“దర్శనమ్‌ ఆధ్యాత్మిక మాసపత్రిక అపూర్వగా నిర్వహించిన 
గురువంబనము లో జగద్గురువులు పాల్తాని 
అనుగ్రహభాషణతో భక్తులను ఆశీర్వదించారు. శృంగేరీ 
శంకరమఠం సేవలో పునీతులు అవుతున్న పలువురు 
పండితులు, కవులు, కళాకారులు, ఆధ్యాత్మికవెత్తలు ఈ 
కార్యక్రమంలో పాల్గొని జగద్గురువుల ఆశిరనుగ్రహాలు 
పొందారు. 15న శంకరమఠంలో భాగ్యనగర విజయయాత్ర 
ముగింపు సలుల! జగద్గురువులు భక్తులను ఆశీర్వదించారు. 

డిసెంబర్‌ 15న సికింద్రాబాద్‌ సిద్దివినాయక 
దేవాలయాన్ని సందర్శించి, మరునాడు కుంభాభిషేకం 
జరిపారు. 16న భాగ్యనగరం నుంచి తెలంగాణ 
విజయయాత్ర ప్రారంభించి, మెదక్‌ జిల్లాలో నాలుగు 
రోజులపాటు పర్యటించి వివిధ ప్రాంతాల్లో భక్త జనులను 
అనుగ్రహించారు. 16న సాయంత్రం నాచారం శ్రీ 
లక్ష్మినరసింహస్వామి దేవస్థానాన్ని సందర్శించి శ్రీశ్ళ్శంగేరీ 
శంకర మఠంలో ప్రత్యేక పూజలు జరిపారు. 17న వర్గల్‌ 
విద్యాధరి క్షేత్రాన్ని సందర్శించి గజ్వేల్‌కు చేరుకుని రాత్రి 
చంద్రమౌళిశ్వరస్వామి పూజ జరిపారు. 18న గజ్వేల్‌ నుంచి 
బయల్దేరి రిమ్మనగోడు గోలోకాశ్రమాన్ని, కొండపాక 
రుద్రేశ్వరస్వామి దేవాలయాన్ని సందర్శించి, సిద్దిపేటకు 
చేరుకున్నారు. సిద్దిపేటనలో రాత్రి చంద్రమౌళీశ్వరస్వామి 
పూజ జరిపారు. 19న శ్రీ శంకరమఠం నిర్మాణానికి 
శంకుస్తాపన చెసి శ్రీ భారతీతీర్థ వెదపాఠశాల సందర్శించి 
విద్యార్దులను ఆశీర్వదించారు. వేలాదిమంది భక్తులను 
అనుగ్రహించిన అనంతరం కరీంనగర్‌ జిల్లాలోని బదనకల్‌ 
శ్రీ వాసుదెవాశ్రమాన్ని జగద్గురువులు సందర్శించి 
లింగన్నపేటకు చేరుకున్నారు. 

2] లింగన్నపేట హరిహర క్షేత్రంలో కుంభాభి షెకాన్ని 
పూర్తిచెసి, నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డికి జగద్గురువులు 
చేరుకున్నారు. 22న కామారెడ్డి నుంచి నిజామాబాద్‌ 
చేరుకుని 23న లక్ష్మిగణపతి దేవాలయ ప్రతిష్ట జరిపి, 
లలితాశమాలయంలో బసచేశారు. 24న నిజామాబాద్‌ 
నుంచి బాసర క్షేత్రానికి చేరుకుని శ్రీ జ్ఞానసరస్వతీ 
దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపిన పిమ్మట శ్రీ 
శంకరమఠం నిర్మాణానికి భూమిపూజ జరిపి శంకుస్థాపన 
చేశారు. 25న బాసర నుంచి నిర్మల్‌ పట్టణానికి 
చేరుకున్నారు. 26న నిర్మల్‌ నుంచి వేములవాడ క్షేత్రానికి 
జగద్గురువులు చేరుకున్నారు. 27న అక్కడే బసచేసి, 28వ 


జ 









య (| 


తేదీన శ్రీ 


క 


రాజరాజేశ్వర దేవస్థానంలో స్వామికి 
కుంభాభిషేకం, శ్రీ దత్తాత్రేయ స్వామి టెవాఅలుం 
నిర్మాణానికి భూమిపూజ జరిపారు. 28న కాళేశ్వరం క్షేత్రాన్ని 
చేరుకుని శ్రీ కాళేశ్వర, ముక్తేశ్వర మహాలింగానికి ప్రత్యేక 
పూజలు జరిపారు. 29న ఆదిలాబాద్‌ జిల్లాలో గోదావరి 
తీరాన ఉన్న చెన్నూరు చేరుకున్నారు. 30న మంచిర్యాల, 
31న ధర్మపురి క్షేత్రాలను జగద్గురువులు సందర్శించి 
భక్తజనులను అనుగ్రహించారు. 
నవంబరు 3వ తేదీన చిత్తూరు జిల్లా వెంకట 
నరసింహరాజు పేట వద్ద ప్రారంభమైన శ్రీ జగద్గురువుల 
విజయయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. 
జగద్గురువులు పర్యటించిన అన్ని ప్రాంతాల్లో 
అసంఖ్యాకంగా భక్తజనులు తరలివచ్చి శ్రిచరణులను 
దర్శించుకుని ఆశీర్మంత్రాక్షతలు స్వీకరించి, ధార్మిక 
[శాలు బాండారు. 
సిద్దిపేటలో శ్రీచరణులు 
పూజ్యజగద్గురు శ్రిచరణులు విజయయాత్రలో భాగంగా 
డిసెంబరు 18వ తేదీ సాయంత్రం మెదక్‌ జిల్లా సిద్దిపేట 
పట్టణానికి వెంచెశారు. హైదరాబాద్‌ రహదారిపై 
వేలాదిమంది భక్తులు మంగళ వాద్యాలు, హారతులతో 
జగద్గురువులకు ఘనంగా స్వాగతం పలికారు. అపూర్వ 
శోభాయాత్రతో వేదిక వద్దకు విచ్చేసిన శ్రీచరణులకు పట్టణ 
పౌరుల పక్షాన స్వాగత సమితి అధ్యక్షులు ఇల్లెందుల 
అంజయ్య దంపతులు ధూళి పాదపూజ జరిపి వస్త్రాలు 
సమర్పించారు. ప్రముఖ సంస్కృత పండితులు దోర్చల 
ప్రభాకరశర్మ స్వాగతపత్రాన్ని సమర్పించారు. ఈ 


(ము 




















ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


సందర్భంగా జగద్గురు శ్రీచరణులు భగవద్గీతా ప్రాశస్త్యాన్ని 
తమ అనుగ్రహ భాషణలో వివరించి, భక్తజనులను 
ఆశీర్వదించారు. 19వ తేదీ ఉదయం పట్టణ శివార్లలోని 
శ్రీభారతీతీర్ద వెదపాఠశాలను జగద్గురు వులు సందర్శించి, 
శ్రీశృంగేరీ శంకరమఠం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 
వేదవిద్య వికాసం కోసం కృషి చెయడం సనాతన 
ధర్మాచరణలో ప్రధానమని జగద్గురువులు తమ అనుగ్రహ 
భాషణలో పేర్కొన్నారు. వేదవిద్యార్దులను నిర్వాహకులకు 
శ్రీచరణులు ఆశీర్వదించారు. అనంతరం శ్రీ సహజానంద 
గీతా సమాజాన్ని శ్రీచరణులు సందర్శించి యాభై ఎళ్ళుగా 
ఇక్కడ గీతాపారాయణ, వివిధ ధార్మిక కార్యక్రమాలు 
నిర్వహించడం ఆనందాన్నిస్తోందని జగద్గురువులు తమ 
అనుగ్రహ  భాషణలో ఆశీర్వదించారు. పలువురు 
భక్తజనులు శ్రీచరణుల సిద్దిపేట విజయయాత్రలో పాల్తాని 
ఆశీరనుగ్రహాలు పొందారు. 

త్రికూటాలయానికి శంకుస్తాపన చేసిన శ్రీచరణులు 

జగద్గురు శ్రిభారతీతీర్థ మహాస్వామివారు తమ 
విజయయాత్రలో భాగంగా, డిసెంబరు 18న మెదక్‌ జిల్లా 
కొండపాక వెంచెశారు. పూజ్య జగద్గురు శ్రీచరణులను 
దర్శించుకునేందుకు వందలాది మంది వెయికళ్ళతో 
నిరీక్షిస్తుండగా శ్రీ రుద్రేశ్య్వరాలయం ట్రస్ట్‌ అధ్యక్షులు 
అనంతుల శ్యాంమోహన్‌, శ్రీ సితారామచంద్ర స్వామి 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశి 







త్తు 


ఆ ఆ 
ష్ట సంచిక 


జ 
వా నే = 
షర అ! ల్లో 
/ న్‌ ప 
వ 1 ష్‌ fe = 
జ” uy హ్‌ Fh [7 
న జె గ శ : 1 " 
WN Fe, 
3 IBD 


er 





దేవాలయం ట్రస్ట్‌ అధ్యక్షులు దేవేందర్‌రెడ్డి సారథ్యంలో 
గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. “దర్శనమ్‌. సారథి 
శర్మ వెదోక్తంగా పూర్ణకుంభంతో జగద్గురువులకు స్వాగతం 
పలికి రుద్రెశ్వరాలయంలోనికి తోడ్కొని వెళ్ళారు. ఈ 
సందర్బంగా పరివార దేవతా సహిత రుద్రెశ్వరస్వామి వారికి 
శ్రీచరణులు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం 63 
లక్షల వ్యయంతో నిర్మించనున్న త్రికూటెశ్వరాలయం 
నిర్మాణానికి జగ ద్గురువులు భూమిపూజ చెసి శంకుస్థాపన 
చేశారు. 

జీర్ణాలయాలను పునరుద్దరించడం విశేష పుణ్యప్రదమని 
రుద్రేశ్వరస్వామి సన్నిధిని సర్వాంగ శోఖితంగా" పునర్‌ 
నిర్మించడం ఆనందాన్నిస్తోందని తమ అనుగ్రహ భాషణలో 
జగద్గురువులు సంతం వ్యక్తం చేశారు. 
త్రికూటెశ్వరాలయం నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలని 
శ్రీచరణులు ఆశీర్వదించారు. మహత్తరమైన 
'గురువంటనను కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వమించి 
“దర్శనమ్‌” శర్మ గురుభక్తి చాటుకున్నారని ఆశీర్వదిస్తూ 
శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు. వివిధ (ప్రాంతాల 
నుంచి తరలివచ్చిన భక్తజనులు జగద్గురువుల 
ఆశిరనుగ్రహాలు పొందారు. 


= “శరదిందు” 








ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 






త్తు 


తీ శారదాంబ దివ్యగున్నిధి 


మన భారతదేశంలో తపోభూములుగా, పవిత్ర 
స్థలాలుగా, మహిమాన్విత క్షేత్రాలుగా ఖ్యాతి గాంచిన పుణ్య 
స్థలాలు అనేకం ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది శృంగేరి. 
కర్ణాటక రాష్టంలో పశ్చిమ కనుమల చెంత జీవనదిగా 
గలగల పారే తుంగానది తీరంలో ఈ పవిత్రక్షేత్రం నెలకొని 
ఉన్నది. ఈ క్షేత్రానికి ఇంకా శ్రీబుష్యశృ్ళంగగిరి, శృంగగిరి 
అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ ప్రదేశాన్ని తిలకించినంతనే 
అందరూ ఆనందభరితులు అవుతారు. చక్కని ప్రకృతి 
సౌందర్యము, దైవిక పరిసరాలతో అలరారే శృంగేరీ క్షేత్రము, 
శద్దాభక్తులతో తరలివచ్చి భక్తులకు ఇహపర సుఖదాత్రియై, 
సకల పాపక్షయుకారిణ్‌యైం, 
న మై. 

ఈ స్థలం రామాయణ కాలానికన్నా పూర్వమే ఉన్నట్లు 
ఆధారాలు ఉన్నాయి. పూర్వము విభాండక మహర్షి ఈ 
ప్రాంతంలో నివసించేవారు. ఆ మహర్షి ఒకరోజు 
అరణ్యంలో సంచరిస్తుండగా అందమైన మగశిశువు 
కనిపించెను. కరుణా సముద్రుడైన ఆ మహనీయుడు శిశు 
వును తమ వెంట తీసుకువెళ్ళి ఆలనా పాలనా 
చూడసాగారు. దివ్యతేజ: ప్రకాశంతో భాసిల్లె ఆ శిశువు 
తలపై శృంగ సమాన విశేషము కలిగి ఉన్నం దున 


ఆత్మజ్ఞాన ప్రదాత్రిగా 


విభాండక మహర్షి బుష్యశృంగుడు అని నామకరణం చెసి 
పెంచారు. ఆ బాలుడు దినదిన ప్రవర్థ్ధమానుడై విభాండక 


మహర్షి వద్దనే వెదశాస్తాది విద్యలను అభ్యసించాడు. 
తపోధనునిగా అలరారే బుష్యశ్శంగుడు, స్రిలను 
యూడనేతెదు. వనంలో ౨౯౦౩ కందమూలాలు మినహా 
మరే. వస్తువులు ఆయనకు తెలియదు. ఈ విధంగా 
నిరుపమానమైన బ్రహ్మచర్యదక్షతో ఆయన పెరిగారు. 

ఈ సమయంలో ఆ ప్రాంతానికి సమీపంలోని రాజ్యాన్ని 
రోమపాదుడు అనే రాజు పాలించేవాడు. చాలాకాలం పాటు 
రాజ్యంలో తీవ్రమైన అనావృష్టి పరిస్థితులు వాటి ల్లటం 
కరూలలగా. కరుప్రూ కాటకాలు ఏర్పడడంతో రాజు 
అమాత్యులతో మంతశ్రాం గము 
సాగించాడు. అప్పు డు మంత్రులు, అనితర 
బ్రహ్మచర్యదిక్షాదక్షుడైన బుష్యశ్ళంగమహర్షి గురించి 
రాజుకు వివరించి, ఆ మహనీయుడి పాదస్పర్శ తో రాజ్యం 
పంత త య ధని! నినరిరిచారతి యల. 
బుష్యశృంగ మహర్షిని రాజ్యానికి రప్పించేందుకు ప్రతిభా 
సంపన్నులైన కన్యామణులే సమర్దులని మంత్రులు 
ఉపాయాన్ని తెలిపారు. అయితే విభాండక మహర్షికి ఈ 
ప్రయత్నం ఆగ్రహాన్ని కలిగిస్తుందని రోమపాదుడు 
భీతిల్లాడు. కానీ ప్రజా సంక్షేమం కోసం ఈ ఉపాయాన్ని 
మహారాజు అంగీకరించాడు. 

ఈ మేరకు రాజు ఆదేశాన్ని శిరసావహించిన సుందరీ 
మణులు విభాండక మహర్షి లేని సమయంలో వెళ్ళి 


చింతాక్రాంతుడై 











ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


బుష్య శృంగుడిని కలుసుకున్నారు. బ్రహ్మచర్య 
నిష్టాగరిష్టుడైన బుష్య శృంగుడు వచ్చినవారు వెదాల్లో 
చెప్పిన స్వర్గలోకవాసులుగా భావించి అపరిమితమైన 
ఆకర్షణకు లోనయ్యాడు. ఇక వారి ఆహ్వానాన్ని 
అంగీకరించి, వారి వెంట వెళ్ళడానికి తండ్రిగారైన విభాండక 
మహర్షి అనుమతి తీసుకుని వెళ్ళాలని సైతం 
భావించకుండా వారివెంట రోమపాదుని రాజ్యానికి 
వెళ్ళాడు. ఈ విధంగా బుష్యశృంగుడు పాదం 
మోపడంతోనే రాజ్యంలో కుంభవృష్టి కురిసి, ప్రజలు 
ఆనంద పరవశులయ్యారు. రోమపాద మహారాజు తన 
కుమార్తెను బుష్యశృంగున కిచ్చి వివాహం జరిపించారు. 
కాగా విభాండక మహర్షి జ్ఞానదృష్టితో జరిగిన సంఘటనను 
గుర్తించి ఆగ్రహంతో రోమపాదుని రాజ్యానికి వెళ్ళాడు. 
అయితే వినయవిధేయతలతో రోమ పాదుడు, మహర్షికి 
ఉపచారాలు జరపడంతో శాంతించాడు. జరిగినదంతా 
దైవనిర్ణయంగా (గ్రహించిన వఎలాతదక మహర్షి 
నవదంపతులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి తపోదీక్ష 
సాగించేం దుకు అరణ్యానికి వెళ్ళాడు. ఒక చిన్న కొండపై 
చాలాకాలం తపస్సు ఆచరించిన విభాండకుడు అంతిమ 
కాలంలో తనువు చాలించి, జ్యోతిరూపంతో ఆ కొండపై 
ఉన్న శివలింగంలో ఐక్యమయ్యాడు. ఇప్పటికి ఆ కొండ 
శృంగేరీలో ఉంది. ఆ మహర్షి ఐక్యమైన శివలింగం ఉన్న 


ఆలయమే నీ క నికేశ్వర ఆలయంగా 


విరాజిల్లుతోంది. 

ఈ క్రమంలో అయోధ్యను పాలించే దశరథ మహారాజు, 
బుష్యశృంగ మహర్షి మహిమలు తెలుసుకుని, తనకు సంతాన 
ప్రాప్తికోసం తమరాజ్యానికి విచ్చేసి, యాగాన్ని జరిపించాలని 
బుష్యశ్ళంగమహర్షిని ప్రార్థించాడు. దశరథుని అభ్యర్థనను 
మన్నించిన బుష్యశృంగుడు, అయోధ్యకు వెళ్ళి యాగం జరిపిం 
చిన పిదప దశరథునకు శ్రీరాముడు మొదలైన దివ్యపుత్రులు 
జన్మించారు. 

కొంతకాలం తర్వాత బుష్యశృంగుడు గృహస్థజీవనం పై 
వైరాగ్యం చెంది, కుటుంబ సభ్యులను, ప్రజలను 
ఆశీర్వదించి అడవులకు వెళ్ళి ధ్యానమగ్నుడయ్యాడు. 
చివరగా బుష్యశృంగుడు దేహాన్ని త్యజించి తపస్సు చేసిన 
ప్రదేశంలోని శివలింగంలో ఐక్యమయ్యాడు. ఆ శివలింగం 
ఉండే ఆలయం, శృంగేరీకి పదికిలో మీటర్ల దూరంలో 
ఉన్న కిగాలో శ్రీబుష్య శృంగేశ్య్వరాలయంగా 
విరాజిల్లుతోంది. ఈ ఆలయంలోని శివలింగంపై శృంగం 
ఉండడం విశేషం. ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. 
దేశంలో తీవ్ర అనావృష్టి పడిస్తున్న ప్రాంతాల ప్రజలు 
శ్రీశృంగేరీ జగద్గురువుల 


ఆదేశాల ప్రకారం 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 






త్తు 


శ్రీ శృంగేరి శారదాంబ సన్నిధిలో ఆలయాలు 

ఆస్తికులైన భక్త జనులకు శృంగేరి క్షేత్రంలోని 
ఆలయాలు అమృతషప్రాయాలు. రమ్యమైన ప్రకృతి 
సౌందర్యంతో అలరారే ఆ క్షేత్రంలో నిత్యం వెదఘోష 
శవణానందం కలిగిస్తుంది. దివ్య శిఖరాలతో చక్కని 
శిల్పకళా శోభితంగా అలరారే ఆల యాల్లో దైవర్శనం 
ద్యారా భక్తులు మల తనందం వర్ణనాతీతం, అనుభవైక 
వేద్యం. 
య లలు సన్నిధి 
శ్రి శంకర భగవత్పాదుల సన్నిధి 
శ్రీ శారదాంబ ఆలయం 
శ్రీ శక్తి గణపతి సన్నిధి (శారదాంబ ఆలయం లోపల) 
శ్రీ ల రామస్వామి సన్నిధి (శారదాంబ ఆలయం 
లోపల) 
. శ్రీ మళయాళ బ్రహ్మ సన్నిధి ( శారదాంబ ఆలయ మార్గం) 


nee 


6 

7. శ్రీ సురేశ్వరాచార్యుల సన్నిధి 

8. శ్రీ వాగీశ్వరి విద్యారణ్య సన్నిధి 

9. శ్రి జనారనస్వామి ఆలయం 

10. శ్రీ గరుడ సన్నిధి (స్రీ జనార్దన స్వామి ఆలయ మార్గం, 

11. శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధి (శ్రీ జనార్దన స్వామి ఆలయ 
మార్గంలో) 

12. శ్రీ వృద్ద నరసింహభారతీ స్వామివారి అధిష్టానం (శ్రీ 
జనార్దనాలయం వెనుక) 

13. శ్రీవిద్యాశంకర తీరులు ఆలయం (ఈ ఆలయంలో 
శ్రీ విద్యాగణపతి, శ్రీదుర్గ, వెలుపల శిఖర పంక్తిలో 
శ్రీకార్తవిర్యార్ద్డున సన్నిధులున్నాయి) 

14. శ్రీ సుబ్రమణ్యస్వామి సన్నిధి, 15. శ్రీ తుంగానదతీరం 

శ్రీ నరసింహవనంలోని ఆలయాలు : 

16. జగద్గురు న్ఫీ సచ్చిదానంద శివాభినవ నరసింహ 


భారతీమహాస్వామి వారి అధిష్టానం. 
17. జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామివారి 
అధిష్టానం. 
18. జగద్గురు శ్రీ అభినవ విద్యాతీర్ద మహాస్వామివారి అధిష్టానం 
19. శ్రీచంద్రమౌళీశ్వర సన్నిధి ( గురు నివాస్‌లో) 
20.శ్రికాలభైరవ ఆలయం, 
21. శ్రీ వెదవ్యాసుల ఆలయం 


శ్రీిబుష్యశృంగేశ్వరునికి పూజలు జరిపిస్తారు. వెంటనే వారి 
ప్రాంతంలో వర్షాలు సమృద్దిగా కురుస్తాయి. 

శ్రీబుష్యశ్ళంగ మహర్షి వసించిన పుణ్యప్రదేశమే 
బుష్యశృంగగిరి, శృంగగిరి అనేపేర్లతో అలరారి ఇప్పుడు 
శృంగేరిగా విరాజిల్లుతోంది. 








ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


దర్శనమ్‌ ఆవిష్కరణమ్‌ 


రాజగోపురం కుంభాభిషేకం సందర్భంగా జరిగిన సార్వ 
జనికోత్సవ సభలో పూజ్య జగద్గురు శ్రీచరణులు, “దర్శనమ్‌ 
ప్రత్యేక సంచికను ఆవిష్కరించి, తమ ఆశీస్సులను 
అనుగ్రహించారు. “దర్శనమ్‌” సారథి ఎం.వి.ఆర్‌. శర్మ 
నేతృత్వంలోని బృందం సభ్యులు 'గురువందనమ్‌ 
సమర్పించారు. దర్శనమ్‌ కొనసాగిస్తున్న ధార్మిక కార్యాచరణ 
జఅలు(రదంగా ఎర ౧మెంచాలం జ్ఞాపిక, శాలువా, నూతన 
వస్రాలతో “దర్శనమ్‌” శర్మను శ్రీచరణులు ఆశీర్వదించారు. 


గోపుర రాజం... కుంభాభిషేకం 


కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరీ క్షేత్రంలో కొలువుతీరిన 
చదువుల తల్లి శారదాంబ, భక్తజనులకు మనోభీష్టాలను 
ప్రసాదించి అనుగ్రహించే దేవతగా పేరొందింది. శతాబ్దాల 
నుండి పవిత్ర చరిత్ర సొంతం చేసుకున్న ఈ ప్రాంగణం 
శ్రీమచ్చంకర భగవత్పాదుల సత్సంకల్ప బలంతో నాటి 
నుం నటి వరతూ విశిష్ట ధార్మికస్ఫూర్తి కేంద్రంగా 
అలరారుతోంది. శారదాంబ ప్రధాన దైవతంగా అనెక 
దేవాలయాల సముదాయంగా రూపుదిద్దుకున్న ఈ క్షేత్రంలో 
అపూర్వ శిల్పకళా శోభితమైన రాజగోపురాన్ని నిర్మించాలని 
పూజ్యజగద్గురు శిచరణులు సంకల్పించారు. 
తపోదీక్షాధనులైన శిచరణుల సదాశయం కార్యరూపంలోకి 
రావడంతో శోభాయమానమైన దేవాలయ ప్రాంగణానికి 
అపురూపమైన ముఖద్యారంగా రాజగోపురం ఆకృతి 
దాల్చింది. సుమారు నూటడెబ్సై అడుగుల ఎత్తులో 
దాక్షిణాత్య శిల్పకళా శైలిలో రూపొందిన ఈ గోపురం 
కుంభాభిషేకం సందర్భంగా లోకకల్యాణాన్ని ఆకాంక్షిస్తూ 
వివిధ వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. పద్నాలుగు 
రోజులపాటు వందలాదిమంది వైదికవెత్తలు, పూజ్య 
జగద్గురు శ్రీచరణుల పవిత్ర మార్గదర్శ నంలో లక్షమోదక 
హవనం, కోటి కుంకు మార్చన, అతిరుద్రం, చతుర్విద 
సహస్ర చండీయాగాలను ఆదిత్య ఉపాసన, గణేశ పురాణ 
పారాయణాలు నిర్వహిం చారు. నూతనంగా నిర్మించిన శ్రి 
తోరణ గణపతి దేవాలయం, రాజగోపుర మహాద్వార 
కుంభాభిషేకాలను పూజ్య జగద్గురు శ్రీచరణులు 
వేదమంత్రోచ్చారణలు, జయఘోషల మధ్య తమ కరకమ 
లాలతో జరిపించారు. 

ఈ సందర్భంగా జరిగిన సార్వజనిక సభ, పూజ్య 
జగద్గురు శ్రీచరణుల సాన్నిధ్యంలో శృంగేరీ మం ముఖ్య 
కార్యనిర్వహ ణాధికారి, పరి అనారినిత ౨.ఆర్‌. గౌరీశంకర్‌ 
నిర్వహించారు. జగద్గురు మహాస్వామి వారి ఆశిరనుగ్రహాల 
ప్రతిరూపంగా, ఆ మహనీయులు ఆదేశించిన విధంగా 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 






త్తు 





అపురూప శిల్పకళా శోభితమైన రాజగోపురం ఆకృతి దాల్చే 
కార్యాచరణ సమన్వయ పరచడం తన అదృష్టంగా 
భావిస్తున్నానని గౌరీశంకర్‌ వినమ్రంగా ప్రకటించారు. 
దేశంలో మరెక్కడా రంగా విశిష్టమైన రీతిలో 
శారదాంబ సన్నిధిలో రాజగోపురాన్ని ఆవిష్కరించాలనే 
ఆకాంక్ష, కార్యరూపం ధరించడంతో తాను పొందిన 
ఉఅనుుతా అనుఆలుూన సుదీర్ధంగా 'పెర్కొన్నారు. 

విశ్వశ్రేయస్సు, భక్తజనుల సుఖ సంతోషాలు లక్ష్యంగా 
రాజగోపుర నిర్మాణాన్ని సంకల్పించామని పూజ్య జగద్గురు 
శ్రిచరణులు తమ అనుగ్రహ భాషణంలో వెల్లడించారు. ఈ 
రాజగోపురం, గోపుర రాజంగా రూపుదిద్దుకోవాలనే లక్ష్యాన్ని 
కార్యరూపంలోకి తీసుకురావడంలో భాగస్వామ్యం 
స్వికరించిన అందరికీ నారాయణ స్మరణపూర్వకంగా 
ఆశీస్సులు ప్రసాదిస్తు న్నట్టు శ్రిచరణులు అనుగ్రహించారు. 

ఈ క్రమంలో రాజగోపుర నిర్మాణానికి నేతృత్వం 
వహించిన శిల్పకళావెత్తకు పూజ్యశ్రీచరణులు బంగారు 
హారం ప్రసాదించి ఆశీర్వదించారు. శ్రిమఠం 
కార్యకలాపాలను అంకిత భావంతో కొనసాగిస్తున్నట్లు 
ముఖ్య కార్యనిర్వహణాధికారి గౌరీశంకర్‌ కార్యదక్ష తను 
పశంసిసూ ఆయనకు బంగారు హారంతో పాటు రజత 
పతకం, శాలువాతో పూజ్యశ్రిచరణులు ఆశీరనుగ్రహాలు 
అందజేశారు. _ పూజ్యుశ్రీచరణుల _ఆశీరనుగ్రహాలతో 
భావోద్వేగా నికి లోనైన ముఖ్య కార్య నిర్వహణాధికారి 
సజల నయనాలతో తమ కృతజ్ఞతాభివందనాలను 
సమర్పించు కున్నారు. నేత్రపర్వంగా కొనసాగిన 
సార్వజనికోత్సవంలో వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన 
భక్తజనులు, శ్రిచరణులకు గురువందనం సమ రించి, 
నలగ వందనాలతో తమ భక్తి 
చాటుకున్నారు. 


ప్రపత్తులను 


= శరదిందు 








ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


న యా కా 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశి 













ఆ ఆ 
ష్ట సంచిక 


త్తు 


అద్వితీయం స్వర్ణగోపురం 


శృంగేరీ శారదాపీఠంలో చారిత్రక ఘట్టం... శ్రీ శారదాంబ ఆలయ స్వర్ణగోపుర కుంభాభిషేక మహోత్సవం... 
విశేష ఆధ్యాత్మిక క్రతువులు... విఖ్యాత కళాకారుల సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు... దేశ, విదేశాల నుంచి 
విచ్చేసిన ఎందరో పండితులు, ధార్మకవేత్తల కోలాహలం... సువర్ణ సొబగులద్దుకుని ధగధగలాడుతున్న శారదాంబ 
ఆలయ గోపురం, శిఖరానికి జగద్దురు శ్రీచరణులు తమ కరకమలములచే నిర్వహించిన కుంభాభిషేకం 
నేత్రపర్వం..ఈ సంరంభం నభూతో నభవిష్యతి.. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 దాకా అత్యంత వైభవంగా జరిగిన 
ఈ మహోత్సవాలపై “దర్శనమ్‌” అందిస్తున్న ప్రత్యేక వ్యాసం... 


ఫిబ్రవరి 1, 2017 శ్రీపంచమీ శుభదినాన దక్షిణామ్నాయ 
శ్రీ శారదా పిఠం శృంగేరి జగద్గురువులు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ 
భారతీతీర్థ మహాసన్నిధానం వారు, జగద్గురు శంకరాచార్య 
శ్రీశ్రీ విధుశేఖర భారతీ సన్నిధానం వారు శృంగేరీ శ్రీ 
శారదాంబ ఆలయ స్వర్ణగోపుర కుంభాభిషేక మహోత్సవాన్ని 
నిర్వహించారు. ఉదయం 9 గంటలకు శ్రీ మహాసన్నిధానం 
వారు తొలుతగా గర్భాలయంలోని శ్రిశారదాంబకు 108 
కలశాలలో నింపిన దివ్యమంత్రపూరిత మంగళద్రవ్య 


సంయుక్తమైన జలాలలో అభిషేకించారు. అర్చన, 
మహామంగళ ఆరతి, షోడశ ఉపచారాలను సమర్పించారు. 
ఈ సందర్భంగా సరస్వతీ సూక్తం, మెథాసూక్తం, శ్రీసూక్తం, 
లలితా సహస్రనామం వంటి దివ్యమంత్రాల, స్తోత్రాల 
పఠనం జరిగింది. అటపిమ్మట శ్రీ మహాసన్నిధానం వారూ, 
శ్రీ సన్నిధానం వాలు గర్భగృహంపై ఉన్న స్వర్ణశిఖరానికి 
కుంభాభి షేకాన్ని నిర్వహించారు. ఈ అభిషక జలంలో 
గంగ, తుంగ, నర్మద, గోదావరి, కావెరీ, కృష్ణ వంటి 






దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 








దివ్యనదుల పావనజలాలు వాడబడ్డాయి. 

శిఖరంపై నుంచి తమ దివ్యానుగ్రహ భాషణాన్ని చేస్తూ 
శ్రిమహాసన్నిధానం వారు తమ పరమగురువులు జగద్గురు 
శ్రీ చంద్రశేఖరభారతీ మహాస్వాముల వారు ప్రస్తుతం ఉన్న 


శిలాలయాన్ని 1916లో నిర్మించి  శ్రిశారదాంబను 
ప్రతిష్టించారని వివరించారు. శ్రి శారదాంబ కృప, తమ 
గురువులరు జగద్గురు శ్రీ అభినవ  విద్యాతీర్ణ 


మహాస్వాముల దయాదృష్టి ఫలితంగా తాము ఈ ఆలయ 
శతాబ్ది సంబరా లను, కంంబాబిషకంత ఆయు 
గలుగుతున్నామని, అమ్మవారికి స్వర్ణశిఖరాన్ని 
సమర్పించగలిగా మని చెప్పారు. ఈ సందర్భంగా వచ్చిన 
పం లండ్‌ శిష్యులకు, భక్తులకు శ్రీమహాసన్నిధానం 
వారు తమ ఆశీస్సులను అందించారు. ఆ తరువాత శ్రీ 
సన్నిధానం వారు లలితాపంచమీ సందర్భంగా శ్రీ 
శారదాంబకు ప్రత్యేక పూజలు చెశారు. 

సాయంకాలం జగద్గురు శంకరా చార్య శ్రీశ్రీ భారతీతీర్ద 
మహాసన్ని ధానం వారు, జగద్గురు శంకరా చార్య శ్రీశ్రీ 
విధుశేఖర భారతీ సన్నిధానం వారి విద్యాశంకర దేవా 
లయం వద్ద భారీ సభలో నిర్మిం చిన వేదికపై ఆసినులై, 
కార్యక్రమ శోభను ద్విగుణీకృతం నర ఎదన్నక నూ 
ప్రార్థనతో కార్య క్రమం ఆరంభమైంది. ముఖ్యకార్య 
నిర్వహణాధికారి శ్రీ వి.ఆర్‌. గౌరీశంకర్‌గారు సర్వులకు 


YU 









ఆహ్వానం పలికి, ఆపై శ్రి శారదాంబ ఆలయ గర్భగృహంపై 
స్వర్ణశిఖరం సాకారమైన సుదీర్ధ ప్రక్రియను వివరించారు. శ్రీ 
శాందాలిబ దత, మహాసన్నిధానం తారు. 3, సన్నిధానం 
వారల అనుగ్రహం, భక్తుల శుభేచ్చ, దాదాపు 350 మంది 


చన | 


కార్మికుల కృషి ఫలితంగా 12 కిలోల బంగారంతో కూడిన 
స్వర్ణశిఖరం కేవలం 9 నెలల రికార్డ్‌ కాలంలో 
పూర్తవగలిగిందని వివరించారు. ఈ సందర్భంగా ముఖ్య 
వాస్తుశిల్సి శ్రి సుందరం, శిల్పరత్నం శంకర స్థపతి, శ్రి 
ప్రసన్న ఆధార్‌, శ్రీ శృంగేశ్వర (ఇంజనిర్‌)లకు ప్రత్యేకంగా 
ఆశిర్వదించారు. కర్ణాటక తపాలా సర్కిల్‌, బెంగళూరు వారు 
సిద్ధపరిచి, కర్ణాటక పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ తీసుకు వచ్చిన 
ప్రత్యే ఫస్ట్‌ డే కవర్‌ను, మై స్టాంప్‌ ను శ్రీ మహాసన్నిధానం 
వారు ఆవిష్కరించారు. ఆపై శ్రీ మహాసన్నిధానం వారు 
సంస్కృతం, హిందీ, కన్నడ, తెలుగు, ఆంగ్లం, మళయాళం, 
మరాఠీ భాషలలోని విఖ్యాతులైన రచయితలు రచించిన 
వ్యాసాలున్న విశిష్ట సంచిక సువర్ణ శారద అనే ప్రత్యేక 
సంచికను ఆవిష్కరించారు. ఈ సంచికను మఠానికి చెందిన 
శ్రీ శంకరాద్వైత శోధ కంద్ర రూపొందించగా, మఠానిక 
చెందిన విద్యాభారతీ ముద్రణాలయం ముద్రించింది. 

జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారి 
నేతృత్వంలో 1916లో శృంగేరీలో జరిగిన చారిత్రాత్మిక 
శారదాలయ కుంభాభిషేకం సందర్భంగా మైసూర్‌ సంస్థాన 
ఆస్థాన విద్వాంసులు కవిరత్నం, మందికల్‌ రామశాస్త్రిగారు 
సంస్కృతంలో రచించిన కుంభాభిషేక చంపు కావ్యాన్ని శ్రీ 
మహాసన్నిధానం వారు ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ 
కావ్యం పద్య, గద్యాత్మకమైన చంపూ శైలిలో కవి స్వయంగా 
దర్శించిన కుంభాభిషేక మహోత్సవ శోభను వర్ణించింది. శ్రీ 
మహాసన్నిధానం వారు జగద్గురు శ్రీ అభినవ విద్యాతీర్ద 
మహాస్వామిగళ్‌ విద్యా ట్రస్ట్‌ వారి నేతృత్వంలో వచ్చే 
తత్తాలోక (ఆంగ్ల) మాసప్రతి ఆంగ్రంలోను, తట ట్య న 
ప్రచురించిన కుంభాభిషేక ప్రత్యేక సంచికను, దర్శనమ్‌ 
ఆధ్యాత్మిక పత్రిక ప్రచురించిన ప్రత్యేక సంచికను, స్తుతి 
సుధ అనె స్తోత సంకలనాన్ని ఆవిష్కరించారు. శ్రీ వి.ఆర్‌. 
గౌరీశంకర్‌ గారు, వారి కుటుంబం భక్తులందరి తరఫున శ్రీ 
మహాసన్నిధానం వారికి, శ్రీ సన్నిధానం వారిక్రిఃల్ర శారదాంబ 
చందన ప్రతిమను సమర్పించారు. అంతకు ముందురోజు 
సాయంత్రం మఠంలోని సేవకులందరు కలిసి 
శ్రిశారదాంబకు సమర్పించిన పెద్ద వెండిపళ్లెంతో 
కుంభాభిషేక సందర్భంగా శ్రిశారదాంబకు శ అర్చన, 
అభిషేకం చేయబడ్డాయి. 

ఈ సందర్భంగా అనుగ్రహ భాషణం చేస్తూ శ్రీ సన్నిధానం 
నారు ఇది చాలా సంతోషాన్ని కలిగించే సందర్భమని, తవు 
గురువులు శ్రీ మహాసన్నిధానం వారి చేతుల మీదుగా 
శాస్తానుసారం కుంఖాలి మిక మహోత్సవం జరగిందని, 
ఇందుకు సాక్షులుగా మనం ఉండే భాగ్యం దక్కిందని 
చెప్పారు. పన్నెండు వందల సంవత్సరాల క్రితం శ్రి 











దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


ఆదిశంకర భగవత్పాదులు శృంగేరీలో శీ. శారదాంబను 
ప్రతిష్టించారు. మన పరంపర గురువులు జగద్గురు శ్రీ 
సచ్చిదానంద వివాఖి నవ నృసింహ భారతీ 
మహాస్వాములవారు ప్రస్తుతమున్న దేవాలయ నిర్మాణాన్ని 
లర నా తర పకా వల్‌ లా న్హుంఊ 
దీక్షితులను చేసి గురుపరంపరలో విశిష్టమైన స్థానాన్ని 
పొందారు. గురుపరంపరలోని ఆచార్యస్వాములందరిని శ్రీ 
ఆదిశంకర భగవత్పాదుల అవతారాలుగా మనం 
గౌరవిస్తున్నాం. అయుత అభినవ కరకర అని కవలం నున 
పరంపర గురువు గారినే స్మరిస్తున్నాం. ఆయన శృంగేరీ 
బెంగళూరు నుండి మూడురోజుల యాత్ర చేస్తేకాని శృంగేరీ 
చేరుకోలేని క్లిష్టకాలంలో ఈ ఆలయ నిర్మాణానికి 
పూనుకున్నారు. శృంగేరీ మారుమూల ప్రాంతమని, అక్కడ 
ఇంత విశాలమైన ఆలయం అనవసరమని అప్పట్లో ప్రజలు 
భావించేవారు. దూరదృష్టిగల ఆచార్యస్వాములు ఈ మహా 
లయాన్ని నిర్మించారు. నేడు వేలాదిమంది ఈ ఆలయాన్ని 
దర్శించడానికి వస్తున్నారు. ఇప్పుడు రెండువందల మంది 


భక్తులు ఒకేసారి శ్రీశారదాంబ దర్శనం 


అ 





పొందగలుగుతున్నారు. 
కుంభాభిషేక క్రతువు, మహాయాగాలు 
కుంభాభిషేకానికి సంబంధించిన క్రతువులను జనవరి 
28, 2017న శ్రీ మహాసన్నిధానం, శ్రీ సన్నిధానం వారల 
దివ్య సమక్షంలో ఆరంభమైనాయి. వెదబ్రహ్మశ్తీ తంగిరాల 
సతారామ శర్మ, వేదబ్రహ్మశ్రీ తంగిరాల వేంకట శివకుమార 
శర్మలు ఈ కుంభాభి షక కార్యక్రమ క్రతువు నిర్వహణ 
చెశారు. ఆస్థాన విద్వాంసులు ఎం.ఎ. నాగరజ భట్‌ స చం 
కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంకాలం శ్రీ సన్నిధానం 
వారి దివ్యసముఖంలో భక్తులు, శృంగేరీ పరిసరవాస్తవ్యులు 
నంపదాలు రోరణల హరా డర ౩ సమర్పించారు. 
మరునాడు (జనవరి 29) లక్ష్రమోదక గణపతి హోమం 
సాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వశాంతి కొనల 
ప్రజాసంక్షేమం కోసం, దేశప్రగతి కోసం అనేక ధార్మిక 
కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అతిరుద్ర మహాయాగం 
(జనవరి 30 నుంచి ఏ[బవరిి 10) కోటికుంకుమార్చన 
(ఫిబ్రవరి 2 నుంచి ఫిబవరి 12), సహగ్రచలతఅ |. 
'ఎఎరా5 నుంచి అలలా ర) చతుర్వేద పారాయణలు, 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


అ 








ఆదిశంకరాచార్యుల ప్రన్థానత్రయ భాష్య ప్రవచనాలు, 
దేవిభాగవతం, లలితోపాఖ్యానం, సప్తశతి పారాయణ వంటి 
కార్యక్రమాలు నిర్వహింపబడ్డాయి. 

కుంభాభిషేక కార్యక్రమాలలో భాగంగా ప్రతిరోజు 
శ్రీశారదాంబ ఆలయం ముందు సభామండపం పై విఖ్యాత 


కళాకారుల కళాప్రదర్శనలు, సంగీత కచేరీలు జరిగాయి. 

జనవరి 28, 2017న శ్రీ సన్నిధానం వారు దీపప్రజ్వలనతో 

సాంస్కృతిక కార్యక్రమాలను ఆరంభించారు. ప్రతి 

సాయంత్రం శ్రీ సన్నిధానం పలా సాంస్కృతిక 
' కార్యక్రమాలలో పాల్గొన్నారు. కళాకారులు సాయంకాలం 
' తమ కళాప్రదర్శనకు ముందు మొదటగా గురునివాసంలో 
ర అం సన్నిధానం తారం సన్నిధానం వారి దర్శనం 
చేసుకున్నారు. (పతి కార్యక్రమం న్‌ 
కార్యనిర్వహణాధికారి శ్రీ వి.ఆర్‌. గౌరిశంకర్‌ కళాకారులను 
' శ్రీ సన్నిధానం వారికి పరిచయం చలానాల దివ్యసమక్షంలో 
కళాకారులను సన్మానించారు. సంగీత సరస్వతి శ్రీమతి 
సుధా రఘునాథన్‌, సంగీత సుధాసింధు శ్రీమతి అరుణా 
సాయిరాం, శ్రి రామకృష్ణన్‌ మూర్తి వంటి గాయకులు, 
సంగీత కళానిధి, ఆస్థానవిద్వాంసులు శ్రీ కదిరి గోపాలనాథ్‌ 
(సాక్సఫోన్‌), ఆస్థాన విద్వాంసులు శ్రీ ప్రవీణ్‌ గోడ్‌హోకింది 
(వేణువు), ఆస్థాన విద్వాంసులు పండిత నరసింబ వాదవతి 
(క్తారినెట్‌), ఆస్థాన విద్వాంసులు శ్రీ ఎస్‌. కాశిం, శ్రీ 
ఎస్‌.బాబు (నాదస్వరం), శ్రీ యు.రాజేశ్‌ (మండోలిన్‌), శ్రీ 
గురు కరైక్కుడి ఆర్‌. మణి బృందం (నాదనీరాజనం), 
శ్రీమతి సిక్కిల్‌ మాలా చంద్రశేఖర్‌ (వేణువు), శ్రీ ఆనూర్‌ 


స్వా గా 


శ 









జ 


౫ 


అనంతకృష్ణశర్మ (ఫ్యూజన్‌), శ్రీ అశ్విన్‌ ఆనంద్‌ (విణ), శ్రీ 
శ్రీధర్‌ (వాయులీనం), శ్రీ ఓ.ఎస్‌. అరుణ్‌ (భజనలు), 
ఆస్థానవిదుషి శ్రీమతి సంగీతా కులకర్ణి కట్టి, ఆస్తానవిద్వాన్‌ 
శ్రీ శెన్కోట్టై హరిహర సుబ్రహ్మణ్య భాగవతార్‌ వంటి 
కళాకారులు తమ కళాప్రదర్శనలు ఇచ్చారు. 

వాయులీన విద్వాంసుడు శ్రీ ఆర్‌.కె. శ్రీరాంకుమార్‌, 
వేణుగాన నిపుణురాలు శ్రీమతి సిక్కిల్‌ మాలా చంద్రశేఖర్‌, 
మృదంగ విద్వాంసులు శ్రి గురు కరైక్కుడి ఆర్‌. మణి, శ్రీ 
ఆనూర్‌ అనంతకృష్ణశర్మ మాండోలిన్‌ విద్వాంసుడు శ్రి 
యు. రాజేశ్‌, గాయకుడు శ్రీ రామకృష్ణన్‌ మూర్తి, భజన 
గాయకుడు శ్రి ఓ.ఎస్‌. అరుణ్‌లను ఆస్థాన విద్వాంసు 
అగా ంయఅబుంచార..బుంంత ని నాదస్వర కళాకారుడు 
శ్రీ జ్ఞనమురుగన్‌హోను ప్రత్యేకంగా అవినంగదింణారు. దిరు 
తండ్రిగారు శ్రీ సారంగపాణి దశాబ్దాలుగా నాదసర్వ 
విద్వాంసునిగ మఠం బలో ఉన్నారు. ఫిబ్రవరి 13, 2017న 
శారదాంబ రథోత్సవంనాడు శ్రీ జ్ఞానమురుగన్‌హోను సన్మా 
Dow: ఆస్థాన విద్యాంసునిగా నియమించారు. 

17 రోజుల పాటు సాగిన ఈ కుంభాభిషేక 
మహోత్సవంలో పాలుపంచుకోవడానికి దేశం నలుమూలల 
నుంచే కాక, విదేశాల నుంచి సైతం భక్తులు వచ్చారు. 
ఫిబ్రవరి 13, 2017న ఈ శ్రీ శారదాంబ మహోత్సవాలు 
వుగినాయి: అఆఅవర్‌ 14 20173 ౭ మహాసన్నిధానం మాలి 
సమక్షంలో తెప్పోత్సవం నిర్వహించహడింది. 

కృష్ణ యజుర్వేద సాయణ భాష్య కన్నడానువాదం 

మరుసటి రోజు శ్రి మహాసన్నిధానం వారు కృష్ణ 
యజుర్వెదానికి శ్రీ సాయణాచార్యుల వారు వెలయించిన 
సాయణ భాష్యపు కన్నడ అనుతాగపు 1 గ్రంథాన్ని 
సానుగ్రహంగా విడుదల చేశారు. శ్రీ శృంగేరీ జగద్గురువుల 
వారి దివ్యాశిస్సులతో వైదిక విలువల ప్రచారం, సంప్రదాయ 
పరిరక్షణలో నిమగ్నమైన జ్యోతి సాంస్కృతిక ప్రతిష్టాన, 
బెంగళూరు వారు ఈ పుస్తకాలను (ప్రచురించారు. ఈ 
సంకలనంలో తైత్తిరీయ సంహిత పంచమకాండ కు చెందిన 
పంచమ, షష్టమ, సప్తమ ప్రశ్నల భాష్యానికి అనువాదం 
ఉంది. ఈ ఫప్రతిష్టానానికి చెందిన శ్రి నరసింహన్‌, 
సంపాదకుడైన విద్వాన్‌ శ్రీ ఎస్‌.టి.నాగరాజు గారలను శ్రి 
మహాసన్నిధానం నార్‌ ఆశీర్వదించారు. వరిని ముఖ్య 
కార్యనిర్వహణాధికారి సన్మానిం చారు. ఈ సందర్భంగా 
అనుగ్రహ భాషణాన్ని అనుగ్రహిస్తూ శ్రీ మహా సన్నిధానం 
వారు వెద, శాస్త్ర ప్రాముఖ్యాన్ని వివరించారు. 

అద్వైత శారద ప్రాజెక్ట్‌ 
రెండవ విడుదల 
ఫిబ్రవరి 2, 2017 నాడు శార దాలయ స్వర్ణశిఖర 


కుంభాభిషేక ఉత్సవాలలో భాగంగా శ్రీ జగద్గురు 














దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





శంకరాచార్య శ్రీశ్రీ భారతీతీర్ద మహాసన్నిధానం వారు అద్వైత 

శారద ప్రాజెక్ట్‌ రెండవ దశను తమ కరకమలాలతో 
' ఆవిష్కరించారు. తొలి దశలో దక్షిణామ్మాయ శ్రీ శారదా 
పిఠపు 33వ జగద్గురువులు శ్రీశ్రీ సచ్చిదానంద శివాభినవ 
నృసింహ భారతీ మహాస్వాముల వారి పర్యవెక్షణలో 
జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి సమగ్ర సాహిత్యాన్ని 
ఆవిష్కరించడం జరిగింది. అనేక తాళపత్ర గ్రంథాలను 
సేకరించి, పరిష్కరించి సిద్దం చేసిన ఈ సమగ్ర సాహిత్యాన్ని 
శ్రీరంగంలోని వాణీవిలాస ముద్రణాలయం శ్రీ శంకర 
గ్రంథావళి పేరిట ప్రచురించింది. కాలడిలోని శారదాంబ 
ఆలయం, ఆదిశంకర భగవత్పాదుల ఆలయాలకు 1910వ 
సంవత్సరంలో జరిగిన ప్రతిష్ట కుంభాభిషేక శు 
భసందర్భంలో జగద్గురువులు శ్రి శంకర భగవత్పాదుల 
వారి ప్రస్థానత్రయ భాష్యాన్ని (ప్రస్తుత సంకలనంలోని 20 
గ్రంథాలలో గల 10 గ్రంథాలు) తమ కరకమలాలతో 
ఆవిష్కరించారు. దాదాపు శతాబ్దికాలం తరువాత 2014లో 
శ్రి శంకర జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ 
ప్రస్థానత్రయ భాష్యపు శోధనకు అనుకూలమైన ఇంటర్‌నెట్‌ 
ప్రతికృతిని దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠ 36వ 
జగద్గురువులు శ్రీశ్రీ భారతీతీర్థ మహాసన్నిధానం వారు తమ 
దివ్య కరకమలాలతో ఆవిష్కరించారు. 

శ్రీ శారదాపఠం వారి శ్రీ శంకరాద్వైత పరిశోధన కేంద్రం 
ఆరంభిస్తున్న ఈ ప్రాజెక్టుకు అద్వైత శారద అని నామ 
కరణం చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టుకు మైసూరుకు 
చెందిన శ్రీరంగ డిజిటల్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌ సాంకేతిక 
సహకారాన్ని అందిస్తున్నది. శ్రి మహాసన్నిధానం, శ్రి 
సన్నిధానం వారల పర్యవేక్షణలో సాగే ఈ అద్వైత శారద 
ప్రాజెక్టు తొలిసారిగా అనేక వ్యాఖ్యాన గ్రంథాలను 
అద్భుతమైన రీతిలో, సరళమై ఆకర్ష ణీయమైన తీరులో 
మనముందుకు తెస్తున్నది. అనేక మార్పులు, సంస్కరణల 
తరువాత విడుదలవుతున్న ఈ రెండవ ప్రచురణలలో 
బ్రహ్మసూత్రాలకు, గీతాభాష్యానికి వెలయించిన రత్నప్రభ, 
శ్రీ పద్మపాదాచార్యుల పంచపాదికలు, తైత్తిరీయో పనిషత్‌ 
భాష్యంపై శ్రీ సురెశ్వరాచార్యుల వార్తికలు ఉన్నాయి. 

ఇతర గ్రంథాలలో శ్రీ శారదాపఠ 11వ ఆచార్యులైన 
జగద్గురు భారతీ తీర్ధ 1 స్వాములవారి 14వ శతాబ్దపు 
బ్రహ్మసూత్ర వ్యాఖ్యానం వైయశికవ్యాయమాల, శ్రి 










క 


తోటకాచార్యులవారి శ్రుతిసారసముద్దరణం,శ్రి శంకర 
భగవత్పాదుల వ్యాఖ్యానంతో కూడిన శ్రీ 
హస్తామలకాచార్యుల వారి హస్తామలకీయం ఉన్నాయి. శ్రీ 
శారదాటీఠ పంచమ పిరాధీశ్యరులైన జగద్గురు శ్రీ 


క 






ఇవ్వా” 


ళా 





న్‌ 





య ౩ 








జ్ఞానోత్తమాచార్యుల వారి శిష్యుడైన శ్రి ఉత్తమజ్ఞ 
యతివరులచె. రచింపబడిన వక్తవ్య కాశికా అనే 
పంతవాదికా పంటలకు బటన్‌ ఇంద అంత కాద 
భగవత్సాదులవారి వివెక చూడామణి, సర్వవెదాంత 
సిద్ధాంతసారసం[గ్రహ, శతశ్లోకి వంటి ప్రకరణాను కూడ 
పొందపరచడం జరిగింది. రాబోయే కాలంలో మరిన్ని | 
గ్రంథాలు, వ్యాఖ్యానాలు, టీకలను చేర్చడం జరుగుతుంది. 
శ్రి మహాసన్నిధానం వారి శ్రిముఖాలతో ఆశ్వీరదింపబడిన 
వెబ్‌ సైట్‌ hNttp://www.advaitasharada.sringeri.net లో ఈ 
విషయసామగ్రిని ఎవరైనా పొందవచ్చు. ఈ సందర్భంగా 
శృంగేరీ డిజిటల్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌ కు చెందిన ప్రా. 
యోగానంద, శ్రీ అర్జున కశ్యప, విద్వాన్‌ రాఘవేంద్ర 
గారలను సన్మానించడం జరిగింది. 
శృంగేరి ఆస్థాన పండితులు తంగిరాల శివకుమార శర్మ ఆంగ్ల 
నివేదకకు తెలుగు అనువాదం... పూర్ణప్రజ్ఞాభారతి. 











ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 






త్తు 


జగద్దురువుల అనుగ్రహభాషణం చారిత్రక సందర్భం 


దక్షిణామ్నాయ శ్రీశృంగేరీ శారదాబఠం చరిత్రలో జనవరి 
కట రా. సందర్భాల్లో ముఖ్యమైంది. శృంగేరి 
ఎఠాధీశులుగా శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి ఎఠాధిరోహణ 
రజతో తృ్సవాలు ఆ రోజున వైభవంగా జరిగాయి. అంతకు 
మురిదు రోజు నుంచ ౮౦లో మునంగా వెదిక, ధార్మిక 
కార్యక్రమాలు జరిగాయి. నాలుగో తేదీ సాయంత్రం జరిగిన 
సార్వజనిక గురు వందన సభలో ఓ చారిత్రక సన్నివేశం 
ఆవిష్కృతమైంది. శ్రీ కుప్పా వెంకటేశ్వర ప్రసాద శర్మ అను 
బ్రహ్మచారిని ఉత్తరాధి కారిగా నియమించుటకు శారదాంబ 
ఆజ్ఞానుసారము నిర్ణయిం చినట్లు జగద్గురువులు తమ 
అనుగ్రహభాషణంలో ప్రకటించారు. ఈ చారిత్రాత్మక 
శ్రీచరణుల అనుగ్రహభాషణం సందే శాన్ని యథాతథంగా 
“దర్శనమ్‌” పాఠకులకోసం అందిస్తున్నాం... 

“సనాతన ధర్మోద్దారకులు శ్రీళంకర భగవత్సాదులు 
భారతదేశవు తత్త(వేత్తలలో అగ్రగణ్యులు. శంకరుల వంటి 
తత్త(జ్ఞాని ద్రష్ట మరొకరు వుట్ధిలేదీ దోశంలో, వారు కేవలం 32 
సంవత్సరాలే జీవించినా వందమంది, వంద నంవత్సరాల 
కాలంలో కూడా బేయజాలని కొర్వములు సాధించినవారు. 
మనమూపొంచుటకు సాధ్యముగాని ఎధముగా 8 
నంవత్సరాలకో వేదములలోను, 12 సంవత్సరాలకే నర్వ శాస్త్ర 
ములలోను నివ్లాతులయ్యారు. 16 సంవత్సరాలు నిండకముందే 
భావ్వరచన వూర్తిగావించారు. అంతటి మహిమా నంవన్నులు 
శంకరులు. శంకరుల దృష్ట అత్యంత ఎళాలమయినది. 
సంకుచిత భావమన్నది కొనరాదు. కేవలము తన కొలమున 
మాత్రమే ధర్మ వ్రబారము జరిగిన చాలదని, ళాళ్తుతముగా ధర్మ 
ప్రచారము కొననొగుటకు చతురామ్నాయ వీఠములను 
న్థావించిరి. ఈ 4 పీఠాలలో దక్షీణామ్నాయ ళృంగేరి పీఠము 
యెడ ప్రతేక ఆదరణ చూపినారు. వారికి వద్మపాద, సురేశ్వర, 
హస్తామలక, తోటక అను నలుగురు ప్రధాన శిమ్యులున్నారు. 
అందు నురేళురులు అత్యంత యోగ్యత కలవారు. నురేళ్ళురుల 
యెడల ప్రీతి వాత్సల్యము చూపి వారిని ఈ వీఠమునకు ప్రథమ 
ఆబార్యునిగ నియమించారు. నురే శ్యరులు నకల 
శౌస్త్రనిజ్ఞాతులు, ఆబారనంవన్నులు, శిష్యూనుగ్రహ తత్పరులు. 
ఈ పీఠ ఆచార్యులకు ఉండవలెనని శంకరులు నిరేళిం చిన 
అక్షణములన్నియు గలవారు. అనంతరము వారి శిష్యులు 
నిత్వబోధమనాబార్వులు మొదలు మా గురువుల వరకు ఈ 
పీఠము నధిష్టించిన ఆబార్యులందరు పండితులు, 


ళివ్వానుగ్రవా తత్స రులు, నంచార నిరతులు, ధర్శబ్రచార 
నిరతులు, తత్తోంపదేశ వరా యణులు అగు ఆదర్శ 
పీఠాధిపతులు. ఇట్లు ఈ పీఠము ఉజ్వల గురువరంవర 
కలిగియున్నది. భగవత్సాదులబే నిరేశించబడిన కర్తవ్వములను 
పీఠ ఆచార్యులందరు నిధిష్టముగా పాటించినవారే. అదే ఈ పీఠ 
వైళిష్టుం. ఈ గురు వరంవరలో మా గురువులు అత్యంత 
దకళ్లతతో పీఠము నడిపి, ఆ బాధ్యతలను నాకు అవుగింబి 
pps HP వాలం SS న pes 
శ్యాన్తాధ్యయనం కొరకే ఆశ్రయిం బాను. కొన్నేళ్ళ తర్వాత ఒక 
నాడు నన్ను పిలిచి “నిన్ను నా ఉత్తరాధికారిగా స్వీకరించుటకు 
నిర్ణయించాను” అని చెప్పారు. నా అళ్ళర్వానికీ అంతులేక 
వోయింది. శ్యాస్తాధ్యయనం చేసుకుంటూ లౌకిక (్రవంబానికి 
దూరంగా ఉంటూ నివృత్తి మార్గము ననున రించవలెనని నా 
అభిలాష. మఠాధివత్వము అన్నది నా మననులో లేదు. మా 
లాల్‌ తారం పెట్టుకో వలదు. 
శారదాంబ దివ్వ నిరయమువల్లనే అంతయు జరుగు చున్నది. 
ఒకసారి దైవ నిరయం జరిగితే అవసరమగు యోగ్వతలన్ని 
శారదాంబయే ప్రసౌదించును. ఎట్టి సందేహము వలదు అని 
అభయమిచ్విరి. నాటినుండి నా నందేవాములన్నియు 
నళించినవి. అనంతరము వివయములెట్టు వరిణమించి, 
వురోగమించినవో మోరే ప్రత్యక్ష సాక్షులు. 

మా గురువులు యే రీతిన నన్ను అనుగ్రహించినారో, అదే 
రీతిలో నా కర్తవ్య వరివూర్తి గావించవలెనని ఆలోచన నా 
మననులో ఉన్నది. నాకు 64 యేళ్ళ వయను వచ్చినది. మా 
(సరువులకు 57 నంనత్సరములవ్రుడు నాకు నన్వానాళమం 
ఇబ్బారు. ఆ విధంగా చూస్తే నేను 7 నంవత్సరాలు 
వెనుకబడితిని. కొంతకాలంగా పీఠాధి వతిగా అత్యంత 
ముఖ్యులైన నా కర్తవ్వమునెట్లు నిర్వవాంచవలెనని 
యోచనలోనున్నాను. ఈ వపీఠవు జగద్దురువుల ముఖ్య 
బాధ్యతలలో డఉత్తరాధకారి నియామళము ఒకటి. ఈ 
విషయములో చూ గురుఎలు తనూకాగా : “నొములూ ఈ 
మఠానికి ఉత్తరాధికారి ఎంపిక అన్నది ఒక క్లీష్ట పరీక్ష. నేను ఆ 
పరీక్షలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్దుడనయ్యాను” అని అంటూ 
ఉండేవారు. యోగ్యుడైన డత్తరాధికొరిని ఎంవిక బేసినందుకు 
ఎంతో ఆనందించారు. అదే రీతిలో నేనూ ఆ వరిక్ష డత్తీర్ణత 
కొవలనియున్నది. 

ఆ శారదాంబ తన ఇచ్చను మా గురువులకౌట్టు తెలియ 








ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


ర లలా ౨న హాదా ఉతరాంకొరిం 
స్వీకరించుటకు శారదాంబ అనుమతి పొంది, మఠ పాలనా రీతి 
నీతులందు నుళిక్షితుని బేసి నా వలె తిర్పిదిద్దుటకు శారద 
అనుజ్ఞ వొందినాను. గత 5-6 నంవత్సరాలుగా నావద్ద 
శొన్రాభ్యానము చేయుచున్న (బ్రహ్మబారి, నంవ్రూర్ణముగ 
న్యాయశాస్త్రము అభ్యసించిన కున్చా వెంకటేళ్యర వ్రనాదళర్మ 
అను బ్రహ్మచారిని శిమ్యనిగా స్వీకరించి, అతనికి యత్యొ శ్రమ 
ప్రదానం బేసి, డత్రరాధికొరిని బేయవలెనని తీర్మానించితిని. 
అమ్మవారి సన్నిధిలో శారదాంబ అనుజ్ఞ ననున రించి ఈ నభా 
ముఖముగా వ్రకటన చేస్తున్నాను. క్రమాంత వేదాధ్యయనము, 
నంవూర్థ న్వాయళాస్త్ర అధ్యయనం నేని, విరత్తుడు, 
ఆచారనంతుడు, గురుభక్తి కలిగి, నకల నద్దుణలక్షితు డైన ఈ 
బ్రహ్మచారికి యత్వాశమం ఇచ్చి, నా ఉత్తరాధికారిగ చేయుటకు 
తీర్మానించితిమి. ఈ ళివ్యస్వీకార ఉత్సవములు మాఘ బుద్ద 
ద్వితీయ, తృతీయలలో జరువుటకు నిర్ధయమైనది. శారదాంబ 
కృవబే 22 మాఘ.వుద్ద ద్వితీయనాడు నన్వ్యానవ్రదాన 
కొర్యక్రమాలు ప్రారంభమై, మాఘ బద్దతృతీయ నాడు ప్రణవ 
మవోవాక్కోవదేశము బేనీ ఉత్తరాధకారిగా వరిగ్రహించుట 
జరుగును. 

ఈ పీఠ ళిమ్యులెల్లరు జగద్గురువుల ఆదేశములను ఎ 
సందెలాముల్‌క ఏన నహాంనువారైా పూరందిలు టా 
విధముగా నా ఆదేశములను పొటించుచున్నారో నా 
అభివాయమును అనునరించి నాకు నంతోవము 
కలిగించుచున్నారో, అదేరీతిన శిష్యుపరిగ్రహ విషయమునగూడా 
నవాకరించి, అదేరీతిలో మా ఆదేశములను అనునరించి 
న యయ లా లంగా 
తెలియబేయుబున్నాను. శృంగేరి శారదా వీఠమున 40 
నంవతృరాల అనంతరము మరలా ఈ డఉత్రరాధికారి 
స్వీకారోత్సవం జరుగుచున్నది. 1974లో మాగురువులు ఈ 
కొర్యక్రమం నిర్వహించారు. 40 సంవత్సరాల అనంతరం నేను 
మరల ఈ కొర్యక్రనుము నిర్వహించుభున్నాను. ఈ వార్త వెను 
వెంటనే అందరు ళిమ్యులకు బేరగలదని, ఇంతమంది నమావేళ 
మైన ఈ నందర్భములో ప్రకటించుట జరిగినది. మీరందరు 
నన్ను ఎంతో శ్రద్దాగౌరవములతో నంభావించుచుందురు. ఎట్టి 
పక్షపాత భావనలేక అందరిని సమభావంతో చూచి, కర్తవ్య 
నిరవహణ _ బేన్తానని మోకు తెలును. అదేరీతిలో 
డత్తరాధికొరికూడా నా వలె ప్రవర్తించుననుటలో ఎట్టి 
నందియము లేదు. ఈ మఠ నన్యాస అయిన పిదప, నేను ఈ 
ప్రాంతవ్రవాడిని, ఆ రాష్ట్రవువాడిని అను భావన దరిబేరనిచ్చు 
అవకొళమే లేదు. శృంగేరి పీఠమునకు బెందినవారయినంతనే 
నమన్త జగత్తుతో నంబంధము గలవాడగును. 






తపశ్చక్రవర్తి దివ్యసప్తతిపూర్తి 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 


త్తు 


ఒక (వాచిన నూక్తి యిట్లు బెవ్రుచున్నది : 
వరోవేతి గణనా లఘముబేతనాం, ఉదార చరితానాంతు వనుదైవ 
కుటుంబ కము. ఈ మఠమున కధివతి అయిన వ్వక్తి 
ఉదారచరితుడు కొవలెె లముబేతనుడై ఉండజాలడు. 
జననిశారద అట్లు జరుగనీయదు. మోరెల్లరు ఎవిధంగా నా 
ఆజ్ఞానునర్తులై ఈ వీఠ వురోగతిలో నవాకరించిరో, అట్లే 
ఉత్తరాధికారి శివ్యస్వీకారోత్తువమున గూడ నహాకరిస్తారని 
ఆశిస్తున్నాను. గత పాతిక నంవత్సరాలలో ఎన్నో 
నత్సార్వములు నిర్వ పొంచు టకు అమ్మ ళ₹ారదాంబ నన్నొక 
సాధనంగా వినియో గించినది. ఇదంతయు నా వలన జరిగిన 
దని నేనెవ్పుడూ భావించను. ఈ వట్టాభి షేక రజతోత్తవములు 
కేవలం శౌర దాంబ యొక్క మా గురువుల యొక్క 
సంకల్పబలం వల్లనే జరిగినది. వూర్వము విద్వారణ్యులకు 
వాళ్ళ, బుక్కలు నవాళకరిం చినట్లు, నాకు గౌరళంఠకరల్‌ 
సహకరించి ఎన్నో మంచి కొర్వములు సాధించుటకు అవకొళం 
కలిగించెను. వాళ్ళ, బుక్కలను ఎఐద్వా రణ్యులు ఆశీర్యదించిన 
విధముగనే నేను గౌరీళంకర్‌ను ఆళీర్వు దించుచున్నాను. ఈ 
మఠవురోభివృద్ధికి మోరెల్లరూ అందించిన నహకొరమును 
హృదయ వూర్యకముగా స్వీకరిన్తున్నాను. ఇట్టి నహకారమునే 
భవివ్యత్తులో కూడా ఇచ్చెదరని ఆళిన్తున్నాను. ఈ మఠము 
నర్వులకు ధర్మమార్గమును బూవుగాక, నిరంతరాభివృద్ధి 
నొందుగాక, మో అందరకు నా ఆశీన్సులు. గౌరీళంకరు నేతృత్వ 
ములో శృంగేరి వురజనులందరు ఎంతో భక్త విశ్ళానములతో ఈ 
రజతోత్సవ  కొర్యక్రమాలు జరినించారు. శృంగేరి 


అయంనిజు? 


వురజనులందరికి, ముఖ్యముగా శృంగేరి ఎమ్‌.ఎల్‌ఎ శ్రీ 
జీవరాజూు గారికి నా ఆశీ నులు. ఈ దేశవు వివిధ ప్రాంతాల 
నుండి ఎందరో భక్తులు వచ్చి యున్నారు. ఇంకొక వక్షం 
దినములలో ళివ్వస్వీకారోత్తువమునకు మరల రావలని 
యుండును. మిమ్ములనందరను ఆళీర్వదించుచూ ఈ 
ప్రవచనము ముగించుచున్నాను. 

హార నమః వొర్వతివతయే యయ... 











దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 






ల 





అంగరంగ వైభవం.. శిష్య స్వీకారోత్సవం 


సంప్రదాయబద్దంగా సన్యాస స్వీకార మహోత్సవం... తరలివచ్చిన అశేష భక్తులు 
వాక్యోపదేశం, యోగపట్టా అందించిన జగద్గురు భారతీతీర్ణ స్వామి 


ప్రపంచంలోని హైందవలోకం సువర్ణాక్షరాలతో 
లిఖంచదగిన రోజది. ఆదిశంకర భగవత్పాదులు స్థాపించిన 
చతురామ్నాయ జగద్గురు పీఠాలలో అత్యంత విశిష్టతను, 
ప్రాముఖ్యతను సంతరించుకున్న శ్రీ శృంగేరి శారదాపీఠంలో 
ఉత్తర పీఠాధిపతి 'శిష్య స్వీకార మహోత్సవం” అంగరంగ 
వైభవంగా జరిగింది. 2015 జనవరి 22 మాఘ శుద్ధ విదియ 
నాడు నన్నాన గ్రహణ పూర్వాంగ కార్యక్రమాలు ప్రారంభ 
మయ్యాయి. 23వ తేదీ నాడు తుంగా నదీతీరంలో 
శ్రీమహాసన్నిధానం, శిష్యుడికి కాషాయ వస్ర్తాలు, దండం, 
కమండలం అనుగ్రహించారు. శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్థ 
మహాస్వాముల అధిష్టానంలో శ్రీచరణులు శిష్యుడికి 
ప్రణవోపదేశం చేసి, మహావాక్యోపదేశం చేసి వారికి 
“శ్రవిధుశేఖర భారతి' అనే యోగపట్టాను అనుగ్రహించారు. అక్కడ 
శ్రీ శారదాదేవి ఆలయంలో వ్యాఖ్యాన సింహాసనంపై ఆసీనులను 
చేసి, ఆయన శిరస్సు మీద ఒక సాలగ్రామం ఉంచి, దానికి పూజ 
చేశారు. తరువాత శ్రీ విధుశేఖర భారతి స్వామి వారు శ్రీ 
భారతీతీర్థ మహాస్వామివారికి పాదపూజ చేశారు. సన్నాసి 
యొక్క అనుష్టాన క్రమాన్ని శ్రీ మహాసన్నిధానం, శ్రీవిధుశేఖర 


తీరులకు తామే న్వయంగా ఉపదేశించారు. మఠంలో 
పాటించవలసిన సంప్రదాయాలన్నీ బోధించారు. శ్రీభారతీతీర్ధ 
మహాస్వామి వారి ఆశీస్సులతో జగతసిద్ధమైన శ్రీశ్చంగేరీ 
వ్యాఖ్యాన సింహాసనమున 37వ పీఠాభీశ్వరులుగా శ్రీశ్రీశ్రీ 
విధుశేఖర భారతి స్వామివారు నిర్ణయించబడటం తెలుగు జాతి 
చేసుకున్న పూర్వజన్మసుకృతం. 

శంకర భగవత్సాదులు భారతదేశపు నాలుగు దిక్కుల లోను 
ప్రతిష్టించిన పఠాలలో శృంగేరి శ్రీ శారదాపఠం ప్రధాన మైనది... 
సనాతన ధర్మానికి రాజధానిలా భాసిల్లుతోంది. ప్రస్తుత 
ఎఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీభారతీ తీర్థమహాస్వామి 
వారు పిఠం ఉత్తరాధికారిగా శ్రీ కుప్పా వెంకటేశ్వర ప్రసాదు అనే 
బ్రహ్మచారి యోగ్యుడని భావించి... శారదాపరమెశ్వరి ఆజ్ఞగా 
జనవరి 4 న శ్రీచరణులు సభాముఖంగా ప్రకటించారు. శ్రీ 
భారతీ తీర్థమహాస్వామి వారి సమక్షంలో వారి శిష్య స్వకార 

హోత్సవం శృంగేరిలో సంప్రదాయానుసారముగా, అత్యంత 
వైభవంగా జరిగింది. 

సనాతనధర్మోద్దారకులు, 
జగద్గురు 


అద్వైత సిద్దాంత “ప్రతిష్టాప 
శ్రిమచ్చంకరభగవత్సాదా 


నాచార్యులునైన 












దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





చార్యులవారు భారతదేశపు నాలుగుదిక్కులందు ప్రతిష్టించిన 
చతురామ్నాయ పీఠములలో దక్షిణామ్నాయ 
శృంగేరీశారదాపీఠము ప్రథమమూ, ప్రధానమూ అయినది. 
నాటినుండి నేటివరకు ఈపఠము అవిచ్చిన్న గురుపరంపరా 
సముల్లసితమై విరాజిల్లుచున్నది. ఈపీఠము నధిష్టించిన 
ప్రతియొక్క ఆచార్యులూ సదాచారసద్ధర్మ పరిపాలనా నిరతులై 


జిజ్ఞాసువులగు శిష్యులకు ధర్మబ్రహ్మతత్తృముల 
నుపదేశించుచూ ఈపీఠముయొక్క కీర్తిని సర్వవ్యాప్త 


మొనర్చియున్నారు. ప్రకృతము ఈపీఠమునందు విరాజమా 
నులగు జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివారు 


ఈమహోజ్ఞలపరంపరలో 36వవారు. చర్ల సకలశాస్త్ర 
పారంగతులు, బహుభాషాకోవిదులు, అప్రతిమవాగ్రైెఖరీ 


సంపన్నులు, ఆగశ్రమధర్మానుష్టాననిష్టాగరిష్టులై, ఆదర్శ 
పఠాధిపతిగ వెలుగొందుచున్నారు. 

శృంగేరీ మఠళమును సర్వవిధముల అభివృద్దిపరచి, 
అనెకజనోపయోగకార్య తంల చెపట్టి, 


సర్వజనవందనీయులై యున్నారు. శ్రీచరణులు యోగ్యుడగు 


ఉత్తరాధికారి శిష్యుని పరిగ్రహింపవలయునని 
సంకల్పించినారు. శ్రీచరణుల సన్నిధిలో అయిదారు 


సంవత్సరములనుండి శాస్తాధ్యయనము చేయుచున్న శ్రీ కుప్పా 
వేంకటేశ్వరప్రసాదశర్మ అనుబ్రహ్మచారి అందుకు తగినవాడని 
శ్రీశారదాపరమేశ్వరి యాజ్ఞ అయినది. వేదశాస్తనిష్టాతుడు, 
విరక్తుడు, సదాచారపరుడుగ నుండి సర్వవిధముల 
యోగ్యుడయియున్న ఈ బ్రహ్మచారికి _శ్రిచరణులు 
సంన్యాసాశ్రమ మొసంగి, తమజుత్తరాధికారిగ స్వకరింప 


నిశ్చయించి, తమనిశ్చయమును 4-1-2015న తమ 
పట్టాభి షకరజతమహోత్సవ సందర్భమున శృంగేరిలో 
జరిగినసభలో తెలియపరచారు. 

సంన్యాసాశ్రమస్వీకారం 


సంన్యాసాశ్రమస్వకార కార్యక్రమం జయసంవత్సర మాఘ 
శుద్ద ద్వితీయ(విదియ) జనవరి 22వ తేదీనాడు ఉదయం 
ప్రారంభమైనది. ఆనాటి ఉదయం బ్రహ్మచారి శ్రీ 
వెంకటేశ్వరప్రసాదశర్మ, శ్రీజగద్గురువులకు ప్రణమిల్లి, 
శ్రిశక్తిగణపతి సన్నిధిలో జరిగిన అష్టద్రవ్య మహాగణపతి హోమం 
పూర్ణాహుతిలో పాల్గొని, శ్రిశారదాంబవారిని దర్శించి, 
శ్రీమఠప్రాంగణంలోని అన్ని దేవాలయములందు దేవతాదర్శన 
వర. సఠసిలబాఎనంలోని పూర్వాచార్యుల 
అధిష్టానమందిరానికి విచ్చేశారు. సంన్యాసస్వికారాంగముగ 
కృచ్చాచరణ, అష్టశ్రాద్దములు, లంతా కలా వెుదలగు 
కార్యక్రమములు గుర్వధివాన మందిరమున జరిగినవి. 
సాయంకాలం బ్రహ్మాన్వాధానం జరిగినది: 
వివిధప్రాంతములనుండి విచ్చేసిన వేద పండితులు ఆ 


హే 


యి 


ఆ 
ఆనన . 





సంన్యాసాశమస్వికారం ముందు రోజు తల్లిదండ్రులతో 
కుప్పా వెంకటేశ్వర ప్రసాద శర్మ 


సందర్భంలో వేదపారాయణ మొనరించిరి. ఆరోజురాత్రి 
బ్రహ్మచారి వేంకటేశ్వర ప్రసాదశర్మ గారు జాగరణ చేశారు. 

టా నాసి శుద్దతృతీయ, శుక్రవారం 23-1-2015) 
ఉదయం 7 గంటలకు గుర్వధిష్టానంలో బ్రహ్మచారి శ్రీశర్మగారు 
పురుషసూక్తహోమం, విరజాహోమం చేశారు. 9 గంటలకు 
తూరిగాణదికి వెళ్ళీ, (ప్రషోచ్చారణ, సర్వభూతాభయప్రదానం 
చేశారు. తదుపరి శిఖను, యజ్ఞోపవితాన్ని, శ్వేతవస్తాన్ని 
పరిత్యజించారు. జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ 
భారతీతీర్ణమహాస్వాములవారు వారికి కాషాయవ స్తాన్ని, 
దండకమండలాలను అనుగ్రహించారు. తదుపరి 
గురుశిష్యస్వాము లిద్దరూ 
శ్రీమదభినవవిద్యాతీర్థ్ణమహాస్వాములవారి అధిష్టానమునకు 
విచ్చేశారు. అచ్చట శ్రీజగద్గురువులు శిష్యస్వాములవారికి 
ప్రణవోపదెశం, మహావాక్యోపదెశం కావించారు. అనంతరం 
ఉభయశ్రీచరణులు తుంగానది ఉత్తరంవైపునకు వేంచేశారు. 
అచ్చట శిష్యస్వామి (సన్నిధానం) వారికి పర్యంకశౌచము 
జరిగింది. 

పిదప శ్రీశారదాంబాదేవాలయంలోని బ్రహ్మవిద్యా వ్యాఖ్యాన 
సింహాసనంపై శిష్యస్వామిని కూర్చుండబెట్టి, వారిశిరస్సు పై 
సాలగ్రామముంచి, దానిని శ్రిజగద్గురువులు పూజించారు. 
ఆతరువాత శ్రీమహాసన్నిధానంవారు వ్యాఖ్యానసింహాసనంపై 
కూర్చొనియుండగా, శ్రిసన్నిధానంవారు తమ గురుపాదుల 
పాదపద్మములను పూజించారు. శ్రిమహాసన్నిధానంవారు 
శిష్యస్వాములకు _ “విధుశేఖరభారతి అనెడియోగపట్టాను 
అనుగ్రహించారు. అప్పుడు అశేషభక్తజనులు హర్షధ్వానాలు 
చేశారు. పిమ్మట శ్రీమహాసన్నిధానంవారు శ్రీసన్నిధానంతో కూడి, 
శ్రిశారదా మాతను సందర్శించారు. దర్శనానంతరం ఉభయ శ్రి 
చరణులకు పలుమఠాధిపతులు, మహారాజులు, ప్రభుత్వ 
ప్రతినిధులు, మహాజనులు, భక్తజనులు కానుకలను 
సమర్పించారు. ఈకార్యక్రమంలో శృంగేరీశివగంగామఠా ధీశులు 
శ్రీపురుషోత్తమభారతీస్వామివారు, యడతొరె 





ము 









































తా 


యోగానందేశ్వరస రస్వతీ మరఠాధీశులు శ్రీశంకరభారతీ 
స్వామివారు, హెబ్బూరుమఠాధీశులు మాధవాశ్రమస్వామి వారు, 
ధర్మపురి శ్రీసచ్చిదానందసరస్వతీస్వామివారు, విశ్వ కర్మ 
మఠాధీశులు శ్రీకాళహస్తింద్ర స్వామివారు పాల్గొన్నారు. 

అటుపిమ్మట ఉభయశ్రిచరణులు శ్రిమఠప్రాంగణం లోని 
అన్నిదేవాలయాలను సందర్శించి, నరసింహవనాన్ని 
చేరుకొన్నారు. ఆ రోజు సాయంత్రం గురువందన సభలో 
సన్నిధానంవారు అనుగ్రహభాషణమును చేయుచూ 
మానవజన్మ(ప్రాశస్త్యమును నినరింలు, మానవుడుగా 
జన్మించినందుకు మోక్షము సాధించవలె ననుకోరిక గాఢముగా 
నురదవతెననియు. అందుకు. నౌెధగవలుగా సత్సురుషులతో 
సాంగత్యము తప్పక కలిగియుండ వలెననియు పేర్కొనిరి. 
మహాసన్నిధానంవారి అపార మైనకరుణావిశేషం తమపై 
ప్రసరించడంవలననే జగద్గురువులకు శిష్యులై, 
శృంగేరిపఠమునకు ఉత్తరాధికారి అగు అదృష్టము సిద్ధించినదని 
సెలవిచ్చిరి. 

శ్రీ మహాసన్నిధానంవారు అనుగ్రహభాషణ మొనర్చుచూ 
శిష్యస్వాముల యోగపట్టము “విధుశేఖర భారతీ అని ప్రదానం 
చేయుటలో తమ పరమగురువులైన శ్రీ చంద్రశేఖర భారతీ 
స్వాములవారిపై తమకున్న అపార గురుభక్తియే కారణమని 
సెలవిచ్చిరి. ఏదు అనాధరము భర ఈ బంధముంకు 
పర్యాయపదము. కావుననే “శ్రీ విధుశేఖర భారతీ అని 
యోగపట్టము ననుగ్రహించుట జరిగినది. శ్రీ 
మహాసన్నిధానంవారు శిష్యస్వాములలో సన్న్యాసస్వకారమునకు 
కావలసిన అన్ని సల్లక్షణములు ఉన్నవని, కావుననే శ్రీశారదాంబ 
అనుజ్ఞ మేరకు వారిని ఉత్తరాధికారిగా స్వీకరించుట జరిగినదని 








డై వానా 











దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 






తెలిపిరి. 

శ్రీసన్నిధానంవారి పూర్వాశమములో వారికి జుదము 
మరియు సంస్కృత సాహిత్యము, వ్యాకరణమును నేర్పిన 
విద్వాంసులు శ్రీకుప్పా రామగోపాల వాజపేయయాజి, శ్రీ కుప్పా 
శివసుబ్రహ్మణ్యఅవధాని, శ్రీ తంగిరాలశివకుమార శర్మ, శ్రీ 
కృష్ణరాజభట్టుగారికి సన్మానము జరిగినది. 

రాత్రి 9 గంటలకు శృంగేరిలోని రాజవిధిలో పల్లకి ఉత్సవం 
జరిగింది. శ్రీమహాసన్నిధానంవారు స్వర్ణపల్లకిని, 
శ్రీసన్నిధానంవారు రజతపల్లకిని అధిష్టించి ఊరిగింపులో 
పాల్గొన్నారు. ఆకార్యక్రమంతో ఉత్తరాధికారి శిష్య స్వకారోత్సవం 
వైభవంగా ర్‌ం లని! 

వస చ అన్‌, ప్రసిద్ధవ్యక్తులు, మఠాధిపతులు, అధి కారులు, 
దేశవిదేశాలనుండి వెలసంఖ్యలో వచ్చిన భక్తులు అపూర్వమైన 
ఈ మహోత్సవములో పాల్తాని ఉభయశ్రీ చరణుల 
అనుగ్రహమును పొంది కృతార్దులయ్యారు. 

శ్రీసన్నిధానంవారి పూర్వాశ్రమ జీవితం 

శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ సన్నిధానం వారి పూర్వాశ్రమ 
నాసుధియం కుప్పా వేంకటేశ్వర ప్రసాదశర్మ, ఎరు కుప్పా 
శివసుబ్రహ్మణ్యఅవధాని - శ్రీమతి సీతా నాగలక్ష్మి దంపతు లకు 
ద్వితీయపుత్రునిగా జూలై 24, 1993 శ్రావణశుద్ద పంచమినాడు 


తిరుపతిలో జన్మించారు. వారిది కౌండిన్య గోత్రం. 
గుంటూరుజిల్లా లోని అనంతవరం స్వగ్రామం. 
కుటుంబపూర్వికులు 


కుప్పావారికుటుంబంలో ప్రఖ్యాతి చెందిన వేదశాస్త 
పండితులు అనేకమంది ఉన్నారు. వారందరూ పరంపరగా 
శృంగేరి జగద్గురువుల శిష్యులే. 1961లో శ్రీశ్శంగేరీ శారదాపిఠ 


——————r మా వంతం 

















దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





35వ పఠాధీశ్వరులు శ్రీమదభినవవిద్యాతీర్ద మహాస్వాముల 


తారు అనంతవరానికి విచ్చెసినప్పుడు శ్రీ 
"_వేంకటేశ్వరప్రసాదశర్మగారి తాతగారి అన్నగారైన శ్రీ 


కుప్పాబైరాగిశాస్తిగారు శ్రీచరణులను ఘనంగా స్వాగతించి, 
భక్తితో పాదపూజ చేసి, శ్రీజగద్గురువుల కృపకు పాత్రుల 
య్యారు. 1985లో శ్రీశ్రీశ్రీ భారతీతీర్రమహాస్వామివారు 
అనంతవరం విజయంచేసినప్పుడు బైరాగిశాస్తిగారు వారిని 
భక్తిశ్రద్దలతో స్వాగతించారు. శ్రీవేంకటేశ్వరప్రసాదశర్మగారి 
తాతగారి మరో అన్నగారైన శ్రీ కుప్పా వేంకటాచలపతి 
యాజిగారు 2002లో శృంగేరి జగద్గురువుల అనుమతితో 
సంన్యాసాశ్రమాన్ని స్వకరించారు. 

శ్రీ కుష్పావెంకటెశ్వరప్రసాదశర్మగారి తాతగారైన శ్రీ కుప్పా 
రామగోపాల వాజపేయయాజి, కృష్ణయజుర్వేదాన్ని అధ్యయనం 


చేసినవేదపండితుడు. వాజపేయ మనేశ్రౌత యాగాన్ని 
చేసినవారు. _ శ్రీశృంగేరిజగద్గురువులశిష్యులు. శృంగేరిలో 
జరిగినఅనేకవైదికకార్యక్రమాలలో పాల్గొన్నారు. శ్రీ 
వేంకటిశ్వరప్రసాదశర్మ గారి తండ్రిగారైన శ్రీ కుప్పా 
శివసుబ్రహ్మణ్యఅవధానిగారు, రారు శంకర 
మఠములోనున్న జగద్గురు శ్రీమదభినవ _ విద్యాతీర్థ 


శాస్త్రసంవర్దిని పాఠశాలలో తర్కశాస్తాన్ని అధ్యయనం చెశారు. 


శ్రీశృంగేరీజగద్గురువులపట్ల అమితమైన భక్తి గల శ్రీ 
అవధానిగారు వెదశాస్త్రపండితులు. 

బాల్యం: 

శ్రీవేంకటెశ్వరప్రసాదశర్మగారికి _ శ్రీకృష్ణభక్తి మెండు. 


తమఇంటిదగరలో నున్న శ్రీకృష్ణదేవాలయాన్ని ప్రతినిత్యం 
సందర్శించేవారు. తండ్రి అయిదవ ఎటనే ఈబాలునికి 
ఉపనయనం శారు, తాతగారైన శ్రీకుప్పా 
రామగోపాలవాజపేయ యాజిగారు కృష్ణయజుర్వేదం 
ప్రారంభించారు. తరువాత తండ్రిగారు కృష్ణయజుర్వేదం 
క్రమాంతం నేర్పారు. వైదికజీవనం, దైవభక్తి మెండుగా 
గలవాతావరణంలో ఈబాల బ్రహ్మచారి పెరిగారు. 

కృష్ణానది సముద్రంలో కలిసేసంగమప్రదేశంలో గల 
ఒకపుణ్య క్షేత్రం. అక్కడ 
శ్రీవెణుగోపాలస్వామిదేవాలయం ఉన్నది. గత కొన్ని 
సంవత్సరాలుగా శ్రీ వెంకటెశ్వరప్రసాదశర్మగారికుటుంబం 
అక్కడ భాగవతస వ్తాహకార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 
శ్రీ ప్రసాదశర్మగారు ఆభాగవతన ప్తాహకార్యక్రమంలో 
తండ్రితోపాటు పాల్తానేవారు. బాల్యంలోనే అయోధ్య, 
హరిద్వార్‌, హృషికేశ్‌, కాశీ, కాలడి, మధురై, మధుర, పశు 
పతినాథ్‌ (నెపాల్‌), రామేశ్వరం, ఉజ్జయిని మొద లగు 
పుణ్యక్షేత్రాలను సందర్శించారు. 

శృంగేరిలో అధ్యయనం : 
వ్వ్‌... 


ళా 


పహాంసలదిం 













న్‌ 


అననన .. 





తమ తండ్రితాతలు శృంగేరిలో ధార్మికకార్యక్రమాలలో 
పాల్గొనటానికి వచ్చినప్పుడు, వారితో బాలు డైన శ్రీవేంకటేశ్వర 
ప్రసాదశర్మగారు కూడా వచ్చేవారు. మొదటిసారి 2006లో 
శృంగేరి వచ్చినప్పుడే జగద్గురు శ్రీశ్రీ శ్రీభారతితీర్ధ మహాస్వాముల 
వారిప్రభావం 13 సంవత్సరాల ఆ బాలబ్రహ్మచారిపై పడింది. 
2008లో వారు మళ్ళీ శృంగేరిలో శ్రీచరణులను సందర్శించారు. 
2009లో మూడవసారి శృంగేరికి వచ్చినప్పుడు 
శ్రీజగద్గురువులవద్ద అధ్యయనం చా శ!అ ముర రికను 
శ్రిజగద్గురువులకు విన్నవించారు. ఆబ్రహ్మచారికి విద్యార్ణనపట్ల 
గల తీవ్రమైన కోరికను, వినయాన్ని, ప్రతిభను చూసిన 
శ్రిజగద్గురువులు ఆ బ్రహ్మచారికోరికను మన్నించారు. 
ఆనాటినుండి శృంగేరిలోనే ఉంటూ,  శ్రీజగద్గురువుల 
మార్గదర్శనంలో శ్రిప్రసాదశర్మగారు శీఘ్రగతిన సంస్కృతభాషలో 
బ్రాయటంలో, మాట్లాడటంలో సామర్ద్యాన్ని సంపాదించారు. 
శృంగేరిలో విద్వాన్‌ శ్రీ తంగిరాల శివకుమారశర్మ గారివద్ద 
సంస్కృతకావ్యాలనూ, సాహిత్యాన్ని అధ్యయనం చెశారు. 
విద్వాన్‌ శ్రీకృష్ణ రాజభట్‌ గారివద్ద వ్యాకరణం నేర్చుకున్నారు. 
శ్రీవేంకటెశ్వరప్ర సాద శర్మగారి గురుభక్తిని, వినయాన్ని, 
ప్రతిభనూ, అధ్యయన నీలమునూ పరిశీలించిన 
శ్రీజగద్గురువులు ఈబ్రహ్మచారికి తామే శాస్త్రాలను బోధించాలని 
నిర్ణయించుకున్నారు. అలా 2011లో తర్కశాస్త్రం బోధించడం 
ప్రారంభించారు. 2012-13  విజయయాత్రలో అంతటి 
హడావిడిలో కూడా శ్రీ జగద్గురువులు పాఠం చెప్పడం ఒక్కరోజు 
కూడా మానలేదు. బ్రహ్మచారిని తర్క పండితునిగా మార్చారు. 
శృంగేరిలో జరిగే శ్రీమహాగణ పతివాక్యార్థ విద్వత్‌ సభలో 
ఈబ్రహ్మచారి తర్కశాస్త్రపాండిత్యాన్ని చూసి, దేశం నలుమూలల 


నుండి వచ్చిన శాస్తపండితులు ఆశ్చర్యపోయారు. 
శ్రీజగద్గురువులు ప్రతిరాత్రి చేసే శ్రీచంద్రమౌళిశ్వర 
పూజాసముయంలో ఈబ్రహ్మచారి సంపూర్ణంగా 














ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


శృంగేరి శ్రశారదా పీఠం గురుపరంపర 


1 శ్రీళంకర భగవత్సాదులు ఎడి820 

2. శ్రీనురేళ్యరాబార్యులు ఎడి820 - 834 వరకు 
3. _ శ్రీనిత్యబోధఘన 834 - 848 
4. _ శ్రీజానమన 848 - 910 
ర్‌ శ్రీజ్ఞానోత్తము 910 - 954 
6.  శ్రీజ్ఞానగిరి 954 - 1038 
7. _ శ్రీసింహాగిరి 1038 - 1098 
8. శ్రీ ఈళ్గరతీర్డ 1098 - 1146 
9. శ్రీనృనింహతీర్ణ 1146 - 1229 
10. శ్రీవిద్యాతీర్ధ (229190 
11. శ్రీభారతీతీర్ధ 1333 - 1380 
i2. శ్రీ విద్యారణ్య 1380 - 1386 
13. శ్రీభందశళేఖరభారతి... 1 1386 - 1389 
14. శ్రీనరసింహభారతి.......1 1389 - 1408 
15. శ్రీవురుషోత్తమభారతి 1408 - 1448 
16. శ్రీశంకరభారతి 1448 - 1455 
77. శీచందశేఖరభారలతి....2 1455 - 1464 
lB నరం... 2 1464 - 1479 


కృష్ణయజుర్వేదాన్నీ, కృష్ణయజుర్వేద క్రమాన్ని పారాయణ 
చేసారు. 

శ్రిప్రసాదశర్మగారిది చక్కటి స్వభావం. ఎల్లపుడూ 
శాంతచిత్తులై, మితభాషులై ఉంటారు. లౌకికవిషయములందు 
అనాసక్తులై, నిరంతరం అధ్యయననిరతు లైఉంటారు. 
ఇతరవిద్యార్దులు పటల య ల వారు. 
తమఅధ్యయనం కొనసాగిస్తూనే, విద్యార్దులకు వేదం, 
సంస్కృతసాహిత్యం, తర్కం నెర్పెవారు. శ్రీజగద్గురువులవద్ద 
వేదాంత మిమాంసాది శాస్త్రములను అధ్యయనం చేశారు. 

2009 నుండి 2015 వరకు సుమారు అయిదున్నర సంవత్స 
రాలకాలం  శ్రీజగద్గురువులవద్ద అధ్యయనం చెస్తున్న 
సమయంలో వైదికసంప్రదాయాలకాణాచి అయ్యారు. వివేః 
“వెరాగ్యాలను అలవరచుకొన్నారు. విద్యార్థిగా, విద్వాంసుడిగా, 
అధ్యాపకునిగా, భక్తునిగా పరిణతిచెందారు. ఆబ్రహ్మచారి 
అందరిగేమను పొందారు. శ్రీజగద్గురువులు, వారిగురుభక్తికి, 
దైవభక్తికి అధ్యయనశీలానికి, పాండిత్యానికి సంతోషించారు. 
వారిని ఉత్తరాధికారిగా స్వికరించి సంన్యాసాశమమును 
అనుగ్రహించారు. 

సన్స్యాసాశ్రమధర్మములను, అనుష్టానక్రమమును శ్రీమహా 
స్వాములవారు శ్రీసన్నిధానంవారికి తామే స్వయంగా 
ఉపదేశించారు. మఠంలో పాటించవలసిన సంప్రదాయాలన్ని 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 






ధో 


19. శ్రీపురుషోత్తమభారతి..2 1479 - 1517 
20. శ్రీరామచందభారతి 1517 - 1560 
ల అ నరనంటాణాలత 6 1560 - 1573 
22. శ్రీనరసింహభారతి.......4 157 50 
29. శ్రీనరసింహభారతి.......5 1576 - 1600 


24. శ్రీఅభినవనృనింపాభారతి...1 1600 - 1623 
25. శ్రీనచ్బిదానందభారతి....2 1623 - 1663 
26. శ్రీ నరసింహాభారతి...6 1663 - 1706 
27. శ్రీనచ్బిదానందభారతి...2 1706 - 1741 
28. శ్రీఅభినవనచ్చి దానందభారతి 1741 - 1767 
29. శ్రీనరసింహభారతి...7 1767 - 1770 
30. శ్రీసబ్బిదానందభారతి...3 1770 - 1814 
31. శ్రీ అభినవనచ్చి దానందభారతి...2 1814 - 1817 
32. శ్రీనరసింహభారతి...8 1817 - 1879 
33. శ్రీనబ్చిదానంద శివాభినవ నరసింవాభారతి 1879 - 1912 


34. శ్రీభందశేఖరభారతి...3 1912 - 1954 
35. శ్రీఅభినవ విద్యాతీర్ణ 1954 - 1989 
36. శ్రీ భారతీతీర 1989 నుంచి ... 


37. శ్రీ విధుశేఖర భారతి (ఉత్తరాధికారి) 


కూడ వారికి తెలిపారు. 2017 శృంగేరిలో శారదామాతకు 
స్వర్ణశిఖర కుంభాభిషకమహోత్సవము వెభవంగా 
నిర్వహించారు. ఆ సంవత్సరములోనే ఉభయశ్రీచరణులు 
తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో విజయయాత్ర చేయుచూ 
అనిరగాబుసగరాఅలా సరిభరింబి అను రావాలు. 
ఉపదేశాలతో భక్తజనులను అనుగ్రహించిరి. 

శ్రమహాసన్నిధానంవారి ఆజ్ఞానుసారం సన్నిధానంవారు 
2018లో ఆంధ్ర దేశములో విజయయాత్ర చేయుచూ అనేక 
గ్రామ, నగరములలో సంచరించుచు శ్రీశైలం, విజయవాడ, 
కాళేశ్వరం, ద్వారకాతిరుమల, మొ॥గు క్షేత్రములలో భగవంతుని 
అర్చించి, శ్రీమహానన్నిధానంవారి ప్రతిరూపులై భక్తులను 
అను[గ్రహించిరి. 

శ్రీవిధుశేఖరభారతీస్వామివారు గురుచరణుల యడుగు 
జాడలలో నడచుచూ వారియపారకృపా పాత్రులై 
వెలుగొందుచున్నారు. 

శ్రీ విధుశేఖరభారతీ సన్నిధానం వారి ఆలోచనలు, పనులు 
కూడ ఎల్లప్పుడూ శ్రీమహాసన్నిధానంవారి పూజనీయములైన 
పాదపద్మముల మీదనే కేంద్రీకృతము లయ్యాయి. 

శిష్యజనులందరు శ్రిమహాసన్నిధానంవారిని పరల 
శ్రీసన్నిధానంవారిని భక్తిశ్రద్దలతో mes శ్రేయః 
ప్రాప్తినందుదురుగాక, 








ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
= శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





ఆ ఆల ఆల 
ధర్మనిష్ట.. తపశ్శక్త.. ప్రజ్ఞాననిధి 
అద్వైత దీప్తి ...జగద్లురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి 


శ్రీమత్సరమహంస పరివ్రాజకాచార్య వర్య, పదవాక్యప్రమాణ 
పారావార పారీణ యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార 
ధారణధ్యాన సమాధ్యష్థాంగయోగానుషాననిష్ట, తపశ్చక్రవర్తి 
అనాద్యవిచ్చిన్న శ్రీ శంకరాచార్యగురు 
షడ్డర్శనస్టాపనాచార్య, వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర, సకల 
నిగమాగమ సార హృదయ, సాంఖ్యత్రయ ప్రతిపాదిక, వైదిక మార్గ 
ప్రవర్తక,సర్వతంత్ర స్వతంత్ర, ఆది రాజధానీ, విద్యానగర 
మహారాజధానీ, కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య, శ్రీమద్రాజాధి 
రాజగురు భూమండలాచార్య, బుష్యశ్య్ళంగపురవరాధీశ్వర, 
తుంగభద్రా తీరవాసి, శ్రీమద్విద్యాశంకర పాదపద్మారాధక, శ్రీ శృంగేరీ 
జగద్గురు శ్రీ మదభినవ విద్యాతీర్ద మహాస్వామి గురుకరకమల 
సంజాత, శ్రీ శృంగేరి జగద్గురు శ్రీమద్దారతీతీర్ద మహాస్వామి వారి 
చరణారవిందములకు సాష్టాంగ ప్రణామములు... త్రికరణశుద్ది, ధర్మ 
నిబద్దత, సమాజహితకాంక్ష ద్వారా మానవ జీవన సాఫల్యతకు 
చేరువకాగలమని ప్రబోధిస్తున్న జగద్గురు భారతీతీర్ణులు అపర 
ఆదిశంకరులే. వారి బోధనలే శిరోధార్యంగా స్వీకరించడమే మనం 
పూజ్య జగద్గురువులకు సమర్పించే గురువందనమ్‌. శ్రీ చరణుల 
66వ జన్మదినోత్సవాల సందర్భంగా 'దర్శనమ్‌' భక్తిపూర్వకంగా 
సమర్పిస్తున్న ఈ అక్షరార్టన. 


పరంపరాప్రాప్త, 





న్‌ా 
టక టం! 
ఉన లీ YY ER 





“గురుపదాంభోజముల్‌ గొలువక గల్లునే ప్రవిమల 
వైరాగ్య భాగ్య మహిమ” అని సితారామాంజనేయ సంవాద 
గ్రంథములో ప్రతి మనిషికి జ్ఞాన వైరాగ్యాలు కావాలంటే 
తప్పక గురు పదములను ఆశ్రయించాలి అని పేర్కొన్నారు. 

చాతుర్యవాన్‌ వివేకీచ ఆధ్యాత్మ జ్ఞానవాన్‌ శుచిః 

మానసం నిర్మలం యస్య గురుత్వం తస్య శోభతే ॥ 

కార్యనిర్వహణ చాతుర్యం కలవాడు, వివేక జ్ఞానం 
కలవాడు, ఆధ్యాత్మ జ్ఞాన సంపన్నుడు, బాహ్మ అభ్యంతర 
శుచిత్వం కలవాడు, నిర్మలమైన మనస్సుగలవాడు వం 
వారికే గురుత్వం శోభించును. అనగా గురు అనే 
పదమునకు అర్హుడు. 

సురే నిర్మలా శ్చాంతాః సాధవో మిత భాషిణీః సంసార 
మాలిన్యం లేనివారు, ప్రకృతి దోషము శమించినవారు, 
సాధుస్వభావము కతిగినతారు,. ౨దాజార సంపన్నులు 
ఎవరో వారే గురువులు కాగలరు అని స్మృతి గ్రంథాలు 
పేర్కొంటున్నాయి. ఈ లక్షణాలన్నీ ఒకేచోట వఎక్షించాలంటే 
శృంగేరీ ఏఠ జగద్గురువులను దర్శించాలి. 1974లో అప్పటి 
జగద్గురువులు శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు 
నవరాత్రి ఉత్సవాలు సమాప్తం అయిన తరువాత శ్రీ 
శారదాటెవి గర్భాలయంలో ప్రవేశించి అక్కడ 





ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


ధ్యానమగ్నులయ్యారు. కొంతసేపటి తర్వాత బయటకు 
వచ్చి అక్కడి భక్తులతో శ్రి శారదా అమ్మవారి 
ఆజ్ఞానుసారంగా శ్రీ తంగిరాల సీతారామాంజనేయులును 
మా ఉత్తరాధికారిగా నియమించాలని నిర్జారణయెనది. 
శిష్యస్వీకార తేదీ 11.11.1974 అని ప్రకటించారు. అనగా 
ఆజన్మశుద్ధలు కాబట్టి శారదాదేవి ఆజ్ఞ వల్లనే 
జగద్గురువులు కాగలిగారు. ఆనంద నామ సంవత్సరం 
ఆశ్వయుజ కృష్ణ ఎకాదశి, ద్వాదశి తిథులలో శృంగేరీ 
శారదాపిఠ ఉత్తరాధికారిగా శ్రీశ్రీశ్రీ భారతీతీర అనే పట్టాతో 
నియమించబడ్డారు. క్రీ.శ. 19.10.1989 ఆశ్వయుజ కృష్ణ 
పంచమినాడు దక్షిణామ్నాయ శృంగేరి శారదా పఠానికి 36వ 
జగద్గురువుగా పట్టాభిషేకం జరిగింది. విశేషం ఎమిటంటే 
జగత్తు మొత్తం కీర్తించిన జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ 
మహాస్వామివారు మాత్రమే. ఈ దేశంలో గురువులు 
చాలామంది ఉన్నారు. శాస్త్ర ప్రకారం - 1. సూచక 
ఎరు యర సురా య రగ. 
నిషద్ద గురువులు 5. విహిత గురువులు 6. కారణ 
గురువులు 7. పరమ గురువులు అని. వీరిలో నిషిద్ద 
గురువులు తప్ప తక్కిన ఆరుగురు అంగీకరింపబడినవారే. 
కానీ లోకంలో ఇటువంటి వారు చాలామంది ఉన్నప్పటికి 
దక్షిణామూర్తి శారదా స్వరూప పరమగురు స్వరూపులు 
అయిన జగద్గురువులు మాత్రం ఒక్కరి ఉంటారు వారి 
శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివారు. మన తరం వరిని 


చూడగలగటం మన భాగ్యం. ఈ శతాబ్దంలో వీరికంటే 
గొప్ప గురువును మనం చూడలేము అని చెప్పడంలో 


గ్‌ క... 
ణా న్న్న 
శ 
నా! 
జ 
a 
a 
శ 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య 
= శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





అతిశయోక్తి లేదు. ఎందుకనగా శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ 
మహాస్వామి వారిలో ఈ లక్షణాలు ఒకసారి చూద్దాం. 

1. బహుభాషా పాండిత్యం :- శ్రీశ్రీశ్రీ భారతీతీర్ద 
మహాస్వామివారి మాతృభాష తెలుగు. కాని మాతృభాషతో 
సమానంగా కన్నడం, తమిళం, సంస్కృతం, మలయాళం, 
హూరదై. ఇంగ్లీష్‌ మొదలైన భాషలు అనర్గళంగా 
మాట్లాడుతారు. ఎ భాషా ప్రాంతంలో ఆ భాషలో అనుగ్రహ 
భాషణం చేసే జగద్గురువులు ప్రస్తుత కాలంలో ఒక్కరే. 
వారే శ్రీశ్రీశ్రీ భారతీతీర్ణ మహాస్వామివారు. అద్బుతమైన 
కవిత్వం జగద్గురువుల సొంతం. మహాకవిపుంగవులు కూడా 
రాయలేని పదజాలం, అన్వయక్టేశం లేని అనేక రచనలు 
చెశారు. ఎన్నో స్తోత్రాలు, కృతులు, గీతాలు వ్రాశారు. ఈ 
రోజుల్లో చాలామంది గురువులను మనం చూస్తాం. కాని ఎ 
ప్రాంతంలో ఉన్నా ఒకే దినచర్య పాటించేవారు చాలా 
అరుదు. శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివారు శృంగేరిలో 
ఉన్నా, మహారాష్ట్రలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా ఎక్కడ 
ఉన్నా వారి రోజువారీ కార్యక్రమాలు నిర్విరామంగా నిశ్చిత 
పద్దతిలోనే ఉంటాయి. ఉదయం నాలుగు గంటలకు లేచి 
దేవతాస్మరణం. 8 గంటల వరకు అనుష్టానం. విద్యార్థులకు 
పాఠం చెప్పడం. 10.30 నుండి గురుభవనంలో భక్తులకు 
దర్శనం ఇవ్వడం. మధ్యాహ్నం ఒంటి గంటకు మళ్ళీ స్నానం 
చేసి మాధ్యాహ్నికానుష్టానం, భిక్ష తర్వాత సాయంకాలం 
నాలుగు గంటలకు విద్వాంసులతో, విద్యార్దులతో శాస్త్ర 
చర్చలు, అనంతరం సెక్రెటరీ తెచ్చిన ఉత్తర 
ప్రత్యుత్తరాలను పరిశీలించి అన్నిటికీ ఓపికగా సమాధానాలు 








ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


చెప్పి, మరల సాయంత్రం 5.30 నుండి 6.30 వరకు 
భక్తులకు దర్శనం, సాయంకాల అనుష్టానం. మరలా రాత్రి 
8.30 నుండి 10 వరకు చంద్రమౌళిశ్వర పూజ రాత్రి 11 
వరకు శాస్త్ర గ్రంథాల అవలోకనం చేసి విశ్రమిస్తారు. విశేషం 
ఎమిటంటే శ్రీచరణులు ఎక్కడ ఉన్నా ఇలాగే ఉంటారు. 
పండుగ రోజుల్లో ఇంకా ఒత్తిడిగా ఉంటుంది. శృంగేరీ పిఠ 
జగద్గురువులు సంప్రదాయమును, శాస్త్ర మర్యాదను, పీఠ 
నియమాలను తప్పక పాటిస్తారు కాబట్టే ఆనాటి శంకర 
భగవత్సాదుల నుండి నేటి భారతీతీర్ద మహాస్వామి వారు, 
విధుశేఖర భారతీ స్వామివారి వరకు అవిచ్చిన్న 
గురుపరంపరతో అలరారుతున్న ఎకైక పిఠంగా శ్రీ శృంగేరీ 
విలసిల్లుతోంది. ఈనాటి 
కాలానుగుణంగా చాలామంది సన్యాసులు సాంకేతిక 
టెక్నాలజీ, కంప్యూటర్‌, సెల్‌ఫోన్‌ (కరవాణి), ల్యాండ్‌ ఫోన్‌ 
(స్థాపితవాణి)లను అధికంగా వాడుతుంటారు. కాని శ్రిశ్రిశ్రి 
భారతీతీర్ణ మహాస్వామివారు మాత్రం ఈనాటికీ ఫోన్‌లో 
సంభాషణ చేయకపోవటం విశేషం. అనగా సంన్యాస 
ధర్మములను ఇంత ఖచ్చితంగా పాటించే వారిని మనం ఈ 
శతాబ్దంలో చూడలేము. కావుననే శ్రీచరణులు ఈ శతాబ్దపు 
మేటి జగద్గురువులు. 

శ్రిచరణులు ఎప్పుడూ శిష్యులకు చెబుతూ ఉంటారు 
ప్రతీ మనిషి ముఖ్యంగా బ్రాహ్మణులు అనుష్టానము, 
తపస్సు వదలకుండా చేయాలని. ఈ రెంటినీ ఆచరిస్తూ 
ప్రబోధించే జగద్గురువులు శ్రీచరణులు మాత్రమె. 
ఆధ్యాత్మిక సేవయే కాదు సమాజసేవలో భాగంగా ఎన్నో 
ఆస్పత్రులు కట్టించారు. రక్తనిధి కేంద్రాలు, భారత 


శారదాపీఠం కాలంలో 


సైన్యానికి విరాళాలు, వికలాంగులకు కుర్చీలు ఇలా 
చెబుతూ పోతే అనేకం ఉన్నాయి. శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ 
మహాస్వామివారు ఆర్భాటాలకు, ఆడంబరాలకు, 
అహంకారం, దర్పములకు దూరంగా ఉంటారు. కాబట్టె 
టివీ మాధ్యమాలలో ప్రచారాలకు ఇష్టపడరు. గొప్ప 
ల ఎబుటంటి ప్రబంబంల చలం ఏవరు 
వచ్చినా వారికి సరియైన మార్గదర్శకత్వం చేసేవారు 
శ్రీచరణులు మాత్రమె. అతి శ్రేష్టమైన జ్ఞానంతో కలుషిత 
మనస్సులను కూడా పరిశుద్ధం చేసి ఆధ్యాత్మిక మార్గం వైపు 
నడిపిస్తారు. ముఖ్యంగా శారదాఎఠాధిస్టిత జగద్గురువులు 
చేసే వేదశాస్త్ర సంరక్షణ ఇంకా ఎవ్వరూ చేయలేరు. అనేక 
వేద శాస్త్ర పాఠశాలల్లో వేలాది మందికి ఉచిత విద్యాబోధన 
చేస్తున్నారు. పూర్వాకాలం పాటలీపుత్ర నగరంలో ఎవిధంగా 
శాస్త్ర సభలు, పరీక్షలు జరుగుతాయో నేడు శృంగేరిలో 
సంవత్సరం పొడవునా అనేక సభలు జరుగుతాయి. 

శ్రీశ్రీశ్రీ భారతీతీర్ణ స్వామివారి తపోశక్తిని ఆంధ్రదేశ 


YY 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశి 






త్తు 


ఆ ఆ 
ష్ట సంచిక 


ల = గ్‌ా 
క వాల్‌ క కా రా 


FG a (/ బన 
జ్‌ a ee oye శ + 





విజయయాత్రలో అనేకమార్లు ప్రత్యక్షంగా దర్శించడం నా 
భాగ్యం. నా పురాకృత పుణ్యం. భాగ్యనగరం నుండి 
లింగన్నపేట వరకు విజయయాత్రలో శ్రీచరణులకు 
విపరీతంగా దగ్గు పట్టుకున్నది. వేరే ఎవరైనా మనబోటి 
సామాన్యులైతే ఆస్పత్రిలో ఒక పేషెంట్‌గా ఉండేవారు కాని 
శ్రీ భారతీతీర్ణ మహాస్వామివారు మాత్రం ఒక్క మాత్రను 
కూడా తీసుకోక కేవలం కషాయం తాగి విజయయాత్రలో 
ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోక నిర్విరామంగా 
అనుగ్రహ భాషణాలు చేస్తూ ముందుకు వెళ్లారు. ఇంతటి 
తపోశక్తి శ్రీచరణులకు మాత్రమె సొంతం. అందుకై 
వర్తమానకాలంలో వేదశాస్త్ర అధ్యయన విషయంలో, 
పరిరక్షణ విషయంలో మార్గదర్శకత్వం చెయడంలో, 
తపోశక్తి విషయంలో, అనుగ్రహ శక్తి విషయంలో శ్రీ 
భారతీతీర్ద మహాస్వామివారికి వారే సాటి. అనన్వయాలంకార 
భూషితులు ఈ జగత్తులో ఒక్కరే. అటువంటి 
జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివారిని ప్రత్యక్ష 
నేత్రాలతో విక్షించే భాగ్యం మన తరానికి దక్కడం మన 
భాగ్యం. అందుకే ఈ శతాబ్దమే ఎకైక అద్బుత, అప్రమేయ, 
అనంత అనుగ్రహ జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ 
మహాస్వామివారు మాత్రమె. వారి దివ్య చరణాలకు 
సాష్టాంగ ప్రణామాలు. 
డా. బాచంపల్లి సంతోషకుమారశాస్త్రి 
రచయిత శ శృంగేరి శారదాపీళ ఆన్గాన పౌరాణికులు 



















వాళ స్తీ 


నా. 






చ 





|| 
ఖ్‌ 


॥| 1 a 





దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


నా క 
అ నే క నై వె శు ఈ వ క్ష న 
సే ఇ స్స మె కా 
Pr. 
( వ ? | ; 
లే 


జగద్గురు ఉపదెశాలు.... 


“టి 


వేద పరిరక్షణ - అందరి కర్తవ్యం 


వెద్రానికి  మం|[ఆ్రలి 
మంత్రశాబ్దాలు ఎన్నో శతాబ్దాలుగా గురుశిష్య పరంపరగా 
రక్షింపబడుతూ వుంది. ఈ పరిరక్షణ అన్నది చాతుర్వర్గాల 
| వారి బాధ్యత. పూర్వ కాలం నుండి మన సంస్కృతి మోద 
' ఎన్నో దాడులు జరిగాయి జరుగుతున్నాయి. ఎన్నో 
సంస్కృతులు బట్టలు కట్టడం కూడా నేర్వని రోజులలోనే 
మన సంస్కృతి అద్బుతంగా పరిడ్హమిల్లింది. మన తక్షశిల, 
నలంద విశ్వవిద్యాలయాలలో ఉన్న వాంగ్మయాన్ని నిప్పు 
పెడితే ఆరు నెలల దాకా మండుతూనే వున్నదని చరిత్ర 
చెబుతోంది. ఎన్నో అవైదిక మతాలు ఇక్కడ 
వేళ్ళూనుకోవడానికి కేవలం మన సంస్కృతికి ఆయువుపటైన 
వాంగ్మయాన్ని నిర్మూలించడం oe © ధర్మం 
ఆచరిస్తున్నవారిని ఇక్కట్లు పెట్టడం ద్వారానో, లేక ఆ 
ధర్మం పట్ల విముఖులుగా చెయ్యడం దారాల, ఆక వారిని 
నయాన్నో భయాన్నో డబ్బు, హోదా చూపించో, 
లోబరుచుకునో వారి మతాన్ని మనవాళ్ళ మోద 
రుద్దబడింది. 
ఈ క్రమంలో ఒకానొక మతం అయితే మౌడ్యం ద్వారా 
హిందూ ధర్మావలంబకులను ఊచకోత కోసింది. గొప్ప 


ఒక ముఖ్య అంగం. ఆ 









“ఇఆజ్‌సేిపు. 
గ! కాం 


గొప్ప ప్రభువులు అని మనకు పాఠ్యపుస్తకములలో 
చెప్పిన వారందరూ బారిదువులను దారుణంగా 
నరికిపోగులు పెట్టిన వారే. హిందువులను రక్షించడానికి 
వచ్చిన సిక్కులను నానా హింసలు పెట్టింది. కొన్నాళ్ళకు 
వారు సర్హుకున్నాక ఒక గొర్రెల మతం వచ్చిపడింది. కొన్ని 
చోట్ల హింసాత్మకంగా వారు కూడా వారి మతాన్ని 
బలపరుచుకున్నారు. దానికి గోవా ఇంక్విజిషన్‌ ఒక 
ఉదాహరణ. తరువాత వారిది (పేమ, దోమ అనే అబద్దపు 
ప్రచారం మొదలుపెట్టారు. జనాల ఆర్థిక అవసరాలను 
ఆరా చసరరునిి వ అన ర అతు 
నెమ్మదిగా వారి మతాన్ని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు 
ఈ పైత్యం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచంలో ఉన్న 
ఎన్నో సంపన్న దేశాలు విరాళాల రూపేణ పంపిన డబ్బు, 
దస్కం కేవలం మతమార్పిడులకు ఉపయోగించుకుని 
ప్రజలను వంచిస్తున్నారు. 

అన్ని సమయాలలో ఇదే పద్దతి కొనసాగక కొత్త కొత్త 
వేషాలు మొదలు పెట్టారు. మన సంస్కృతికి ఆయువుపట్టు 
సంస్కృతం, వేదం కావున, వాటిని భ్రష్టు పట్టించడం 
మొదలుపెట్టారు. డివైడ్‌ అండ్‌ రూల్‌ అనేది వారికి వెన్నతో 
























దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





పట్టిన విద్య. అందుకు వారు సంస్కృతం నెర్చుకుని, మన 
వాజ్మయాన్ని పూర్తిగా అరం చేసుకోకుండా వాటికి వారికి 
తోచిన భాష్యాలు రాయడం మొదలుపెట్టారు. పురాతన 
యుగాలలో ఉన్న ధర్మ శాస్తాలను తీసుకు వచ్చి ఇదే మో 
మతం అని చెప్పడం మొదలుపెట్టారు. వాటిలో కొన్ని 
ప్రక్షిప్తాలు చేసి అదే నిజమని నమ్మించడం 
మొదలుపెట్టారు. మో మతంలో శూద్రులు, పంచములు 
ఉన్నారంటూ పూర్తిగా అవగాహనా రహితమైన గోబెల్స్‌ 
ప్రచారం చెయ్యడం పరిపాటి అయిపొయింది. వెదం 
చెప్పినది చాతుర్వర్గాల సంగతి అయితే ఎక్కడో సంఘ 
బహిష్కుతులను పంచములని, వారే శూద్రులని విషాన్ని 
పంచిపెట్టారు. శూద్రులు వేరు, సంఘ బహిష్కృతులు వెరు. 
కానీ వారినందరినీ ఒకే తాటికి కట్టెసి ఇదే మో వేదం, 
సంస్కృతి అంటూ జనాలను మభ్యపెట్టారు. వేదాన్ని తమ 
జివనవిథా నంగా బ్రతుకుతున్న బ్రాహ్మణులను 
కించపరచడం. వారి మధ అందరికీ ద్వేషం బంబుడం 
ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. దాను వక్రభాష్యం 
చెబుతూ జనాలలో వేదం, పురాణం, ఇత్యాది వాంగ్మయం 
మోద ఎన్నో అనుమానాలు, ఎన్నో తప్పుడు అర్థాలను, 
ప్రక్షిప్తాలను ఇరికించి ఎమిటి మన వాంగ్మయం ఇలా 
చెప్పిందా అనే సంశయాన్ని కొందరిలో నాటడంలో 
కృతకృత్యులు అయ్యారు. సంశయాత్మా వినశ్యతి అనే 
ఆర్యోక్తి ఆధారంగా ఈ సంశాయాత్ములు మరిత రితో అము 
వాదనా పటిమ ద్వారా తమ వైపు తిప్పుకుంటూ ఉన్నారు. 
మనవారిప్పుడూ పాశ్చాత్య చదువులకు గులాములై అసలు 
మన వాంగ్మయం చదవడం, సరిగ్గా అర్ధం ఇనుకొవదం 
మానేశారు. కేవలం అపార్జాలే నిజమనేలా కొందరు 
దురాత్కులు పుస్తకాలు రాసి మరింత ప్రచారం 
చెసుకుంటున్నారు. ఇప్పుడు ఆ గొర్రెల పాచిక పారడం 
మొదలుపెట్టింది. మనలో మనం కొట్టుకు చావడం, 
మంత్రాలకు చింతకాయలు రాల్తాయా అనే ఎద్దేవా 
చెయ్యడం లాంటి దౌర్భాగ్యం చుట్టుకుంది. డె పద్దతిలో 
ఎన్నో ఖండాలలో అక్కడున్న సంస్కృతిని నాశనం చేసారు. 
ఇప్పుడు ఇది మన వంతు. 

మనం ఇలాగే కూర్చుంటే కొన్నాళ్ళలో మనం నిజంగా 
మైనారిటీగా మారిపోతాము. వేదాన్ని రక్షించుకోవడం మన 
అందరి కర్తవ్యం. ఇది బ్రాహ్మణుడి బాధ్యత, లేదా 
క్షత్రియుల బాధ్యత అని కాదు, మన అందరిదీ. పక్క వాడి 
వాక్యాలను వారి లోపాలను ఎత్తి చూపించి వారిని చీల్చి 
చెండాలే క్షత్రియుడు కావాలి, వారిని వారి భాషలో 
బేరమాడి వారి స్థానం చూపించగలిగే వైశ్యుడు కావాలి, 
వారిని కూకటివేళ్ళతో పెళ్ళగించి బయటకు విసిరే శూద్రుడు 


యి 









య (౨ 











కావాలి. మనకున్న దార్శనికులు స ఒక్క వర్గానికి చెందిన 
మ కారు నాలు జన్మత: అన్ని వర్ణాల వారు, మహర్షులై | 
మనకు మార్గదర్శనం రు నునమంతా అక సంఘానికి 
చెందినవారం. ఎ వర్గానికి చెందిన వారమైనా మనమంతా 
సనాతన ధర్మ వారసులం. ఈ వేదరాశి మన అందరిదీ. 
ఇది ఎ ఒక్కరి సొత్తు కాదు, అలాగే దీన్ని కాపాడడం 
అందరి బాధ్యత. ఇప్పటికైనా ఇంకా ఆలస్యం కాకుండా 
మనమంతా ఎకమవ్వాలి. పరిరక్షణ అనేది ఒక యజ్ఞం 
కావాలి. ముందుగా మనమంతా సంస్కృతం నేర్చుకోవాలి. 
మన పురాణ వాంగ్మయం, ఇతిహాసం ఏమి దచెజుతోంటో, 
అంతరార్దం ఎమిటో మనం అరం చేసుకోవాలి. మన మోద 
బురద చల్లుతున్న పందులను, గొర్రెలను మన జ్ఞానం అనే | 
ఇనప చువ్వలతో, చర్నాకోలుతో అదిలించాలి. మన | 
వాన్మయం తెలుసుకుందాం. మన సంస్కృతి నిలబెడదాం. 
భారతదేశ జున్నత్యం మన చెతిలో ఉంది. 

మనకు మనం ఎప్పుడూ అన్ని నమ్మకాలను గౌరవిస్తాం, 
గౌరవిద్దాం. హిందువులు తమంత తాము మరొక గ్రంధం 
లోని విషయాలను ఎత్తి చూపడం నేను చూడలేదు. కానీ 
మూలకు నెట్టి మన మూలాలను విమర్శించి , దెవుళ్ళను 
తిట్టి, తెలిసి తెలియక పూర్తిగా వక్రీకరించి చెప్పి, దేవతా 
విగ్రహాల మోద మలమూత్ర విసర్జన చేయించి వంచించి 
మతమార్పిడులకు పాల్పడి, వారి చెత హైందవాన్ని | 
దునుమాడితే మనం మాట్లాడకుండా కూర్చుంటే పాకిస్తాన్‌ 
భారత దేశం మోద ఉగ్ర చర్యలకు పాల్పడితే ఎమి 
చెయ్యలేక గాజులు తొడుక్కుని కూర్చుని శాంతి వచనాలు 
వల్లించినట్టు వుంటుంది. ఇదం బ్రాహ్మణం ఇదం క్షాత్రం. 
మన గ్రంధాలను విమర్శించి చెండాలంగా చెబుతుంటే 
మనం పరుశారామావతారం ఎత్తక తప్పదు. 

ఉత్తిష్ట !! జాగ్రత !! ప్రాప్యవరాన్నిబోధత !! క్షురస్య 
ధారా నిశితా దురత్యయ కఠోపనిషత్తు 

1 ఓం నమో వంకటెశాలు | 

|! సర్వం శ్రీ వేంకటేశార్బణమస్తు !! 










(ము 








దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





భక్తి మార్గంవల్ల జన్మ సార్దకం 


(జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్చ మహాస్వామి ఉపదేశామృతం) 


2 లో రో 


అజ్ఞానాం జాహ్నవి తీర్థం విద్యా తీర్థం వివేకినాం! 
సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్ధమాశ్రయె! 
పరమాత్మ పట్ల భక్తి లేకపోతే మన జీవితాలు 
నిష్టయోజనాలు. చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ 
సలిల బుద్భుదంబు గాక. మానవ జన్మ అరుదుగా 
లభిస్తుంది. అట్టి దుర్లభమైన మానవ జన్మ సార్ధకం 
కావాలంటే భక్తి మార్గాన్ని ఎన్నుకోవడం తప్పనిసరి. మనం 
అసంగతమైన అనేక విషయాలను చర్చిస్తుంటాము. 
యెప్పుదైెఇనా మన లక్ష్యమెమిటో ఆలోచించామా? జీవిత 
ప్రయోజనాన్ని ఎలా సాధించాలో ఆలోచించామా? మోక్షం 
గురించి ఆలోచించే బదులు వ్యర్ధమైన విషయాల గురించి 
ఆలోచించి కాలహరణం చెస్తూంటాం. ఇతరుల గురించి 
ఆలోచించటానికి ముందు తమ శ్రేయోమార్గం పట్ల 
ఆలోచించటం చాలా ముఖ్యం. కానీ వాస్తవానికి మన మోక్ష 
సాధనముల పట్ల ఉదాసినులమై భౌతికమైన విషయాలపై 
సమయాన్ని వృధా చేస్తాము. ఇది చాలా వింతైన సంగతి. 
మా పరమగురువులు శ్రీ చంద్రశేఖర భారతీ 
మహాస్వాములు జీవన్ముక్తులు 
అంతర్ముఖులుగా ఉండేవారు. ఆత్మ ధ్యాన నిరతులు. 
చాలా అరుదుగా బయటకు వచ్చేవారు. మఠం 
కార్యనిర్వహణాధికారి ఈ సంగతి గ్రహించి రీలు నూసురంని 
శ్రీవారితో “ ఈ మధ్య తమరు భక్తులను చూడడానికి 
బయటకు రావడం లేదు. వేల సంఖ్యలో భక్తులు తమ 
దర్శనం లభించక నిరుత్సాహంతో తిరిగి వెళ్ళిపోతున్నారు. 
మోరు ఒకసారి వారి క్షేమసమాచారాలు విచారింప ప్రార్దన 
అని నివేదించారట. దానికి శ్రీవారికి “ముందు నేనెవరో 
తెలుసుకోనివ్వండి. ఆ తరువాత ఇతరుల గురించి 
తెలుసుకుంటాను” అని సమాదానమిచ్చారట. 
ఆత్మవిచారణలో నిమగ్నుడైన వ్యక్తి అలాగే 
సమాధానమిసారు. మనం కూడా ఈ విధంగా ఉన్నత స్థితికి 
చేరుకోవడానికి ప్రయత్నించాలి. 
ముక్తిని పొందటానికి అన్నింటిలో సులభమైన మార్గం 
భక్తి మార్గమె. ఎందుకంటె కర్మ లల చాలా 
నియమాలకు కట్టుబడి ఉండాలి. విహితమైన కర్మకాండను 
ఆచరించడము కష్టమే. కర్మలను సక్రమంగా 
ఆచరించకపోతే వాటిని పూర్తిగా ఆచరించకపోవడంతో 


వారెప్పుడూ 


LL లీ 
క్కి 











సమానం అని శాస్తాలు చెబుతున్నాయి. జ్ఞానమార్గాన్ని 
అనుసరించదానికి అందరికీ అర్హత ఉండదు. సాధన 
చతుష్టయము (నిత్యానిత్య వస్తు వివేకము, శమాది 
షట్కసంపత్తి, వైరాగ్యము, ముముక్షుత్వము ) జ్ఞాన 
మార్గానుయాయులకు తప్పనిసరి. అందరికీ అనువైనదీ, 
సులభమైనది, అందుబాటులో ఉండేది భక్తి మార్గమే. 
శరీరంలో అన్ని అవయవయాలతోను స్వామిని అర్చించాలి. 
ఆయన గురించే మాట్లాడాలి, ఆయననే దర్శించాలి, 
ఆయున కథలు ఎనాలి. ఆయనదగ్గరకు అడుగులు పడాలి. 
పరమాత్మను భక్తితో స్మరిమృ్బృడమె సర్వోత్తమ ధర్మం అని 
భీష్మాచార్యుడు చెబుతాడు. 

మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఆస్తిక భావ 
సంపన్నులై ఉందురు గాక. ప్రతి ఒక్కరూ భక్తియుత 
జీవనాన్ని గడిపి ఈశారుని కృపాపాత్రులగుదురు గాక. శ్రి 
చంద్రమౌళీశ్వర, శ్రీ శారదాంబలు సర్వులకు సకల 
సన్మ౦గళములు అనుగ్రహింతురుగాక. 

1&0 నవం న౦రటి శాలు!!! 

|! సర్వం శ్రీ వెంకటెశ్వరార్పణమస్తు!! 





u 


॥ నా 





ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


ల 


దయాహృదయులు... దార్శనికులు 


జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ wo గురుస్తరణం 


సాక్షాత్సరశివవతారులై శ్రీమచ్చంకరభగవత్సాదా చార్యుల 
వారు సనాతన ధర్మ ప్రచారం కోసం భారతదేశంలో నాలుగు 
దిక్కులలో ప్రతిష్టించిన చతురామ్నూయ పీఠాలలో సర్వశ్రేష్టమైన 
దక్షిణామ్నూయ శ్రీ శృంగేరీ శారదాపీఠం శ్రీ 
సురేశ్వరాచార్యులవారు, విద్యారణ్యస్వాములవారు మొదలైన 
యతిశ్రేష్టుల చేత అధిష్టింపబడి విరాజిల్లుతున్నది. ఈ 
పీఠంనందు 35వ అధిపతులుగా మా గురువర్యులు 
ప్రాతఃస్మరణీయులైన జగద్గురు శ్రీమదభినవ విద్యాతీర్ధ 
మహాస్వాములవారు ప్రకాశించారు. దిగంత వ్యాప్తి కీర్తి 
శోభితులు మహానుభావ తల్లజులునైన వారి పవిత్ర చరిత్ర 
అందరికీ ఆదర్శం. 


ఆ మహాపురుషులు పింగళ నామ సంవత్సర ఆశ్వయుజ 
కృష్ణ చతుర్దశి నాడు బెంగుళూరు నగరంలో కైపు రామశాస్త్రి, 
వెంకటలక్ష్మమ్మ అనే పుణ్య దంపతులకు పెద్ద 
కుమారునిగా అవతరించారు. వారి. పూర్యాశ్రమ 
నామధథియుల ఐన చిన్నతనం నుండి భగవద్భక్తి, 





ప్రాపంచిక విషయ విరక్తి, సత్సురుషులయందాసక్తి, విశేష 
సదాచారము ఉండేవి. ఆ సమయంలో శ్రీశృంగేరీ 
శారదాపీఠ జగద్గురువులుగా ఉన్న పరమపూజ్య శ్రీశ్రీ 
చంద్రశేఖరభారతీ మహాస్వాముల వారికి విరి మీద 
అపారమైన దయ కలిగింది. ఆ గురువర్యులే వరిని 
శృంగేరికి పిలిపించి ఉపనయన సంస్కారాన్ని జరిపించారు. 
వేద సంస్కృత సాహిత్యాలలో విద్వాంసుల చేత ఉత్తమ 
లల చరికఅభిఠిచింది. ఎలి పదునాల్గవ సంవత్సరంలో 
గురువర్యులు వరికి సన్యాసాశ్రమం, “అభినవ విద్యాతీర్ద 
అనే యోగపట్టాన్ని అనుగ్రహించి, తమ ఉత్తరాధికారులుగా 
ప్రకటించారు. 

తదుపరి న్యాయశాస్తాధ్యయనం ప్రారంభించిన విరు 
స్వల్పకాలంలోనే అపార పాండిత్యాన్ని పొంది, శిష్యులకు 
పాఠ (ప్రవచనం ఇసేవారు. బ్రతిక. అభ్యుదయాన్ని 
కాంక్షిస్తూ, వరి శాస్త్రాభ్యాస క్రమాన్ని తెలుసుకుని 
గురువర్యులు ఎంతో సంతోషించేవారు. అనంతరం 
గురువర్యులు నత వేదాంతశాస్తాన్ని బోగి (యాని 









ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి, విశేష పాండిత్యాన్ని 
సలవాదించారు: సంస్కృత అతాషను కూడా జాగో చదివి 
అందులో అనర్గళంగా ప్రసంగించటం, చక్కగా 
వ్రాయడంలో ప్రావీణ్యం పొందారు. కవిత్వం విషయంలో 
వీరికి ఎక్కువ ఆసక్తి లేకపోయినా తమ గురువర్యులను 
స్తుతిస్తూ సుందరమైన శ్లోకాలను రాశారు. ఉదాహరణకు... 
పాదప్రభావినిర్జూతా విద్యాంధతమసాయ తే । 
యతయే చితి నిర్విష్ట చిత్తాయాస్తు నమో మమ ॥ 
శ్రీమతాం దేశికేంద్రాణాం పాదపద్మే నమామ్యహమ్‌ । 
మందోపి వందనాద్యెషాం విందేత గురుతుల్యతామ్‌ ॥ 
ధర్మశాస్త్ర గ్రంథాలను విశేషంగా పరిశీలిస్తూ, శిష్యుల 
ధార్మిక సంశయాలను ప్రమాణ, వచన ఉదాహరణ 
పూర్వకంగా తీర్చేవారు. సంస్కృతం, తెలుగు, తమిళం, 
కన్నడ భాషలలో సొగసుగా మాట్లాడగలిగినవారు హిందీ 
భాషలో కూడా ఉత్తమమైన ప్రావీణ్యాన్ని కలిగివున్నారు. 
వారి పరిశుద్దమైన హిందీ ఉపన్యాసాలను విన్న ఉత్తరదేశ 
విద్వాంసులు కూడా ఆశ్చర్యాన్ని పొందేవారు. 
గురువర్యులు సామాన్యంగా అంతర్ముఖంగానే 
ఉండేవారు. శ్రీమఠ వ్యవహారాలలో వారి మనస్సు కొంచెం 
కూడా లగ్నమయ్యేది కాదు. ఆ సమయంలో వారి ఆనతితో 
వీరీ. అన్ని వ్యవహారాలను గమనిస్తూ, శ్రీమరఠం 
కార్యక్రమాలన్నీ సక్రమంగా నడిపిస్తూ శిష్య జనులకు 
దర్శనాన్ని, సంభాషణను అనుగ్రహిస్తూ శ్రిమఠం యొక్క 
కీర్తి ప్రతిష్టలను కాపాడారు. గురువర్యుల షష్ట్యబ్దపూర్తి 
సందర్భంలో లోక క్షేమార్థం ఒక పెద్ద యాగాన్ని 
జరిపించాలన్న శిష్యుల ప్రార్థనను అంగీకరించి విజయ 
నామ సంవత్సరంలో (1953) సహస్రచండీ యాగాన్ని 
అత్యంత వైభవంగా ఆఇరకంతారు. స్వతంత్ర భారత ప్రథమ 
రాష్ట్రపతి రాజేంద్రప్రసాదుగారు 1954లో గురువర్యుల 
దర్శనానికై శృంగేరికి వచ్చినప్పుడు వారికి గురువర్యుల 
దర్శనం చెయించి గురువర్యులు సంస్కృతాన్ని హిందీలోకి, 
రాజేంద్ర ప్రసాదుగారి హిందీని సంస్కృతంలోకి 
అనువదించేవారు. అదే సంవత్సరంలో గురువర్యులు 
బ్రహ్మాభూతులవడంతో, ఆ సమయంలో అత్యంత 
దుఃఖంలో ఉన్నా కర్తవ్యనిష్టులై వారి ఆరాధనా 
కార్యక్రమాన్ని సంప్రదాయానుసారంగా జరిపించారు. 
జయ సంవత్సర ఆశ్వయుజ కృష్ణ పంచమి 
(16-10-1954)న శ్రీ శృంగేరి శారదాపిఠంలో 
పట్టాభిషిక్తులయ్యారు. పట్టాభిషేకానంతరం  శ్రీచరణుల 
సుమారు ఒకటిన్నర సంవత్సరాల పాటు తమ 
గురువర్యులను ధ్యానిస్తూ శృంగేరిలోనే ఉన్నారు. ధర్మ 
దిగ్విజయ యాత్రను చేయాల్సిందిగా శిష్య మహాజనులు 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





త్తు 


ఎక్కువగా ప్రార్థించారు. అందువల్ల 1956లో శృంగేరి నుండి 
బయలుదేరి శ్రీమచ్చంకర భగవత్పాదాచార్యులవారి 
అవతార స్థలమైన కాలడి క్షేత్రాన్ని చెరి, అక్కడ 
చాతుర్మాస్య, నవరాత్రి ఉత్సవాలను జరిపారు. 

అక్కడి నుండి దక్షిణ భారతదేశంలో ఆరు సంవత్సరాలు 
సంచారం చేశారు. అనేక స్థలాలలో చాలా ధర్మకార్యాలను 
కారిపీరిబారు. శంకరభగవత్సాదులపై ప్రజలలో భక్తిని 
ఇనుమడింప చేయడానికి “అఖిల భారత శంకర 
సేవాసమితి అనే సంస్థను స్థాపించారు. కాలడిలో అభివృద్ది 
కార్యక్రమాలను జరిపించడానికి “శంకర ఎడ్యుకేషనల్‌ 
ట్రస్టు అనే ఒక సంస్థను ఎర్పరచారు. ఆంధ్రప్రదేశ్‌ 
రాజధానియైన భాగ్యనగరు ('బాదరాజాదు ఈ 
నూతనముగా శంకరమరాన్ని నిర్మించి అక్కడ శ్రి శారదా 
శంకరమూర్తి ప్రతిష్టలను జరిపించారు. 

1960లో శ్రిచరణులు మద్రాసునందున్నప్పుడు రాష్ట్రపతి 
శ్రీ బాబు రాజేంద్రప్రసాద్‌గారు శ్రీచరణులను దర్శించారు. 
వారి సద్గుణాలకు సంతసించినవారై, శ్రిచరణులు వారికి 
'రాష్ట్రరత్నం' అను బిరుదును అనుగ్రహించారు. 

శ్రీచరణులు తిరుపతి క్షేత్రాన వేంకటేశ్వరస్వామి వారిని 
టా. అచ్చట విద్వత్‌ సభ జరిపారు. శ్రీశైల క్షేత్రానికి 
వేంచేసి భ్రమరాంబా మల్లికారునస్యామి వార్లను 








దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





తారు.  ఇదెవిధథమరగా' తం౦ధ్రదెశములో పెక్కు 
క్షేత్రాలను దర్శించారు. 

బెంగుళూరు శంకర మఠంలో తమ పరమగురువులబే 
స్థాపింపబడిన 'భారతీయ గీర్వాణ ప్రాఢ విద్యాభివర్దినీ 
పాఠశాల” స్వర్గోత్సవాలను జరిపించారు. 1962లో శృంగేరికి 
అయుచెకారుః 

ఆ సమయానికి శృంగేరిలో గురువర్యుల సమాధిపై 
సుందరమయమైన శిలామయమగు దేవాలయము 
శ్రిచరణుల ఆజ్ఞతో నిర్మింపబడింది. ఆ మందిరంలో 
గురువర్యుల అమృత శిలామూర్తిని, చక్కటి శివలింగాన్ని 
శ్రీచరణులు ప్రతిష్టించారు. అప్పుడు సహస్రచండీ 
మహాయాగం కూడా జరిగింది. శ్రీ శారదాంబ దేవాలయంపై 
నూతనంగా గోపురాన్ని నిర్మింపజేసి, శారదాదేవికి కూడా ఆ 
సమయంలోనే కుంభాభిషేకం జరిపించారు. ఆ ఉత్సవ 
వైభవాలను చూసిన జనులు ఇప్పుడు కూడా వాటిని 
జ్ఞాపకం చేసుకుంటూ అమితమైన 
అనుభవిస్తున్నారు. 

శిచరణులు 1964 నుండి 1968 వరకు తమ రెండవ 
ధర్మ దిగ్విజయ యాత్రను ఆసేతు శీతాచల పర్యంతం 
జరిపారు. ఈ యాత్రలో విశేషంగా ఉత్తర భారతదేశంలో 
అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించారు. వారణాసిలో గంగా 
స్నానమాచరించి, విశ్వేశ్వరుని పూజించి, విద్వత్సభను 
జరిపించి, విద్వాంసులను సత్కరించి అత్యంత సంతోషాన్ని 
పొందారు. ల శంకర భగవత్సాదులు సర్వజ్ఞ పిఠాన్ని 
అధిరోహించి కాశ్మీరులో కాజ సంచారత ఇసి, 
శ్రినగరులోని శంకరాచార్య పర్వతాన్ని SS To అక్కడ 
శివాలయంలో ఈశ్వరుని పూజించారు. బదరీ క్షేత్రంలో 
భగవత్సాదులబచే పునః ప్రతిష్టాపితుడైన బదరీ నారాయణుని 
సేవించారు. శ్రి భగవత్పాదులు అంతర్భానమొందిన 
ప్రదేశమని జగద్విఖ్యాతమైన కేదార్‌నాథ్‌ క్షేత్రానికి దయచేసి, 
వరిందాకిని= నదిలో స్నానమాచరించి, కెదార నాభంని 
పూజించారు. అయోధ్యలోని సరయూ నదిలో స్నానం చెసి 
శ్రీరామచంద్ర ప్రభువును దర్శించారు. శ్రీకృష్ణ పరమాత్మ 
లీలా విహార ప్రదేశమైన బృందావన క్షేత్రమందు మూడు 
రోజులు విడిది చేసి, యమునా నదిలో స్నానం చెసి, 
అమితానందాన్ని పొందారు. దయం. అనిక 
ప్రదేశములు శ్రీ చరణుల పాదధూళిచె పవిత్రములైనవి. ఇదె 
యాత్రలో శ్రీచరణులు నేపాల్‌కు విజయం చేసి, 
మహాశివరాత్రి పర్వదినమున పశుపతినాధంనకు 
పూజలొనర్సారు. శ్రీ శంకర భగవత్సాదులు నెవాతరు 
విజయం చేశారన్న విషయం వారి చరిత్ర వలన మనకు 
తెలుస్తోంది. ఆ తర్వాత కాలంలో శ్రీ శాంకర చతురామ్నాయ 


— 


శి 


ఆనందాన్ని 





జయ్‌ .. 





ము. ఆక్‌ ఈ ౮. 
పీఠాధీశ్వరులలో అంతు వఏజయర. చపల వారిలో 
శ్రీచరణులే అగ్రగణ్యులు. శ్రీచరణులను అప్పటి నేపాల్‌ 
మహారాజు రాజా మహేంద్ర అత్యంత భక్తిశ్రద్దలతో 
సంంచారు. ఆ సమయంలో వారితో మాటల సందర్బంలో 
మహారాజుగారి తండ్రి విషయం ప్రస్తావింపబడింది. వారి 
తండ్రిగారైన త్రిభువన మహారాజుగారు 1950 సంవత్సరంలో 
తమ దేశంలోని శతృబాధను తట్టుకొనలేక భారతదేశానికి 


చేరారు. అప్పటి వారి. పరిస్థితిని తెలుసుకొని 
కరుణామయులైన శ్రీ జగద్గురు చంద్రశేఖరభారతీ 
మహాస్వాములవారు మహారాజులు కష్టాలు 


స్వల్పకాలంలోనే నివృత్తియగుగాక అని ఆశీర్వదించి వారికి 
శ్రిముఖమును, ప్రసాదాన్ని అనుగ్రహించారు. ఆ ప్రసాదం 
వారికి చేరిన నెలలోనే వారి కష్టాలు తొలగి, వారి రాజ్యం 
వారికి తిరిగి లభ్యమైంది. ఈ విషయాన్ని శ్రిచరణులు 
జ్ఞాపకం చేసినప్పుడు రాజా మహేంద్రులు సంతోషాన్ని 
పొంది, పెద్ద వ్యాఘ చర్మాన్ని, విశేష కానుకలను 
శ్రిచరణులకు సమర్పించారు. 

శ్రీచరణులు భారత రాజధాని నగరమైన క్రొత్తఢిల్లీలో “శ్రీ 
శంకరాద్వైత విద్యాశ్రమము' అనే పేరుతో శ్రీ శృంగేరి 
శంకరమఠాన్ని ఎర్పరచారు. శ్రీ శారదా శంకరభగవత్సాద, శ్రీ 
చంద్రశేఖర భారతీస్వామి ప్రతిష్టలనొనరించారు. 














ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 





Pa ఈ 111 Bw LIT | కక! ww) 181 1౪ 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
= శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





శ్రీచరణులు ఢిల్లీలో మకాము చేసిన సమయంలో 
రాష్ట్రపతి, ప్రధానమంత్రి మొదలైన గణ్య వ్యక్తులు వారిని 
దర్శించి ఆశీస్సులను పొందారు. కలకత్తా నగరంలో కూడా 
శ్రీచరణుల మార్గదర్శనంలోనే శంకర మఠం ఏర్పడింది. 
బొంబాయి మహానగరంలో కూడా శ్రీచరణుల కృప చేతనే 
'శారదా సేవాసమితి అను సంస్థ ఎర్పడింది. అక్కడ 
సుందరమైన శృంగేరీ శంకరమఠ నిర్మాణానికి శ్రీచరణుల 
(ప్రేరణ, మార్గదర్శనం ముఖ్య హేతువులైనాయి. ఈవిధంగా 
యావద్పారతదేశం విస్తారంగా సంచారం చేసి 1968లో 
శృంగేరికి తిరిగి వచ్చారు. 

శృంగేరిలో శ్రీచరణులు పెక్కు అభివృద్ధి 
కార్యక్రమాలను ఒనరించారు. శృంగేరిలో పూర్వం కేవలం 
ఒకే ఒక అతిథి గృహం ఉండేది. శ్రీచరణులు శంకర కృప, 
శంకర నికేతనం, జయశంకర నికేతనం, శారదా నికేతనం, 
భారతీ విహార మొదలైన అనేక అతిథి భవనాలను నిర్మించి 
భక్తజనులకు మహోపకారం చెశారు. 

సద్విద్వా సంజిదిని సంస్కృత పాఠశాలా భవనాన్ని 
నవికరించారు. శారదా దేవాలయ పైభాగమందు పెద్ద 
గ్రంథాలయాన్ని కట్టారు. ఆవులు, ఎనుగుల రక్షణ కొరకు 
ఉత్తమమైన గోశాల, గజశాల నిర్మించారు. శ్రిచరణులు 
కరుణా సముద్రులై ఉన్నారు కనుకనే వారు శృంగేరిలో 
శారదా ధన్వంతరి చికిత్సాలయం స్థాపించారు. ఆ 
చికితాలయం లక్షలాది జనులకు ఉపయోగకరంగా 
ఉంది. 





wl ఆ శక! ఆ కి | 3 లె 11 1 





తెంగుళూరు నగరంలో తము గురువర్యులు శారదాదేవి 
పరత తండా కళ్యాణ మండపాలను కట్టించారు. 


౧ 


హైదరాబాదు శృంగేరి శంకరమఠంలో కూడా శ్రీచరణుల 
చేతనే ఉత్తమమైన కళ్యాణ మండపం నిర్మింపబడింది. 
మద్రాసు నగరంలో శృంగేరీ మఠం, ప్రవచన మందిరం 
శ్రీచరణుల అనుగ్రహం చేతనే ఎర్పడినాయి. ఇదెవిధంగా 
అక్కడక్కడ శృంగేరీ మఠాలు, ధర్మశాలలు, విద్యాలయాలు 
శ్రీచరణుల చేత స్టాపింపబడి అభివృద్ధిలోకి వచ్చాయి. 

వేదశాస్తముల ప్రచారం, ప్రసారం చేయడంలో వారికి 
ఆసక్తి ఉండేది. పాత పాఠశాలలను అభివృద్దిపరచి 
నూతనంగా పాఠశాలలను ఏర్పాటుచేసి ఆ కార్యాన్ని 
నిర్వహించారు. ప్రతి సంవత్సరం శ్రి శంకర జయంతి, 
గణపతి చతుర్ధి సందర్భాలలో విద్వత్సభలను జరిపి శాస్త్ర 
పండితులను విశేషంగా సన్మానించేవారు. “వేద పోషక సభ 
అనే పేరుతో ఒక పరిషత్తును స్థాపించి, దాని ద్వారా వేద 
పరికఅను ఆరింరపూా తద పండితులను సత్కరించి వెద 
విద్యా ప్రచారాన్ని బహుళంగా జరిపించారు. 

“భారతీయ చతుర్గామ వేదభవన న్యాస్‌ అనే సంస్థ వేద 
శాఖల రక్షణకు ఏర్పడింది. శ్రీచరణులు ఆ సంస్థకు 
సంరక్షకులుగా ఉండి, దానిని విశేషంగా ప్రోత్సహించారు. 
ఆ సంస్థ శాఖలు కాలటి, రామెశ్వరం, శ్రీరంగంలో ప్రస్తుతం 
కూడా శృంగేరీ మఠం ఆధ్వర్యంలోనే నడుపబడుతున్నాయి 
అంటే అది శ్రీచరణుల పరిశ్రమ ఫలితమే. దేశమంతటా 
సంస్కృత భాషా ప్రచారం జరగాలన్న మహోద్దెశంతో 





ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


'సురసరస్వతీ సభ అనే పరిషత్తును వారు ఆరం భించారు. 
er 09 సంస్కృత ప్రచారాన్ని నిరంతరంగా జరుపుతోంది. 
సంవత్సరానికి రెండుసార్లు ఆ సంస్థ జరిపే సంస్కృత 
పరీక్షలకు పదివేల కంటే ఎక్కువమంది విద్యా రులు 
హాజరవుతున్నారంటే ఈ సంస్థ సాఫల్యానికి అది తార్కాణం. 

శ్రీచరణులు సంస్థానం ద్వారా అనేక ఉత్తమ 
గ్రంథాలను ప్రచురించారు. వాటిలో “వివేక చూడమణి 
వ్యాఖ్యానం సర్వోత్క ష్టమైంది. శంకర భగవత్పాదుల 
యన య ఆసా దంత 
గ్రంథానికి జగద్గురు శ్రీచంద్రశేఖర భారతీస్వాములవారు 
రచించిన అత్యద్భుతమైన వ్యాఖ్యానమిది. అదేవిధంగా 
శృంగేరి జగద్గురు పరంపరలో 24వ పిఠాధిపతులు 
జగద్గురు శ్రీమదభినవ నృసింహభారతీ మహాస్వాముల 
వారిచే వ్రాయబడిన  'శివగీతాభాష్యము ను కూడా 
శ్రీచరణులు ప్రచురించారు. ఇదేవిధంగా అనేక భాషలలో 
అనేక సదధ్ధంథాలు శ్రీచరణుల కృప చేతనే 
ప్రచురించబడ్డాయి. 

సనాతన ధర్మం, వేదాంతతత్వ పఅజింలో 5 
ఆధ్యాత్మిక మాసపత్రికలను శ్రిచరణులు ప్రారంభించారు. 
ప్రప్రథమంగా తమిళంలో “శంకరకృప' అనే పత్రికను 
తరువాత అదే పేరుతో తెలుగు, కన్నడములలో పత్రికలను 
రం అలా... ఆంగ్ల భాషలో కూడా ధర్మ ప్రచారం కోసం 
'తత్త్వలోక అను ద్వైమాశిక పత్రికను ప్రారంభించారు. 
ఇదేవిధంగా సనాతన ధర్మ ప్రచారం కోసం అనేక విధాలుగా 
వారు కృష సల్పారు. 

సంగీత శాస్త్రంలో నిష్ణాతులైన వందలాది విద్వాంసులు 
శ్రీచరణుల కృపకు పాత్రులైరి. ప్రతి సంవత్సరం వసంత 
నవరాత్రి, శరన్నవరాత్రులలో సంగీత విద్వాంసులను 
పిలిపించి, వారిచే సంగీత గోష్టులను ఏర్పరచి భక్తజనులను 
సంఅతోషబలుసర్తాీసంగిత కళలు వి౪షంగా పోషింజారుః 

శ్రీచరణులు అనేక ప్రదేశాలలో అనేక వైదిక 
కార్యక్రమాలను జరిపించారు. శృంగేరిలో అతిరుద్ర 
మహాయాగాన్ని సహస్ర చండీ యాగాన్ని శారదాంబకు కోటి 
కుంకుమార్చనలను పలుమార్లు జరిపించారు. ఇదెవిధమైన 
అురాగాలఅను మదరాసు, వారణాగి,. రుద్ర పట్టణం, 
కాలటిలలో కూడా జరి పించారు. 

ఎయే ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు జరిగినా ఆయా 
ప్రాంతాలందు గల వైదికులనే ఆ కార్యక్రమంలో విశేషంగా 
శ్రీచరణులు నియమించేవారు. వారికి అన్ని ప్రాంతాలలోని 
వైదికుల మీద సమానము లైన ప్రతి, వాత్సల్యములు 
వం. 

శ్రీచరణులు నడిపించిన మహా కార్యక్రమాల్లో కాశీ 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశి 


ర్తి 


అలలే 






ఆ ఆ 
ష్ట సంచిక 





క్షేత్రంలో జరిపిన అన్నపూర్ణామూర్తి ప్రతిష్టా కార్యక్రమం 
మహత్త్యపూర్ణ మైంది. పూర్వ్యామ్మాయ పూరీ గోవర్ణన 
పిఠాధీశ్వరులు శ్రీచరణుల అభిప్రాయానుసారం ఆ 


కార్యక్రమంలో పాల్గొని శ్రిచరణులకు ఆనందం 
కలిగించారు. 

భగవత్సాదులబచే ప్రతిష్టింపబడిన ఆమ్నాయ 
పరఠాధీశ్వరులతో శ్రీచరణులకు ప్రతి, విశ్వాసపూర్వకమైన 
సంబంధముండిేది. భగవత్పాదుల తరువాత 
చతురావ్నాోయ _ పిఠాధీశ్వరులు ఒకే ప్రదేశంలో 
సమావేశమైనట్లు లేదు. శ్రీచరణులు అటువంటి 


సమావేశాన్ని శృంగేరిలో ఎర్పరిచారు. సిద్దార్థి సంవత్సర 
శంకర జయంతి (1.5.1979) రోజు జరిగిన చతురామ్నాయ 
పిఠాధీశ్వరుల సమ్మేళనం చరిత్రాత్మకం, మహత్త్వపూర్ణమై 
ఉన్నది. దానిని నడిపిన కీర్తి శ్రీచరణులకే చెందుతుంది. 
దానికి పూర్వం కాలటి క్షేత్రంలో 1965వ సంవత్సరం 
శంకర జయంతి రోజున శృంగేరీ, ద్వారకా పూరీ 
పిఠాధీశ్వరుల సమ్మెళనం జరిగింది. దానికి పూర్వం పూర 
పిఠాధీశ్వరులు తమిళనాడులోని మధురలో శ్రీచరణులతో 








ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 





= a క్‌ క్ష ఇ 

ఇషు... 

గ న 
లో గ మక "| 
Page a = 


సమావేశమయ్యారు. అదేవిధంగా బెంగుళూరు నగరంలో 
ద్వారకా పీఠాధీశ్వరులు శ్రీచరణులతో సమావేశమయ్యారు. 
1971లో బెంగుళూరు శంకర మఠంలోని శాస్త్ర పాఠశాల 
వజ్రోత్సవానికి పూరి పిఠాధీశ్వరులు విచ్చెసి శిచరణులకు 
సంతోషం కలిగించారు. 

ప్రస్తుతం ద్వారకా కఠంలో అధిపతులుగా ఉన్న 
జగద్గురు శ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామివారు 
పట్టాభిషేకాన్ని వారి కోరిక ప్రకారం శ్రీచరణుల ద్వారకా 
క్షత్రానికి దయచేసి జరిపించారు. అదే ప్రకారం వారు 
మధ్యప్రదేశ్‌లోని పరమహంస గంగాశ్రమమను ప్రదేశంలో 
నిర్మించిన శ్రీరాజరాజేశ్వరీ దేవాలయంలో అమ్మవారి 
ప్రతిష్టా కుంభాభిషేకాలు వారి కోరిక ప్రకారమే నెరవేర్చారు. 
అభ్లే శ్రీచరణులు శృంగేరిలో 1985వ సంవ త్సరంలో 
జరిపిన శ్రి భవాగా వమలహో నికరిశ్వరస్వామి 
కుంభాభిషకంలో శ్రీచరణుల అభిప్రాయానుసారం ద్వారకా 
పెఠాధీశ్వరులు పాల్గొనినది ఉల్లెఖింప తగిండిల అతూాగ 
క్షేతంలో నల సంవత్సరం పుష్య అమావాస్యనాడు 
మహాకుంభ పర్వంలో భక్తజనులతో శ్రీచరణులు త్రివేణీ 
సంగమంలో స్నానమాచరించడం చిరస్మరణీయం. 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశి 










త్తు 


ఆ ఆ 
ష్ట సంచిక 


శాఖా మఠాధిపతులు శ్రీచరణుల యందు విశేషమైన 
గౌరవాదరాలను కలిగివున్నారు. శివగంగా మఠపు 
ప్రస్తుతాధిపతులు, వారి గురువులు, పరమగురువులు 
శ్రీచరణుల కృపాశిర్వాదముల చేతనే ఆ మఠానికి 
అధిపతులయ్యారు. వారందరూ శృంగీరికి వచ్చి 
శీబరణలులను. అలంటారు. శ్రిబరణులను. శివగ్గంగా 
క్షేత్రానికి ఆహ్వానించి, వారిని విశేషంగా సేవించి, వారి 
కృపకు పాత్రులయ్యారు. శ్రిచరణులు 1961లో 
మహాశివరాత్రి ఆచరణకు హంపీ క్షేత్రానికి దయచేసిన 
సందర్భంలో బాల విరూపాక్ష మఠాధిపతులు 
శ్రీచరణులను భక్తితో సేవించి వారి కృపకు 
పాత్రులయ్యారు. తరువాత వారు శృంగేరికి వచ్చి, 
శ్రిచరణులను దర్శించి, వారి ఆశీర్వాదాన్ని పొందారు. 
హరిహరపుర మఠాధిపతులు శ్రీచరణుల పట్ల అమితమైన 
భక్తిశ్రద్దలను కలిగియుండి, వారిని అనేకసార్లు సేవించి, 
వారి కృపాశిర్వాదములను పొందారు. 

పశ్చిమబెంగాల్‌లో కలకత్తాకు సమిపం లోని 
తారకేశ్వరము అనే శివక్షేత్రంలో అద్వైత సంప్రదాయ 
మఠమొకటి ఉంది. ఆ మఠాధిపతులైన హృషికేశాశ్రమ 
స్వామివారు శ్రిచరణులను భక్త్యాదరములతో తమ 
మఠంలో సేవించి, శ్రీచరణుల పరిపూర్ణ కృపకు 
పాత్రులయ్యారు. శ్రిచరణుల వర్థంతి మహోత్సవం 
1982లో కలకత్తాలో జరిగిన సందర్భంలో వారు అక్కడికి 
వచ్చి శ్రీచరణులను విశేషంగా కొనియాడి, ఆశీస్సులను 
పొందారు. ఇదేవిధంగా పుష్పగిరి, భండిగడి, నెలమావు, 
తీర్థమత్తూరు మొదలైన మఠాధిపతులు శ్రీచరణులను 
సేవించి వారి కృపకు పాత్రులయ్యారు. 

మైసూరు మహారాజులు వంశ పారంపర్యంగా శృంగేరీ 
జగద్గురువుల శిష్యులై వారి వద్ద మంత్రోపదేశాలను పొంది, 
వారి పరిపూర్ణ కృపకు పాత్రులయ్యారు. అదే పరంపరలో 
వచ్చిన మైసూరు మహారాజా  శ్రీజయచామరాజ 
వడయరుగారు శ్రిచరణులకు అత్యంత ప్రియశిష్యులుగా 
ఉన్నారు. శ్రీచరణుల వద్ద అనెక మంత్రాలను ఉపదేశం 
పొంది పునశ్చరణ చేశారు. 

శృంగేరిలో అతిరుద్రం, సహస్రచండీ మొదలైన 
ధర్మకార్యాలను జరిపించారు. భక్తి, వినయాది సద్గుణాలను 
చూచి అత్యంత ప్రసన్సులైన శ్రీచరణులు వారికి 
'గురుభకావతంసి అనే బిరుదును అనుగ్రహించారు. 

కొచ్చిన్‌ సంస్థాన మహారాజులైన _ శ్రీరామవర్మ 
పరీక్షితగారు దర్శనములలో విశేషంగా న్యాయశాస్త్రంలో 
అపారమైన పాండిత్యాన్ని, అందుకు తగ్గ వినయాన్ని 
కలిగివుండేవారు. శ్రీచరణులు కాలటీ క్షేత్రంలో జరిపిన 











ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్దంతి మహోత్సవ విశిష్ట సంచిక 






ధో 


శిష్యవాత్సల్య సముద్రులు అభినవ విద్యాతీర్లులు 


శ్రీ మహాసన్నిధానం వారు 1974వ సంవత్సరంలో 
శ్రీశారదాదేవి నవరాత్రి ఉత్సవాలలో ప్రతి రోజు ఆ దేవిని 
అర్చించి, దీర్పంగా అని సన్నిధిలో గర్భగృహంలో ఏకాంత 
ధ్యానం చేసేవారు. నవరాత్రి ఉత్సవాలు వలుగింను దశకు 
వచ్చాయి. మా రు లం శ్రీ మహాసన్నిధానం 
బారి ౨ రతాదఎ ఆలయ గర్భగృహంలో సాధారణంగా 
గడిపే సమయం కంటే ఎక్కువ కాలం ధ్యానం చేసి 
తరువాత ముఖ మండపానికి వచ్చి, అక్కడ గుంపుగా 
ఉన్న శిష్యులను చూసి... వారితో రాబోయే ద్వాదశి రోజున 
తాము శిష్య స్వికారం చేయడానికి తీర్మానించినట్లు 
తెలిపారు. ఆ శిష్యుడు శ్రీమఠమునందు ఉండే విద్యార్ధి 
బ్రహ్మచారి శ్రీ సితారామాంజ నేయులు అని 
ప్రకటించారు. శృంగేరి మఠంలో ప్రాచిన కాలం నుండి 
బఠాధిపతిని నియమించ డంలో శ్రీ శారదాదేవి ఆజ్ఞ 
ప్రకారమే చేయడం ఆచారం.అలా ఆ అంబ ఆజ్ఞ 
ఇచ్చేవరకు దానిని గురించి ఆలోచించేవారు కారు. ఈ 
విషయంలో శ్రి శారదాంబ ఆజ్ఞ అతి ముఖ్యం. 

ఆనంద నామ సంవత్సరం ఆశ్వయుజ బహుళ ద్వాదశి 
నవంబరు 17వ తేదీ సోమవారం నాడు శిష్య 
స్వకారోత్సవం జరిగింది. అంతకు ముందు రోజు శాస్త్ర 
ప్రకారం సన్యాస స్వకారానికి ముందు చేయాల్సిన అష్ట 
శ్రాద్దములు, విరజా హోమం మొదలైనవి పలువురు 
బుత్విక్కుల సహాయంతో వ. 
శ్రీసీతారామాంజనేయుల మాతాపితలు ముందు గానే 
శృంగేరికి వచ్చి ఉన్నారు. వారు, వారి కుమారుడు 


విద్వత్సభలో పాల్గాని శాస్త్ర్రార చర్చలు జరిపి శ్రిచరణుల 
విశేష కృపకు పాత్రులయ్యారు. కొచ్చిన్‌లో తమ రాజ 
ప్రసాదానికి శ్రీచరణులను ఆహ్వానించి వారిని విశేషంగా 
సేవించారు. వారి పాండిత్యానికి సంతసించిన శ్రీచరణులు 


వారికి “అభినవతర్క  వాగీశః అనే బిరుదును 
అనుగ్రహించారు. 
తిరువనంతపురం మహారాజులు  శ్రీచరణులకు 


అత్యంత ప్రియశిష్యులుగా ఉండేవారు. శ్రీచరణలు 
తిరువనంతపురానికి వచ్చినపుడు అత్యంత శ్రద్దాభక్తులతో 
సేవించి, వారి పరిపూర్ణ కృపకు పాత్రలయ్యారు. 85 
సంవత్సరాలకు పూర్వం కాలటిలో శృంగేరీ మఠ నిర్మాణ 
సందర్భంలో ఆ భూమిని తిరువనంతపురం మహారాజులే 


సన్యాసం స్వికరించడానికి అనుమతి ఇచ్చారు. 

నవంబరు 11వ తేదీ నాడు ఉదయం తుంగానది 
మధ్యలో బ్రహ్మచారి శ్రీసితారామాంజనేయులు నిలబడి 
తమ యజ్ఞోప వీతం, వస్ర్తాలు, కౌఏనం మొదలైన వానిని 
ఒక్కొక్కటిగా నదిలో పడవేసి దిగంబరంగా ఎదురుగా 
నదీతీరాన నిలబడ్డారు. శృంగేరి జగద్గురువులు శ్రీ అభినవ 
విద్యాతీర్ణ మహాస్వాములను చూసి “త్వమేవ శరణం 
అన్నప్పుడు వారికి శ్రీ గురునాథులు అభయం ఇచ్చి, 
సన్యాసికి కావలసిన కాషాయ వస్ర్తాలు, దండం, 
కమండలం, కృష్ణాజినం మొదలైన వాటిననుగ్రహించారు. 
వారికి శాస్త్ర ప్రకారం యజుర్వేద మహావాక్య క్రమంగా 
మహావాక్య ఉపదేశం చేశారు. తరువాత శిష్యసమేతంగా 
శ్రీ శారదాదేవి ఆలయానికి వచ్చి, అక్కడ సర్వజ్ఞ ఏఠము 
నందు తమ శిష్యస్వాములను ఆసినులను చేసి, వారి 
శిరస్సునందు సాలగ్రామాన్ని ఉంచి, గురునాథులైన శ్రీ 
మహాసన్నిధానం వారు శాస్త్ర ప్రకారం పూజ జస శిష్య 
స్వాములకు “శ్రీభారతీతీర్ద అనే యోగపట్టాన్ని ప్రసాదించి 
అనుగ్రహించారు. తరువాత శ్రీ మహాసన్నిధానం వారిని 
సర్వజ్ఞ పఠంపై ఆసీనులను గావించి వారి పాదాలకు శాస్త్ర 
ప్రకారం శ్రీ సన్నిధానం వారు (బాలస్వాములు శ్రీభారతీ 
తీర్ణులవారు) సుజ అహార. గాయుంకాలం ౩? జగద్ద్గు 
రువులిద్దరూ కలిసి భక్తులకు దర్శనమిచ్చారు. ఆ రోజు 
రాత్రి శ్రి మహాసన్నిధానం వారు బంగారు పల్లకిలోనూ, శ్రీ 
సన్నిధానం వారు వెండి పల్లకి లోను కూర్చొని శృంగేరి 
విధులలో ఊరేగింపునకు విచ్చేశారు. 


అప్పటి శృంగేరీ 
సర్వవిదితము. 
గ్వాలియర్‌ మహారాజు శ్రీ మాధవరావు సిధియాగారు, 
వారి తల్లి శ్రీమతి విజయరాజే సింధియాగారు శ్రీచరణులు 
ఉజ్జయినిలో చాతుర్మాస్యానువ్చానము, గాలం 
నవరాత్రోత్సవాలు జరిపినప్పుడు శ్రిచరణులకు సకల 
సౌకర్యాలను ఎర్పాటుచేసి, అత్యంత భక్తిశ్రద్ధలతో వారిని 
సేవించి వారి విశేష కృపకు పాత్రులయ్యారు. 
రామనాథపురం మహా రాజులు పరంపరగా శృంగేరీ 
జగద్గురువులకు శిష్యులై వున్నారు. శ్రీచరణులు రామేశ్వర 
క్షేత్రానికి దయచెసినప్పు డల్లా రామనాథపురంలో 
మహారాజులవారి ప్రాసా దంలో మకాం చేసి, వారి సేవలను 


శ్రీచరణులకు సమర్పించారనేది 








స్వీకరించి, వారిని ఆశీర్వదించడం సాంప్ర దాయంగా 
ఉండేది. 1975లో రామేశ్వర క్షేత్రంలో రామనాథస్వామివారి 
కుంభాభిషేకాన్ని రామనాథపుర మహారాజులవారి 
ప్రార్థనానుసారం శ్రిచరణులొనర్చారు. 

కాశీ మహారాజులైన విభూతి నారాయణ సింహ 
బహదూరుగారు శ్రిచరణులు కాశీకి దయచెసినప్పుడు తమ 
రాజప్రాసాదంలో శ్రీచరణులకు అత్యంత వైభవోపేతమైన 
స్వాగత సత్కారాలను చేశారు. తరువాత వారు శృంగేరికి 
వచ్చి శ్రీచరణులను సేవించి వారి కృపకు పాత్రులయ్యారు. 
ఇది విధంగా సంహారం, మటల మొదలైన 
సంస్థానాధీశ్వరులు శ్రీచరణులను భక్తి శ్రద్ధలతో సేవించి 
వారి కృపకు పాత్రులయ్యారు. శ్రిచరణులు సరళ 
సుందరమైన శెలిలో ఉపన్యాసాలు చేసేవారు. గంభీరమైన 
వేదాంతతత్యాన్ని కూడా సులభంగా జనానికి బోధించేవారు. 
వారి ఉపన్యాసాలను విన్న ప్రజల మనస్సులో విశేషమైన 
పరిణామం కలుగుతూ ఉండేది. శృతి, స్మృతి, ఇతిహాస 
పురాణాదులలో ప్రతిపాదింపబడిన విషయాలు 
సామాన్యులకు కూడా శ్రిచరణుల అనుగ్రహ భాషణం 
ద్యారా అర్ద్వమయ్యెవి. 

శ్రీచరణులకు ఎటువంటి పట్టుదల ఉండేది కాదు. 
ప్రాచినులు భూమి నిశ్చలమైనదని తెలుసుకున్నారు. కాని 
విజ్ఞానులు కరా తిరుగుతున్నదని చెపుతున్నారు. 

శ్లో ॥ పురాణమిత్యేవ న సాధు సర్వం న చాపి కావ్యం 
నవమిత్యవద్యమ్‌ | సంతః పరీక్ష్రాన్యతరద్‌ భజంతే ॥ 

అను కాళిదాసు సూక్తిని అనుసరించి శ్రీచరణులు 


దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య వా 
శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


భూమి తిరుగుతున్నదన్నదె సత్యం అనే తీర్మానానికి 
వచ్చారు. అదివిథంగారాబినూానున భేదాన్ని పరిగణించక 
యుక్తియుక్తము, ప్రమాణ సమ్మతమనే విషయాన్నే 
శ్రీచరణులు స్వీకరించే వారు. ఇంతటి బెదార్యం 
అన్యులలో చాలా అరుదుగా కనపడుతుంది. 

సవకుల విషయంలో శ్రీచరణులకు అమితమైన 
వాత్సల్యం ఉండేది. వారు తప్పులు చేసినా, విశాల 
హృదయంతో వారిని క్షమించి, వారికి హితాన్ని బోధించి, 
వారిని సరియైన మార్గంలో పెట్టెవారు. శిష్యజనుల 
విషయంలో శ్రీచరణులకు అమితమైన వాత్సల్యముండేది. 
వారి యోగక్షేమాలను తెలుసు కుంటూ, వారి సమస్యలను 
పరిష్కరిస్తూ, వారికి సంతోషాన్ని కలగజేయడమే వారికి 
సర్వస్వమై ఉండేది. 

కారదాస మహాకవి ళఆతజ౭పావారాజుాను గంరెంచ 
'అహమేవ మతో మహీపతేరితి సర్వః ప్రకృతి ప్వచింతయత్‌' 
అన్న మాటలు శ్రిచరణులకు సార్దకమైనవి. 

ఇంతటి సద్గుణనిధులు,  దయాసముద్రులు, 
ధైర్యశాలురు అయిన జగద్గురు శ్రీమదభినవ విద్యాతీర్ధ 
మహాస్వాములవారు దిగంత విశ్రాంత యశోభూషితులై శుక్ష 
సంవత్సర భాద్రపద కృష్ణ సప్తమి నాడు (21-9-1989) 
మహాసమాధిగతులయ్యారు. పావన చరిత్రులైన ఆ 
మహాపురుషులను స్మరించి సర్వులు శ్రేయస్సులను 
బాందుదురుగాక. 

శ్లో ॥ జాతః పింగళ హాయనే యతిరభూద్యశ్చ ప్రజాపత్యభి 

ఖ్యేబ్దే పిఠపతిర్వభూవ జయవర్నే యశ్చ శృంగాచలే । 








ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 






త్తు 


అంగరంగ వైభవం... సద్గుణనిధి శతజయంత్యుత్సవం 





YU 


తపశ్చక్రవర్తి... మహాయోగి... శ్రీ శృంగేరి జగద్గురు 


శంకరాచార్య శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్ద మహాస్వామివారి 
శతజయంతి మహోత్సవాలు శృంగేరి శారదాపీఠంలో 
నేత్రపర్వంగా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిరోజూ 
అభినవ విద్యాతీర్ణ మహాస్వామి వారి జీవనరేఖలు, 
ఆధ్యాత్మిక ప్రస్థానంపై ప్రత్యేక తత్త్వచింతన సదస్సును 
నిర్వహించారు. ప్రతిరోజూ విఖ్యాత సంగీత విద్వాంసులచె 
కచేరీలను నిర్వహించి, సంగీతార్చన గావించారు. జగద్గురు 
ఛి _ అభినవ విద్యాతీర్ద మహాస్వామి అధిష్టానంలో 
జగద్గురువులు శ్రీ భారతీతీర్థ మహాస్వామి, శ్రీ విధుశేఖర 
భారతీస్వాములు ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు. అక్టోబర్‌ 
5 నుంచి 19వ తేదీ వరకు శతజయంతి ఉత్సవాలలో 
బాగంగా . ౩ ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక 
కార్యక్రమాలు జరిగాయి. దెశంలోని వివిధ ప్రాంతాల నుంచి 
వేదపండితులు, ధార్మికవెత్తలు పెద్దయెత్తున పాల్గొన్నారు. 
ప్రధానంగా 2017 అక్టోబర్‌ 5వ తేదీ నుంచి 16 వరకు అతి 
రుద్ర మహాయాగం జగద్గురువుల పర్యవేక్షణలో జరిగింది. 

శ్రీ శృంగేరి శారదా పఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి, శ్రీశ్రీ విధుశేఖర భారతీ 
స్వామివారి ప్రత్యక్ష పర్యవెక్షణలో, వారి దివ్యాశీస్సులతో 
చెన్నయలోని శ్రీ విద్యాతీర్ణ ఫౌండేషన్‌ సంస్థవారు అక్టోబర్‌ 11 
నుంచి 18వ తేదీ వరకు విశేష కార్యక్రమాలు నిర్వహించారు. 
జగద్గురు శ్రీ అభినవ విద్యాతీర్ణ మహాస్వామివారి 
అధిష్టానంలో 10 తేదీ నుంచి 19వ తేదీ వరకు ప్రత్యేక 
పసం లను. 

అక్టోబర్‌ 17న జగద్గురువులు శ్రీ అభినవ విద్యాతీర్ద 
మహాస్వామివారి అష్టోత్తర అఖండ పారాయణం ఘనంగా 
జరిగింది. 12 నుంచి 18వ తేదీ వరకు శ్రీ అభినవ విద్యాతీర్ద 
మహాస్వామివారి అభినవ సప్తాహం జరిగింది. సప్తాహానికి 
ముందు రోజు 11వ తేదీ ఉదయం సహస్ర మోదక గణపతి 
హోమం జరిగింది. శ్రీ అభినవ విద్యాతీర్ద మహాస్వామి 
శతజయంతి మహోత్సవాల సందర్భంగా స్మరణ సప్తాహాన్ని 
శృంగేరీ శారదా ఎఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ జగద్గురు భారతీతీర్థ 
మహాస్వామి వారు ప్రారంభించారు. శ్రీశ్రీ జగద్గురు 
విధుశేఖర భారతీ నర NY వర చ 
రోజూ సాయంత్రం 4 గంటల నుంచి 6 వరకు విఖ్యాత 
తాయ య. 


కార్యక్రమాలు జరిగాయి. ప్రారంభ, సమాపనోత్సవ రోజుల్లో 
నృత్య, నాటక ప్రదర్శనా కార్యక్రమాలు కన్నుల పండువగా 
జరిగాయి. 

పెద్దయెత్తున తరలివచ్చిన భక్తులు, శిష్యులు, ఆధ్యాత్మిక 
వేత్తల సమక్షంలో జగద్గురు శ్రీ అభినవ విద్యాతీర్ణ 
మహాస్వామి వారి శత జయంతి ప్రధాన ఉత్సవం వారి 
జయంతి రోజైన అక్టోబర్‌ 18 తేదీన జరిగింది. పలు విశేష 
కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం పన్నెండు 
గంటలకు అభినవ విద్యాతీర్ద స్వామివారి అధిష్టానంలో విశేష 
పూజలు, అర్చనలు జరిగాయి. జగద్గురు శ్రీశ్రీ శ్రీ భారతీతీర్థ 


మహాస్వామి, శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామివారు స్వయంగా 
శ్రీ అభినవ విద్యాతీర్ద మహాస్వామి వారికి అభిషేకం, అష్టోత్తర 
శతనామావళి పూజలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు ఈ 
సందర్బంగా శ్రీ అభినవ విద్యాతీర్ణుల విగ్రహానికి సువర్ణ 
హారం, సువర్ణ కవచ రుద్రాక్ష హారాలను శ్రీ భారతీతీర్ణ 
స్వామివారు సమర్పించారు. సాయంత్రం ఐదు గంటలకు 
గురు నిలయంలో అభినవ విద్యాతీర్ణ స్వామివారి 
శతజయంతి ప్రధాన ఉత్సవం జరిగింది. సజీవమూర్తిగా 
భాసిల్లిన అభినవ విద్యాతీర్ణుల విగ్రహం వద్ద జ్యోతి 
ప్రకాశనం, పూజలు చేసి ఉభయ జగద్గురువులు విగ్రహానికి 
ఇరువైపులా ఆశీనులయ్యారు. వెలాదిమంది భక్తులు 
హాజరైన ఈ కార్యక్రమం చతుర్వేద పఠనం, స్వామివారి 
స్మృతి స్మరణ ఎఖ రాయా లు. 

ఈ సందర్భంగా శ్రీఅభినవ విద్యాతీర్థ ఫౌండేషన్‌ (చెన్నయ్‌) 
వారు ప్రచురించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. 
అనంతరం “దర్శనమ్‌ ఆధ్యాత్మిక మాసపత్రిక ప్రచురించిన 
'సద్దుణనిధి-తపశ్చక్రవర్తి' ప్రత్యేక గ్రంథాన్ని జగద్గురువులు శ్రీ 
భారతీతీర్ద మహాస్వామి వారు ఆవిష్క రించారు. తొలిపత్రిని 
శ్రీ దక్షిణామూర్తిగారికి అందజేశారు. శ్రీ అభినవ విద్యాతీర్ద 
స్వామి వారిని సంస్మరించుకుంటూ వక్తలు స్తుతిం చారు. 
చివరగా జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి, శ్రీశ్రీ 
విధుశేఖర భారతీతీర్ద స్వామివార్లు తమ అనుగ్రహ భాషణాన్ని 
అందిస్తూ గురువరేణ్యుల శ్రీ అభినవ విద్యాతీర్ణుల 
విశిష్టతను, వారి పీఠాధిపత్యంలో శృంగేరి శారదాపీఠ 
వైభవాన్ని, ప్రత్యేక సందర్భాలను స్మరిస్తూ కొనియాడారు. 





179 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


అ 








శ్రీ శృంగేరి శారదాపేఠాధిష్టిత 





చామీకరప్రభాహాసిచారుశారీరతేజస:ః । 

జగద్గురూనభినవవి ద్యాతీర్థాను పాస్మ బా I 

తత్కరా మ్బుజసంజాతాన్‌ వేదశా స్తాబ్దిపారగాన్‌ 

వనే శ్రీభారతితీర్థయతీన్‌ శిష్యహితైషిణః ॥ 

“నాగరికత “సంస్కృతి అను రెండు పదాలు ఈనాడు 
ఎక్కువగా వింటూంటాం. ఈ నాగరికతా - సంస్కృతులు 
పరస్పరసంబంధం కలవి. కొంత వైలక్షణ్యం కలవికూడ. 
మానవులు ప్రయత్నపూర్వకంగా సాధించిన లౌకికసుఖోన్నతికి 
ఉపకారకమైన అభ్యుదయం "నాగరికత. ధనధాన్యాది 
సమృద్ధితో, దినదినప్రవర్ధమాన వివిధ సుఖసాధనాలతో ఎ 
దేశంలోనైనా ఎల్లప్పుడూ 
అనుభవిస్తున్నట్లు కనబడితే అది 'నాగరికత అని అంటాం. 
ఇది బాహ్యమైన జీవనవిధానానికి సంబంధిం చినది. 
మతానికి నంబంధించిన వారాలు వాటితో బునవెసికొని 
ఉండే ఆచారాలూ, ఆధ్యాత్మిక చింతన, తత్త్వజిజ్ఞాస - ఇవన్నీ 
కలిస్తే 'సంస్కృతి. ఈ సంస్కృతి ప్రభావం నాగరికతలో కూడ, 
అనగా (ప్రజల జీవనవిధానాలలో కూడా కొంతవరకు 


అజలందరూ, సుఖాలు 












అ 


షష 








ననా 


జగద్దురువుల వేదశాస్త్ర సంరక్షణదీక్ష 


ప్రతిబింబి స్తూంటుంది. అందుచేతనే ఇవి పరస్పర 
సంబంధం కలవి అని అంటారు. అయితే ఉత్తమసంస్కృతి 
లేని నాగరికత, ఉన్నత నాగరికత లేని సంస్కృతి కూడ 
ఉండవచ్చును. అందుచేతనే ఏటికి వైలక్షణ్యం కూడ ' 
ఉన్నదని అంటారు. భారతదేశంలో మహోన్నతమైన 
నాగరికత, అత్యుత్తమమైన సంస్కృతి కూడ ఒకదానితో ఒకటి 
పెనవెసికొన్నట్టు కలిసిమెలిసి ఉంటూ అనాదికాలం నుంచి 
అవిచ్చిన్నంగా పరిఢవిల్లుతున్నాయి. 

నిజానికి సంస్కృతి భారతదేశంలో అనాదికాలంనుంచి 
ఉన్నాకూడ 'సంస్కృతి అను పదం మాత్రం ఆధునికకాలంలో 
ఆంగ్లభాషా సంప్రదాయాలతో సంబంధం ఎర్పడిన తరువాత 
“కల్చర్‌ అను ఆంగ్లపదానికి సమానార్థకంగా మనం 
ఎర్పరచుకున్నది. “ధర్మము 'ధార్మికప్రవృత్తి' అను అతి 
ప్రాచినములైన పదాల అర్థంలో, 'సంస్కృతి అంతర్గతం | 
అవుతుంది. ధర్మంలోనే యన “ఆధ్యాత్మిక 
జివనఏథానము అను లట “కాలు ఉన్నాయి. 

పై రెండు విధానాలకు సంబంధించిన అతి విస్తృతమైన 
వాజ్మయం అవిచ్చిన్నంగా తున" మట వ లవ అం 
మేధావంతులచేత చేయబడుతూ 
అన్నికాలాలలోనూ జిజ్ఞాసువులకు లభిస్తున్నది. అర్థశాస్త్ర - 
నితిశాస్త - వాస్తుశాస్తాదికము బాహ్యజీవనవిధానానికి, 
నాగరికతాభివృద్ధికి ఉపయోగించే వాజ్మయం. కర్మ - యోగ - 
భక్తి - జ్ఞానాదులను బోధించే వాజ్మయం ఆధ్యాత్మిక 
అపనవిరాళ నిక మహోన్నత సంస్కృతి పరిరక్షణకూ 
సం నోట కర్మకాండకుచెందిన కొన్ని కామ్యకర్మలు 
కూడ ఐహికాభ్యుదయానికి హాతువులవడంచేత కొంతవరకు 
అవికూడ ఆద్యపక్షానికి చెందుతాయి. 

లద ఎిషయాలను బోధిరిచి శాస్త్రాలకు 'విద్యాస్థానాలు' 
అని పేరు. ఇవి పధ్నాలుగు అని యాజ్ఞవల్క్య స్మృతిలో 
చెప్పబడినవి. 

పురాణ న్యాయ మీమాంసా ధర్మశాస్తాబ్గమిశ్రితాః । 

సదా స్థానాని విద్యానాం ధర్మస్య చ చతుర్దశ I 

(యా.స్మృ.1-3) 

ఈ విషయాన్ని మధుసూదనసరస్వతి “ప్రస్థానభేదః అను 
ఒక లఘుగ్రంథంలో ఇలా విశదీకరించారు. “బుగ్వేదము, 
యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అని వేదాలు 
నాలుగు. శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, 


షం 










ము 





దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


అ 





జ్యోతిషం అని వెదాంగాలు ఆరు. పురాణం, న్యాయం, 
ను ధర్మశాస్త్రం అని ఉపాంగాలు నాలుగు. 
ఉపపురాణాలకు పురాణాలు అంతర్చ్బాగం. వైశేషికానికి 
న్యాయశాస్తంలోను, వేదాంతశాస్తానికి వ ను 
(ఎ సూంనై శబ్దంచేత పూర్వమిమాంసా ఉత్తరమీమాంసలు 
గ్రహించాలని అర్థం), మహాభారత - రామాయణ - సాంఖ్య - 
పాతంజల - పాశుపత - వైష్ణవాది శాస్తాలకు ధర్మశాస్తంలోను 
అంతర్భావం. ఈవిధంగా మొత్తం విద్యాస్థానాలు పధ్నాలుగు. 
విటికి నాలుగు ఉపవేదాలు కలిపితే పద్దెనిమిది 
విద్యలవుతాయి. ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వవెదం, 
అర్థశాస్త్రం అనెవి నాలుగు ఉపవెదాలు. ఈవిధంగా మొత్తం 
విద్యలన్నీ ఈ అష్టాదశ విద్యలలో ఎదో ఒకదానిక్రిందికి 
వస్తాయి. 

మ లల వేదాంతశాస్తం తప్ప మిగిలిన అన్ని 
విద్యలూ కూడ అభ్యుదయహేతువులు; అనగా ఐహిక - 
ఆముష్మిక సుఖహేతువులు. వేదాంతశాస్తం ఒక్కటే 
నిఃశ్రేయసహేతువు, మోక్షమార్గ ప్రదర్శకం. ఈ భేదాన్నిబట్టి 
ముండకోపనిషత్తులో విద్యలు 'పరా "అపరా అని రెండు 
తెగలుగా విభజింపబడ్డాయి. బెపనిషదమైన బ్రహ్మవిద్య 
ఒక్కటే “పరావిద్యా'; మిగిలిన అన్నివిద్యలూ అపరవిద్యలే. 

“ద్వే విద్యే వెదితవ్యె ఇతి హ స్మ యదహ్మవిదో వదన్తి, 
పరా చైవాపరా చ | తత్రాపరా బుగ్వేదో యజుర్వేదః 
సామవెదో-థర్వవెదః శిక్షా కల్పో వ్యాకరణం నిరుక్తం ఛన్లో 
జ్యోతిషమితి | అథ పరా యయా తదక్షరమధిగమ్యతే...” 
(ముం.ఉ.1-1) 

శ్రిశంకరభగవత్సాదులు ఉపనిషద్బహ్మసూకత్ర 
భగవధ్గతాభాష్యాలు, అనేక ప్రకరణ గ్రంథాలూ రచించి 
జ పనిషదమైన అద్వైత సిద్ధాంతాన్ని సుదృఢంగా స్థాపించి 
వెదాంతశాస్తాపరనామధేయమైన ఈ అద్వైత సిద్దాంతాన్ని 


పరిరక్షిస్తూ, రాజల తరాలవారికి అవిచ్చిన్న 
ప్రవాహరూపంలో అందజేయడానికై స్థాపించిన పఠాలలో 
ప్రధానమైన ఆద్యపిఠం శ్రీశ్చంగేరీ శారదాపీఠం, 


బృహదారణ్యకోప నిషద్భాష్యవార్తిక - 
తైత్తిరియోపనిషద్భాష్యవార్తిక - నైష్కర్మ్య సిద్ద్యాది గ్రంథాల 
రచనలద్వారా తమ ఆచార్యులు స్థాపించిన అద్వైతసిద్దాంత 


మహాప్రాసాదానికి సుదృథప్రాకారం నిర్మించినవారు, 
శ్రీశంకరభగవత్సాదాన్తేవాస చతుష్టయంలో  వరిష్ణులూ 


అయిన శ్రీసురేశ్వరాచార్యులు ఆచార్య పాదాశీస్సులతో ఈ 
పిఠాన్ని అధిష్టించిన ప్రథమ శారదాపిఠాధిపతులు. వారు 
మొదలు ఆయా కాలాలలో ఈ పిఠాన్ని అలంకరించిన 
శ్రీభారతీతీర్ణ శ్రీ విద్యారణ్య - శ్రీసచ్చిదానంద శివాభినవ 
నరసింహభారతీ - శ్రీచంద్రశేఖరభారతీ - శ్రీ అభినవ 


LL జీ ణా 
FN 





విద్యాతీర్ద - యతీంద్రాది మహావిద్వదాచార్య పరంపరకు 


చెందిన నేటి శ్రిభారతీతీర్ణస్వామి చరణుల వరకు 
అద్వైతశాస్త్రప్రచారం అవిచ్చిన్నంగా జరుగుతుండడం ఈ 
పఠం చేస్తున్న శాస్త్రపరిరక్షణకు నిదర్శనం. “కాణాదం 
పాణినీయం చ సర్వశాస్తోపకారకమ్‌ అన్నట్లు న్యాయ - 
వ్యాకరణశాస్తాల పరిచయం లేనివారి ఇతర శాస్తపాండిత్యం 
చాల సూలంగా మాత్రమే ఉంటుంది. వేదాంతశాస్త్ర 
పాండిత్యసంపాదనకు ఈ రెండు శాస్తాలతోపాటు 
పూర్వమిమాంసాశాస్తంలో కూడ ప్రవేశం చాలా 
ఆవశ్యకమైనది. అందుచేత శాస్త్రాలు అనగానే ఈ నాలుగు 
శాస్తాలే ప్రధానమన్నట్లు ప్రసిద్ధి, ప్రచారమూ కొన్ని 
శతాబ్దాలుగా ఎర్పడ్డాయి. 

శ్రీశ్చంగేరి శారదాపిఠం శాస్తసంరక్షణానికి చాలాకాలం 
నుండి పేరు గాంచినది. ప్రస్తుతం శ్రీశారదాపఠం అధిష్టించి 
ఉన్న జగద్గురు శ్రీభారతీతీర్ణ మహాస్వామి చరణులు తమ 
పూర్వాచార్యులవలెనే సమస్త శాస్త్రపారంగతులు. వాస్తవంలో 
శాస్త్రం అనగా ఐదం ఒక్కటే. అదే ప్రధానమైన శాస్త్రం. 
వేదాలలో ప్రత్యక్షంగానో, పరంపరారీతితోనో సంబంధించి 
ఉండడంచెతనో ఇతర శాస్త్రాలకు శాస్తత్వం లభించినది. అట్టి 
వేదంలో కూడా నిష్ణాతులైన శ్రీచరణులు తమకు ఈ పఠంలో 
సంజబంభర ఎర్పడినది బముదలు ఎలతో శ్రద్దతో వేదశాస్త 
పరిరక్షణ కొరకై నిరంతరము ప్రయత్నం చెస్తూనే ఉన్నారు. 

ఈ పఠం చేపట్టిన వేదశాస్త్ర పరిరక్షణకార్యక్రమం మూడు 
పద్ధతులలో నడుస్తూన్నది. ఒకటి - వెదశాస్తపాఠశాలలు 
నెలకొల్పి అక్కడ ఏటి అధ్యయనం ఉన్నతస్థాయిలో 
ర ంంలరయరా లెండు = శాస్తార్థసభలు నిర్వహించడం. మూడు 
- శాస్తాధ్యయనం చేసిన యువవిద్వాంసులకు పరీక్షలు జరిపి 
భూరిపారితోషికాదులతో వారిని సత్కరించి ప్రోత్సహించడం. 

1 శృంగం; బెంగుళూరు మొదలైన 
మహానగరాలలోనూ మఠానికి సంబంధించిన పాఠశాలలు 


క 








స. 









దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


అ 








చాల సంవత్సరాలనుండి 


పనిచేస్తున్నాయి. విటిలో 
శాస్తాధ్యయనం చెసిన ఎందరో పండితులు దేశం అంతటా 
వ్యాబంచి ఉన్నారు. 


2) ప్రతి సంవత్సరము గణపతి నవరాత్రోత్సవ 
సందర్భాన ఎన్నో సంవత్సరాలుగా జగద్గురువులు 
నిర్వహిస్తూన్న శాస్తార్థసభలు సకలభారతదేశ ప్రసిద్దములు. 
ఇవి చాతుర్మాస్యదీక్షాకాలంలో జరుగుతాయి. జగద్గురువులు 
ఆ సంవత్సరం ఎ నగరంలో చాతుర్మాస్య దీకలో ఉంటారో 
అక్కడ ఈ సభలు జరుగుతాయి. అది భారతదేశంలోని ఎ 
ప్రాంతమైనా కావచ్చును. భారతదేశంలోని దాదాపు 50-60 
సుండి ఉద్దండ పండితులు ఈ సభలలో పాల్గొని నాలుగు 
శాస్త్రాలలో వాక్యార్థం, అనగా శాస్త్రాలలో ప్రతిపాదించిన కొన్ని 
కిష్టమైన విషయాలకు సంబంధించిన వాదప్రతివాదరూపమైన 
చర్చ జరుపుతారు. ఇది *వాద ప్రధానంగా, అనగా 
శాస్తతత్యనిర్ణయప్రధానంగా జరిగే వాక్యార్థం, విజిగీషావేశానికి 
కూడ అవకాశం అనగా ఒకరిని మరొకరు జయించాలి అనే 
అభిమానంతో ఉండడం అనేది, ఎమాత్రమూ 
లేకపోవడం వలన విటిలో 'జల్ఫ్స', ‘వితండ కథల ప్రసక్తియే 
ఉండదు. గణపతినవరాత్ర పవిత్రదినాలలో జగద్గురువులు 
అధ్యక్షతన జరిగే ఈ వాక్యార్ద్ససభలు, ఇతర దెశాలలోగాని, 
ఇతర వాజ్మయాలలోగాని ఎక్కడా కనబడని ఈ అద్భుత 
ప్రక్రియను అక్కడ సమావిష్టులైన భక్తులకు చూపి వాళ్లను 
ఆశ్చర్యముగ్గులను చెస్తూంటాయి. పాల్గొనే పండితులకు 
ఉత్సాహవర్ధకాలుగా ఉంటాయి. (పక్షకులకు శ్రోతలకు కూడ 
ఇదొక అపూర్యానుభూతి. 

ఈ వాక్యార్దసభలు హైదరాబాదు నగరంలో రెండు 
పర్యాయాలు జరిగినపుడు వాటిని తిలకించి ఆనందించే 


అవకాశం నాకు లభించినది. శ్రీభారతీతీర్ణ 
మహాస్వామిచరణులు అప్పటికి సకలశాస్తాభ్యాసం 





షష a 
జ! 


పూర్తిచేసికొని శ్రీశారదాపిఠానికి ఉత్తరాధికారిగా నిర్జీతులై 
తురీయాశ్రమం స్వీకరించి తమ గురుచరణులతో కలిసి 
విజయయాత్ర చేసిన కాలం అది. అప్పుడు వరిని “సన్నిధానం. 
అని, శ్రీఅభినవ విద్యాతీర్థ్ణచరణులను 'మహాసన్నిధానం అని 
శిష్యులు గౌరవభావంతో నిర్దిశిస్తూండేవారు. 
శ్రీసన్నిధానంవారు రెండు పర్యాయాలు బాదరాజాదులో 
చాతుర్మాస్య దీక్షలో ఉన్నపుడు ఆ రెండు దీక్షాకాలాలలో 
గణపతివాక్యార్థసభలు జరిగాయి. మొదటి పర్యాయం 
(1977లో) ఆచార్యచరణులిద్దరూ హైదరాబాదులో 
చాతుర్మాస్యవ్రతం అనుష్టించారు. రెండవ పర్యాయం 
(1985లో) మహాసన్నిధానంవారి ఆజ్ఞమేరకు సన్నిధానంవారు 
మాత్రమే ఇక్కడికి దయచేసి చాతుర్మాస్యానుస్తానం జరిపారు. 
ఆ సభలలో చాలామంది పండితులు పాల్గొన్నారు. 
కేరళదేశీయులైన ముగ్గురు పిషారడీకులానికి చెందినవారు 
రాం ర ఇం ౮ వ్యాకరణశాస్తంలో గొప్ప 
పండితులు. వారిలో ఒకరు వృద్దులు. ఇద్దరు వారి శిష్యులు 


మధ్యమ వయస్కులు. ఆంధ్రదేశంలో కూడ 
సంస్కృతాభ్యాసం కా ద్విజేతరులున్నారు కాగ "ఇంత 
పాండిత్యం ఉన్నవారిని అంతకుపూర్వం  నేనెన్నడూ 
చూడలేదు. ఆ సభలలో శ్రీసన్నిధానంవారు, అన్ని 


శాస్తాలలోను చూపిన పాండిత్యప్రకర్షకు, విషయ ప్రతిపాదన 
చాతుర్యానికి, స్పష్టతకు పండితులందరూ ఆశ్చర్యం 
చెందారు. ఎవరైనా పండితులు ఒక విషయం ప్రతిపాదించే 
సందర్భంలో కొంచెం తడబడినపుడు శ్రీసన్నిధానంవారు 
చట అందుకొని సరిదిద్దిన సంఘటనలు నేను చాలా 
చూచాను. భాగ్యనగరవాసులైన శృంగేరీపీఠభక్తులు ఆ 
సభలలో ప్రక్షకులుగా, శ్రోతలుగా పాల్గొనడం తమ 
భాగ్యవిశేషఫలమని సంతోషించారు. శిష్యుని ప్రతిభను చూచి 
మహాసన్నిధానంవారు లోలోన ఆనందిస్తున్నట్లు వారి 
ముఖవికాసాన్ని బట్టి తెలుస్తూండేది. ప్రతి సంవత్సరము 
ఇనుమడించుచున్న నూతనోత్తేజముతో శ్రీభారతీతీర్ధమహా 
స్వాములువారు, పఠాధిపత్యము వహించినది మొదలు ఈ 
శాస్తార్థసభలను ల్‌... 
పండితలోకవిదితం. 

3) పఠం నడుపుతున్న పాఠశాలలో శాస్తాభ్యాసం చెసిన 
విద్యార్దులకు, దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన 
పాఠశాలలోగాని, ప్రసిద్ధ పండితులవద్దగాని శాస్తాభ్యాసం 
చెసిన  యువపండితులకు ప్రతి సంవత్సరము ఆయా 
శాస్త్రాలలో ప్రసిద్ద పండితుల ద్వారా పఠాధిపతుల 
సమక్షమునందు పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైనవారికి 
పారితోషికములిచ్చుచు, వాళ్లకు గణపతిశా స్తార్ధ సభలలోను, 
ఇతర ప్రాంతాలలో ఏఠంద్వారా జరిపే శాస్త్రారస్రభలలో కూడ 


నిర్వహించుచున్నారన్న 











స |r 


182 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


అనుప్రవెశం కలిగిస్తూ, వాళ్ల పాండిత్యానికి 
సానబట్టుతూండడం శ్రీశారదాపిఠం నిర్వహిస్తూన్న తృతీయ 


శాస్తపరిరక్షణ విధానం, శృంగేరీ శాస్త్రపరీక్షలలో 
ఉత్తీర్ణత్వమనేది ఆయా  శాస్తాలలో సాధించిన 
పాండితీప్రకర్షసూచక విజయపతాకముగా 
పరిగణింపబడుతుంది. 


పూర్వకాలంలో ప్రతిసంవత్సరము, పాటలీపుత్రనగరంలో 
శాస్తకారపరీక్ష జరుగుతూండేదనీ, ఆ పరీక్షలలో 
ఉత్తీర్ణతపొంది ఉపవర్ష - వర్ష - పాణిని - పింగల - 
వ్యాడులు, వరరుచి - పతంజులులు ప్రపంచఖ్యాతి 
పొందారని క్రీ.శ. తొమ్మిదవ శతాబ్దికి చెందిన రాజశేఖరుడు 
కావ్యమీమాంసలో, ఒక ప్రాచీన శ్లోకం ఉదాహరిస్తూ చెప్పి 
ఉన్నాడు. శ్రూయతే చ పాటలిపుత్రే శాస్తకారపరీక్షా - 

అత్రోపవర్షవర్నావిహ పాణిని పిభలావిహ వ్యాడి । 

పరరుచిపతంజలి ఇహ పరీక్షితాః ఖ్యాతిముపజగ్ముః ॥ 

(క 1098) 

ఉజ్జయినిలో కావ్యకారుల పరీక్ష జరుగుతూండేదట - 

శ్రూయతే చోజ్జయిన్యాం కావ్యకారపరీక్షా - 

ఇహ కాళిదాసమీణా వత్రామరరూపసూరభారవయః । 

హరిచన్షచన్దగుప్తా పరిక్షితావిహ విశాలాయామ్‌ ॥ 

(హాయ ౧. 

ఇది కేవలం ఉపలక్షణ మాత్రమె. ఆ కాలంలో కొన్ని 
శతాబ్దాలపాటు, అనేక ప్రాంతాలలో శాస్త - కావ్యపరీక్షలు 
జరుగుతూండేవి. వాటిలో మెప్పు గడించగలిగినవారు 
మాత్రమే, యథార్థమైన యోగ్యత కలవారుమాత్రమె, 
పండితులుగా, కవులుగా, గౌరవపాత్రులవుతూండేవారు. 

అదేరీతిలో ఈనాడు శృంగేరి పరీక్షోత్తీర్ణులను గూర్చి - 

శ్రీశృంగేరిజగద్గురు పరంపరామహితశారదాపరే । 

నికషోపలే-త్ర ఘృష్టా దేశే సర్వత్ర భాన్తి విద్వాంసః ॥ 

అని నిస్సంశయంగా ఉద్లోషించవచ్చును. 

శ్రీభారతీతీర్ణ _శ్రీచరణులు  మహాపండితులేకాక 
ఉత్తమకవితాచాతుర్యచరణులు కూడ. తమ ఆచార్య 
ప్రాచార్యాదులను వివిధ దేవతలను స్తుతిస్తూ ఏరు రచించిన 
అనేక స్తోత్రాలు ఇందుకు నిదర్శనం. అందుచేతనే ఏరు 
అవకాశం అభించినపుడు అవధానాదులకు, 
కవిసమ్మేళనాదులకు విచ్చేసి కవులను ప్రోత్సహించి 
ఆశీర్వదిస్తూంటారు. విరు హైదరాబాదు వేంచేసినపుడు ఎవైన 
అవధానకార్యక్రమాలు నడపవలసిందిగా నన్ను ఆదేశింపగా 
నేను ప్రష్టలను సమకూర్చి రెండు పర్యాయాలు శ్రీమాడుగుల 
నాగఫణిశర్మ శ్రీకడిమెళ్ల వరప్రసాద్‌ అను అవధాన 
విద్యానిపుణులైన కవివర్యుల అవధానాలు హైదరాబాదు 
శంకరమఠం ప్రాంగణంలో శ్రీచరణుల సమక్షంలో ఎర్పాటు 












ల్సి 


య్‌ 


ఆయ్‌ | 


అ 





బై Ws 
గాను 1 


స 4 





చ 
i = 


చేయడం జరిగింది. రెండు వేరు వేరు సంవత్సరాలలో జరిగిన 
ఈ అవధానాలలో శ్రీచరణులే అనేక ఘట్టాలలో దిశానిర్దేశం 
చేస్తూ ప్రత్యక్షంగా పాల్గొనడం అటు అవధానులకు ఇటు 
ప్రష్టలకు సదస్యులకు కూడ గొప్ప ఆనందం కలిగించింది. 
అవధానాలకు సంతసించిన శిచరణులు 
సువర్గాలంకారాలతోనూ, నూతన వస్తాదులతోను కవులను 
ఆశీర్వదించారు. తాము అవధానప్రక్రియ ప్రారంభించిన 
దివసాలలో శ్రీభారతీతీర్ణ మహాస్వాముల 
ప్రత్యక్షంగా అందుకొన్న ఆ ఇరువురు అవధానులు 
కాలక్రమంలో భారతదేశంలోనేకాక ఇతర దేశాలలోకూడ 
తమ  అవధానకళను ప్రదర్శించి. గొప్ప విఖ్యాతి 
సంపాదించారు. ఇదంతా శ్రీస్వామివారి ఆశీర్వాద మహిమయె 
కూడా నేను కనబడినపుడు 


ఆశిస్సులు 


అని వారు 
అంటూంటారు. 

ఈవిధంగా ప్రథమపఠాధిపతులైన శ్రీసురేశ్వరాచార్యులతో 
ప్రారంభించిన ఈ వెద-శాస్త పరిరక్షణ కార్యక్రమాన్ని, 
వేద-శాస్తాధ్యయనం విషయంలో ఆసక్తి జనులలో సన్నగిల్లిన 
ఈ కాలంలోకూడ తగు ఉపాయాలు 
ద్విగుణేకృతోత్సాహంతో పలురిదంకు 
శ్రీభారతీతీర్ణమ హాస్వామి చరణుల 
అత్యాశ్చర్యకరమైనది. 

భారతీతీర్ణయతిరాడ్విద్వారణ్యయతేర్లురుః 

భూయో-ద్య శారదాపళమధిష్టాయ విరాజతే ॥ 

ఇతి యాన్‌ మన్మహే సర్వే విద్యాజ్ఞానతపోనిధీమ్‌ 

తే భారతీతీర్ణపాదాః విజయనాం శతం సమాః ॥ 

- కీ.శే. డా॥ పుల్లెల శ్రీరామచంద్రుడు 


ఇప్పుడు 


అన్వేషిస్తూ 
సాగించుచున్న 
కార్యనిర్వహణదీక్ష 






స... 





“యతో వాచో నివర్తంతే | అప్రాప్య మనసా సహ అని శ్రు 
తిమాత 'పరబ్రహ్మ గురించి చెప్పటం అసాధ్యం అని అన్నది. 
అల్లే పరబ్రహ్మ స్వరూపులైన జగద్గురు శ్రీశ్రీభారతీతీర్ధ 
మహాస్వాములవారి గురించి ఎమి వ్రాయగలం. కాకపోతే 
మనకు తెలిసిందేదో వ్రాసి తృప్పిపడదాం. 

శ్రీచరణులను తలచుకోగానే వారి చిరునవ్వుతో కూడిన 
పలకరింపు మనకు గుర్తుకు వస్తుంది. “మీరు వచ్చారా! 
చాలా సంతోషం. ఎప్పుడు వచ్చారు?” అంటూ వారు పలికే 
మాటలు మన హృదయపు లోతుల్ని తాకుతాయి. “వారు మా 
గురువుగారు, మా ఆత్మీయులు” అనే భావన మనస్సులో 
స్టిరపడిపోతుంది. ఇంటిదగ్గర బయలుదేరేముందు వారికి 
ఎమ విషయాలు, మన కష్టసుఖాలు చెప్పాలనుకుని 
బయలుదేరుతాం. వారి చిరునవ్వు మన సమస్యలకు, 
కష్టాలకు పరిష్కారమారమార్గాన్ని చూపించిందనే సంతృప్తితో 
సంతోషంతో వెనుతిరుగుతాం. 

శ్రీచరణులు బెదార్యం, సహనం అసామాన్యమైనవి. 
ఆందరింసమూాగంగా ఆదరించగల,; అందరిలో మంచినే 
చూడగల మనస్సు వారిది. జగద్గురు శ్రీ చంద్రశేఖర 









శ 


fm 





హిందిలలో కూడ ఉపనిషత్పతిపాదిత తాత్తికరహస్యాలను 


— 





భారతీమహాస్వామి వారు తమ్మాశయించిన 
ఆర్తులను, ఆదరించి, సముదాయించి, 
హతం వ ఆర ౮ 
మర్మాలను చెప్పి పంపించెడివారట. 
వారివలెనే వారి శిష్యులైన జగద్గురు 
శ్రీమదభినవవిద్యాతీర్ణ మహాస్వామివారును 
పరమ జెదార్య మూర్తులు. వారి 
హితోపదేశం కూడ విశ్వజనినమైనదిగా 
ఉండేది. వారి కరకమల సంజాతులైన 
జగద్గురు శ్రీభారతీతీర్ణ మహాస్వాములవారి 
ఉపన్యాసములు, హితోపదేశములు కూడ 
అట్లే బె దార్యభావవిలసితములుగా 
“ఈశ్వరునియందు 
పరిపూర్ణ విశ్వాసము, నిష్కామముగా 
విహిత ధర్మాచరణము, మనస్సు 
ఆత్మరూపుడైన పరమాత్మయందు లగ్నము 
చేయుటకు నిత్యసాధన” ఇవి శ్రీచరణులు 
తమ శిష్యులకు నిరంతరం చెప్పే 
బషలులరాలం: 

అయితే ఈ విషయాలను 
శ్రీభారతీతీర్ణమహాస్వాముల వారు బహుచమత్కారంగా 
చెబుతారు. ర కథలతో, హాస్యోక్తులతో, తమ గురుపాదుల 
జీవితమునుండి రమణీయోదాహరణములతో చాల 
గహనవిషయాలను సులభసుందరమైన మాటలతో అందరికీ 
అర్జ్హమయ్యరీతిలో 
శాస్తవివరణ పూర్వకమైన 


ప్రకాశించుచున్నవి. 


చెబుతారు. వారు 

వ్యాఖ్యానం తరి 
అనుగ్రహభాషణములలో సాక్షాత్కరిస్తుంది. సాధకుని 
అభిష్టానుసారంగా ఈశ్వరుడు రూపాన్ని దాల్చునని 
అందువలన ఏదో ఒక రూపాన్ని ఇష్టదేవతగా స్వీకరించి 
మనస్సులో ఆ రూపాన్ని స్థిపరచుకొని సాధన చెయను వారి 
ఉద్బోధ. లోకంలో సమస్తం భగవల్సీలావైభవాన్నే 
చాటుతుందనీ, దానిని మనం గుర్తించాలనీ భక్తులకు వారు 
జోథిసరారటాలు: 

శ్రీచరణుల మాతృభాష తెలుగు. చదువుకున్నది 
సంస్కృతంలో. శ్రిమఠంలో ఉండటం కారణంగా కన్నడ 
భాషలో వ్యావహారిక సంబంధం. అందువలన ఆ మూడు 
భాషలలో అద్భుతమైన అధికారికత, అవికాక తమిళం, 











స... 





ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


వివరించటంలో వారి ప్రతిభను చూసి పండితులకల్లరకు 
దిగ్ర్భాంతి కలుగుతోంది. 

“పరమాత్మను  అంతర్దృష్టితో కనుగొనాలి. 
బహిరింద్రియాలతో అది సాధ్యంకాదు. అంతళశ్ళుద్ది లెని 
జ్ఞానం జ్ఞానమేకాదు. ఇంద్రియాలచేత మనస్సుచేత 
తెలిసికొనలెనిదొకటి ఉన్నదని గ్రహించుట గొప్ప వివేకము. 
ఇదే సర్వమతాలకు సారభూతమైన విషయం. ఈశ్వరుడు 
విశ్వరూపుడు, విశ్వవ్యాపి, గుణాతీతుడు, త్రికాలాతీతుడు”. 

"వాసననలఅలో భిన్న భిన్న వాసనలున్నవి. వాటిని గుర్తుపట్టి 
వివరించుటకు మాటలు జాలు శబ్దములు 
అనంతవిధములు. వాటిని వివరించుటకు మాటలు చాలవు. 
అట్లె రుచులు బహువిధములు. వాటిని వివరించుటకు 
మాటలు చాలవు”. 

“మనం అప్పుడప్పుడు పలికిన మాటలు అనుకున్న 
అర్హమును చెప్పజాలవు. ఏవో శబ్దములు మూగవాని 
సంజ్ఞలుగా అవుతాయి. ఊహలను సూచించవచ్చు. కాని 
వ్యక్తం ఇలుుంత టాం గనంతునన విషయము. అంత. 
చూస్తున్నా చూడలేం . 

“ఈశ్వరుని ఊహించుటకు కూడా అలవికాదు. 
ఉపమించుటకు మరియొకటి ఉంటెకదా ఈశ్వరుడలా 
ఉన్నాడని చెప్పటం. అందుచేత 
వాక్యచిత్రణమునకవకాశములేదు. ఆయన అద్వితీయుడు. 
“స ఎక ఎవ ప్రభురద్వితీయ” అని ఆయన మాయావియని, 


జగన్నాటక సూత్రధారుడని చెప్పవచ్చు. 
ఇంద్రియములద్వారా ఆయనను ప్రత్యక్షముగా 
తెలిసికొనుటకు అవకాశమెలెదు. పరిపక్వములైన మనస్సు 
హృదయము అపరోక్షానుభూతికి ఉపకరణములు 
కావచ్చును. సాధన ఎవరికి వారు చేయవలసినది. సిద్ది 
ఎవరికి వారిది. _సద్గురుని _ అనుగ్రహమువలన 


సాధనామార్గము సుగమము కావచ్చును. సాధనామార్గమున 
ప్రయాణము సులభము కావచ్చును. అతి శీఘ్రగమనము 
కావచ్చును”. 

శ్రీచరణులను దర్శించినవారికి శ్రీవారు. చేయ 
ఉపదేశముల  సారాంశమావిధముగా ఉంటుంది.అది 
శ్రీశ్చంగేరి శారదాబఠ ఆచార్యపురుషుల వైశిష్ట్యము. 

శ్రీచరణుల హయాంలో  శ్రిశంకరభగవత్సాదుల 
మందిరాన్ని లిలావుంతుంముగా అతిసతందర ముగా 
పునర్నిర్మించి మహాకుంభాభిషేకాన్ని జరిపారు. శ్రీమరానికి 
రాజగోపురాన్ని నిర్మింపజేయి స్తున్నారు. నిత్యాన్నపథకాన్ని 
ఎర్పాటు చేశారు. అద్వైత వేదాంతదర్శనానికి ఒక 
పరిశోధనాసంస్థను ఎర్పాటు చెశారు. కాలడిలో సంస్కృత 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశి 







త్తు 


ఆ అష 


ష్ట సంచిక 





విశ్వవిద్యాలయ ప్రారంభానికి ముఖ్యకారకులయ్యారు. 
కాలడిలో శ్రీశంకర కళాశాల శ్రీమఠమే నిర్వహిస్తోంది. 
శృంగేరిలో తమ గురువుగారిచేత ప్రారంభింపబడిన 
వైద్యశాలను మరింతగా విస్తరింపజేసి, అనేక 
సదుపాయాలతో చుట్టుప్రక్కల వారి ఆరోగ్యం 
మెరుగుపడేటట్లు చేశారు. 

శ్రీసచ్చిదానంద ర్‌ నో నృసింహభారతీ 
మహాస్వామివారు చెప్పినట్లు జగద్గురువులంటే, ప్రపంచంలో 
ఎక్కడున్నా వారు కోరుకున్నా వారికి సందెహనివృత్తి 
చేయువారు. అట్టి లక్షణం మన శ్రీచరణులయందు 
సంపూర్ణంగా ఉంది. అందువలననే అమెరికాలో కూడ 
శ్రీశంకరమఠ స్థాపనకు అంగీకరించారు. 

ఈవిధంగా శిష్యుల ఆధ్యాత్మిక బె న్నత్యంతో పాటు, 
శ్రీమఠానికున్న వివిధ సౌకర్యాలను శిష్యుల సామాజిక 
అవసరాల అనుగుణంగా ఎర్పాటు చేయించారు. 

శ్రీచరణులు ఇలాగే శిష్యసముదాయానికి మార్గదర్శనం 


చెస్తూ మరింతకాలం ఉండాలని 
శ్రీశారదాచంద్రమౌళీశ్వరులను ప్రార్థిస్తూన్నాను. 
శ్రిభారతీతీర్థమహాస్వాములవారి పాదపద్మములకు 


సాష్టాంగ ప్రణామములు. 
- తుమ్మలపల్లి హరిహరశర్మ 








దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 


శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


సకల సద్దుణసంపన్నులు గురుదెవులు 
() 


1989 అక్టోబరు 4వ తేదీన జరిగిన బ్రహ్మీభూత జగద్గురు 
శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్దమహాస్వాములవారి ఆరాధన రోజున 
జగద్దురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివారి అనుగ్రహ భాషణం. 





నిఖిలానుగ్రహదీక్షం నిఖిల తమఃపుంజ నిగ్రహ దక్షమ్‌ । 

అభినవ విద్యాతీర్థం హిల్‌ బాదితతాపందేః॥ 

శ్రీశంకర భగవత్సాదులు కైలాసవాసియైన పరమేశ్వరుని 
అవతారం. సనాతన ధర్మోద్దరణకై పుట్టిన ఆ మహాపురుషులు 
ఎందుకు అవతరించారో ఆ పనిని పూర్తిగా సాధించారు. 
ఆయన దానిని ఎలా సాధించారు? అని అంటే మొదటి 
విషయం ఎమనగా ఆయన ప్రస్థానత్రయానికి భాష్యాలు 
రచించారు. వాటిని సంప్రదాయజ్ఞులైన వారందరూ 
య టాంగా _అంగకరించాలా లం. యం ౫ 
ఆయన ఒకచోట ఉండకుండా అన్నిప్రాంతాలూ సంచరించి 
నాస్తిక సిద్ధాంతాలవలంబించిన వాళ్ళతో వాదించి 
వాళ్ళనందరిని సనాతనధర్మం అనుసరించేటట్లు చేశారు. 
మూడవ విషయం తాము చేపట్టిన సనాతనధర్మ ప్రచారం 
నిరంతరమూ కొనసాగటం కొరకు భారతదేశానికి నాలుగు 
మూలలా నాలుగు ఆఅమ్మాయపఠాలు స్థాపించారు. 

శ్రీ శంకరభగవత్సాదులు తటి దూరదృష్టిగలవారు 
చాలా అరుదుగా ఉంటారు. శ్రీశంకర భగవత్పాదులు ఈ 
భూమిమీద జన్మించిన అత్యుత్తమ మహామేధావులలో 
ఒకరు. ఆయన వేలకొలది సంవత్సరాల ముందుచూపు 
ఉన్నవారు. అలాంటి స్పష్టమైన దూరదృష్టితో ఆ 
మహానుభావులు నాలుగు ఆమ్నాయ పఠాలను స్థాపించారు. 
ఈ పీఠాలను స్థాపించడానికి వారెన్నుకొన్న ప్రదేశాలు కూడా 
ఆశ్చర్యజనకమైనవి. 

మా గురుచరణులు ఎల్లపుడూ ఇలా చెపుతూండేవారు. 
“రెండు పఠాలు పర్యతసానువులమీద, రెండు పిఠాలు 
సముద్ర తీరాన స్థాపించబడ్డాయి. పూర్వ - పశ్చిమ పీఠాలపు 
సముద్ర తీరాన స్థాబంచబడ్డాయి. దక్షిణోత్తర పిర్రాలు పర్వత 
సానువులమీద స్థాపించబడ్డాయి. ఆ మహాపురుషుల 
గొప్పతనం అలాంటిది”. 

శ్రీ ఆదిశంకర భగవత్పాదులు అలా ఎందుకు రుం 
వరు రాలను. ఆట రాలల్‌. గానా నగరాల 
దగ్గరగాని స్థాపించి ఉండవచ్చును. అయితే ఆయన 
అభిప్రాయం వేరు. ఎవరైనా పఠానికి వస్తే వాళ్ళ మనస్సుకు 









ల్సి 


థం గా 


ఎ సా 





శాంతి లభించాలి. శ్రిభగవత్సాదులు తమ దక్షిణామ్నాయ 
పరాన్ని ప్రాకృతిక సౌందర్యంతో నిండిన ప్రశాంతమైన 
శృంగేరిలో స్థాపించారు. 

నాలుగు పిఠాలు స్థాపించడానికి కారణాలేవనగా - 
వేదాలు నాలుగు, దిక్కులు నాలుగు, బ్రహ్మదెవుని ముఖాలు 
నాలుగు. అందుచేత శ్రీ భగవత్పాదులు కవలం. నాలుగు 
ఆమ్నాయ పఠాలు మాత్రమే స్థాపించారనేది శాశ్వతిక సత్యం. 
నాలుగు పీఠాలు స్టాపించినపుడు శ్రీ భగవత్సాదులు అధిష్టాన 
దేవతను, పవిత్ర స్థానాన్నీ పవిత్ర తీర్ణాన్నీ, పీఠాధిపతిని 
నిశ్చితంగా నిర్ణయించారు. అంతేకాదు, ప. పిఠాన్ని 
అలంకరించవచ్చును అనే విషయం కూడా స్పష్టంగా 
చెప్పియున్నారు. న కొన్ని భావాలు ఎర్పరచుకొన్న ప్రతివ్యక్తి 
ఈ పఠాలను అధిష్టించడానికి యోగ్యుడు కాడు. 













సంరానుశాసనఆలో శ్రిభగవత్సాదులు దిథిం్ళుననియనూలు 
అలాంటివి ఎవరు తలం అధింరూరబార అని వాలు ఇన 
నియమాలు. 

“శుచిర్జితే నియో వదదదాంగాదొవిచకణః 

వారి ఆజ్ఞ ఎమనగా మా ఏఠమును అధిస్టించవలసిన 
వానికి ఈ యోగ్యతలు ఉండాలి. 

1. శుచిః : అతడు పవిత్రుడై ఉండాలి. అనగా అతని 
చరిత్ర పవిత్రమైనదిగా ఉండాలి. పవిత్రమైన చరిత్ర కలిగి 
వుండటం అన్నిటికంటే గొప్పది. ఆ పవిత్ర చరిత్ర లేనివాడు 
ఎంత మహాపండితుడైనా, ఎంత ఆకర్షణశక్తి కలవాడైనా 
అతడు పఠాధిపతి కావడానికి అనర్హుడు. 

2. జితేంద్రియః : అతను తన ఇంద్రియాలను జయించి 
ఉండాలి. ఎల్లప్పుడూ ఇంద్రియ సుఖాలమిదనే ఆసక్తుడై 
ఉండేవాడు, ఇతరులకు ఎమి బోధిస్తాడు? ఈ విషయం శ్రీ 
భగవత్సాదులు క చూడామణి'లో బాగా 
విశదీకరించారు. జంతువులు శబ్ద, స్పర్శ, రూప, రస, 
గందములలో ఒక్కొక్కదానిని పొందడంకోసం తమ ఆయా 
వశములై ఎంతో దుఃఖాన్ని 
అనుభవిస్తున్నాయి. ఐదు ఇంద్రియాలద్వారా - శబ్ద, స్పర్శ, 
రూప, రస, గంధాలు అన్నింటిని పొందుటకు ప్రయత్నిస్తున్న 
మానవుడు చెప్పడానికి శక్యంకాని కష్టాలకు లోనౌతున్నాడు. 
అందుచేత తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకొన 
గలిగినవాడు మాత్రమే ఈ పిఠాన్ని అధిష్టించడానికి 
యోగ్యుడు. 


ఇంద్రియాలకు 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 








అ 


ననా డల న మ అం వర లం. 
ప్రశ్నకు “అధిగత తత్త్వః శిష్య హితాయోద్యతః సతతమ్‌” 
అని శ్రీశంకర భగవత్సాదులతు జవాబు చెప్పారు. రు 
తత్వం స్పష్టంగా తెలసినవాడై ఉండాలి. అతడు ఎల్లప్పుడూ 


శిష్యుల హితం కోరేవాడైనా వాళ్ళ సంశయాలను 
నివారించజాలకపోతే అతడు ఆచార్యుడవడానికి తగడు. 
అందుచేత ఈ గుణం కూడ ఎవరిలో ఉంటుందో అతడే 
పిఠాన్ని అధిష్టించడానికి యోగ్యత కలవాడని శ్రిశంకర 
భగవత్సాదులన్నారు. శ్రీశంకర భగవత్పాదులు ఈ పిఠాన్ని 
స్థాపించినది మొదలు మఠామ్మాయంలో చెప్పిన ఈ 
గుణాలన్నీ ఉన్నవారే ఈ ఏఠాన్ని అధిష్టించడం శిష్యుల 
అదృష్టం. 

శ్రీశంకర భగవత్సాదులు చెప్పిన ఈ సద్గుణాలన్ని మా 
పూజ్య గురువులైన జగద్గురు శ్రీమదభినవ విద్యాతీర్ణ 
మహాస్వాములవారిలో ఉండేవి. వారి జితేంద్రియ తత్వాన్ని 
గూర్చిగాని, వారి పవిత్ర చరిత్రను గూర్చిగాని, వారి 
పాండిత్యాన్ని గూర్చిగాని చెప్పడానికి సామాన్య 
న తనం శక్యంకాదు. 

శ్రీశంకర భగవత్పాదులు భాష్యంలో ఒకచోట ఈ క్రింది 
శోకం ఉదాహరించారు: “శకునీనామివాకాశే జలే వారి 
చరస్య చ । పదం యథా స దృశే్యేత తథా జ్ఞానవతాం గతిః 
॥ ఈ శ్లోకాన్ని బృహదారణ్యక ఉపనిషద్భాష్యంలోను, 
మరొకచోట కూడా ఉదాహరించి ఉన్నారు. “ఆకాశం మీద 
4 పక్షులు వెళ్ళిన జాడ ఆఅకాశంలుల (౨౦౫ 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





గుర్తింపశక్యంకాదో, నీళ్లలో కర లా జాడ ఎవరరఠరగా 
గుర్తింప శక్యంకాదో అదేవిధంగా జ్ఞానుల మార్గంకూడా 


తెలియశక్యంకానిది . 
మా గురుచరణులు అలాంటి జ్ఞానులలో అగ్రగణ్యులు. 
లావ న సన్న్యాసం స్వికరించిన 


శ్రీశంకరాచార్యులవలె, వారు కూడ తమ బాల్యంలోనే 
అనగా 14 సంవత్సరాల వయస్సులోనే సన్నాసాశ్రమం 
స్వకరించి ఉండడంచేత వారికి తృతీయ పురుషార్ధంతో 
పరిచయం లేదు. వారికి తెలిసినదల్లా నాల్లవ పురుషార్థమే. 
అనగా మోక్షము. వారితో మాటలాడడానికి ఎవరైనా 
వచ్చినపుడు వారు “ఉపయుక్తమైన విషయాలేవైనా మిరు 
చెప్పదలచుకొంటే చెప్పండి. ఎ ప్రయోజనమూ లేకుండా 
కాలక్షేపం చెయదలచుకుంటే అది మాతో కుదరదు” 
అంటుండేవారు. ఉపనిషత్తులోని ఈ వాక్యం ఉపనిషత్తులు 
బదిఏన వారికందరిక ఆలం. 

“నానుధ్యాయాద్బహూన్‌ శబ్బాన్‌ వాచో విగ్గాపనం హి తత్‌ 
1 

మాటలతో సమయం వ్యర్దం చేయడంకంటే మౌనంగా 
ఆందడం నుంచిది: అలాచేస్తే మన నోటికి శ్రమ ఉండదు. 
కనీసం ఇదొక లాభం. మా గురుచరణులు అభిప్రాయం 
ఇదే. మనం మాట్లాడాలనుకొంటే ఉపయోగకరమైన 
మాటలు మాట్లాడాలి. 

ఎల్లప్పుడూ శ్రీశంకర భగవత్పాదుల (గ్రంథాలు చదవడం, 
వారి ఉపదేశాలను మననం చేసికొనడం అంటే వారికి చాలా 
ఇష్టం. “సంచరించేటపుడు కూడ ప్రతి ఒక్కడూ శ్రీశంకర 
భగవత్సాదులు చెప్పిన విషయాలను గూర్చి మననం చెస్తూ 
ఉండాలి. మనం ఇప్పుడే దేవీదేవాలయం నుంచి తిరిగి 
వచ్చాం. మనం దేవి సమక్షంలో సాష్టాంగ ప్రణామం చేశాం. 
ఇది కేవలం బాహ్యమైన పని. అంతర వ్యాపారం ఈ విధంగా 
ఉండకూడదు. శ్రిభగవత్సాదులు ప్రతిపాదించిన 
సిద్ధాంతాలను గూర్చి మననం చేస్తేనే మన జన్మ సార్ధకం 
అవుతుంది. అలా చేయకపోతే మనం మన జన్మ ఎలా 
సార్ధకం చేసికొనగలం? అని వారు సెలవిస్తూ ఉండేవారు. 
ఉపనిషదర్గాలను మననం చేయడం శాంకర సిద్దాంతాలను 
మననం చేయడమూ వారిలోని అసాధారణమైన లక్షణాలు. 

రఘువంశ మహాకావ్యంలో కాళిదాస మహాకవి “ద్వేష్యోపి 
సంమతః శిష్టః తస్యార్తస్య యథౌషధమథ్‌ । త్యాజ్యో దుష్టః 
ప్రియోప్యాస - దంగులీవోరగక్షతాః ॥” అని అన్నాడు. ఇది 
మా గురుచరణులకు చాలా ఇష్టమైన శ్లోకం. “స్వాములూ! 
మనం ఎల్లప్పుడూ ఇలా ఉండాలి అని వారు నాతో 
అంటరాండెతారు. రఘువంశ మహారాజుల్ని వర్ణించే 
సందర్భంలో వ్‌ __౯౨.. దిలీప మహారాజా ఎవరిని 
హే ' 


a= 












“య్‌ (1 








ప్రేమించేవాడు, ఎవరిని ద్వేషించేవాడు అనే విషయం | 
చెప్పాడు. కొందరిని చూడగానే మనం వాళ్ళు మన మిత్రులు, 
బంధువులు అని అనుకొంటాం. అప్పుడు వాళ్ళని (ప్రేమిసాం. 
అటువంటిదేమీ లేకపోతే వాళ్ళని చూడగానే ద్వేషిస్తాం. ఇది ' 
సామాన్య జనులపద్ధతి. దిలిపవముహారాజా. ఆవిధంగా 
ఉండేవాడు కాడట. ఎవడు బాగా పనిచేస్తాడో వానిని అతడు 
పరీక్షిస్తూండేవాడు. “అతనికి నా మీద స్నేహభావం ఉన్నదా 
లేదా అనే దానితో నాకు సంబంధంలేదు. అతడు 
యోగ్యుడైతే అతడు నాకు కావాలి. బహుశా అతనికి నామీద 
స్నేహం లేకపోవచ్చును. కానీ అతనిలో ఉన్న 
యోగ్యతనుబట్టి నేనాతనిని గౌరవిస్తాను”. 

ఇందుకు కాళిదాస మహాకవి ఒక ఉపమానం చెప్పాడు. 
కరడు ఎది జకం రోగఠతో బాధపడుతూన్నాడనుకోండి. ఆ 
రోగికి వైద్యుడు ఒక మందు నిర్ణయిస్తాడు. ఆ మందు చాలా ' 
చేదుగా ఉంటుంది. వెగటుగా ఉన్నది కదా అని ఆ | 
పరయ త బా లు టల్రింబద.. ఈ ఈం 
తీసికొనకపోతే రోగం తగ్గదు. అందువల్ల “తస్యార్తస్య ! 
యథ షప. రోగాన్ని తగ్గించే గుణం ఉండడంవల్ల 
చేదుగా ఉన్నాఆ మందును ఆ రోగి స్వీకరిస్తాడు. 
అదేవిధంగా ఒకడంటే తనకిష్టమున్నా లెకపోయినా వానిలో 
ఉన్న సద్గుణాలను పట్టి దిలీపుడు వారిని గౌరవిస్తానంటాడు. 

దీనికి విరుద్దంగా అర్హతలేని మరొకడున్నాడు. అతడు 
స్నేహితుడే అయినా, బంధువే అయినా అతనిని దూరంగా 
అలల. సుంద కం మళ్ళీ మరొక ఉపమానం 
ఇచ్చాడు. “అంగులీవోరగక్షతా సర్పం మన ట్రేలిమీద 
కాటువిసిసపుడు మనం" ఎర చసార? వెంటనామనం ౭ 
వేలును ఖండించి వేస్తాం. అలా చేయకపోతే విషం 
శరీరమంతా వ్యాపిస్తుంది. వ్రేలు పోయినందుకు మనం 
ఎక్కువ బాధపడం. అదేవిధంగా అయోగ్యుడైన వాడు 
ఎవడైనా సరే వానిని దూరంగా ఉంచడం మంచిది. దిలీపుడు 
ఆవిధంగా (ప్రవర్తించేవాడు. మా గురుచరణులలో కూడ 
దిలీపునిలో ఉన్న ఇలాంటి ఉదాత్తములైన గుణాలన్నీ 
ఉండేవి. 

వారి మనస్సు సర్వదా దయతో నిండివుండేది. వారు ఇలా 















1565 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


అంటూండేవారు : “మనం ఎందుకున్నాం? ఇతరులకు 
ఉపకారం చేయడానికే ఉన్నాం. మనం ఉపకారం 
చేయకపోతే మనకీ జన్మవల్ల ప్రయోజనం ఎమిటి? 
ఎదోవిధంగా మనం ఇతరులకు ఉపకారం చేయాలి. 
చాలామంది ఎన్నో పర్యాయాలు తప్పులు చేసేవారు. 
సహజమైన దయాభావంతో వారు ఆ అపరాధాలన్ని 
మరచిపోయేవారు. అదే మరొకరైలే అవన్నీ మనస్సులో 
పెట్టుకొని “వినికి ఎం చెయ్యాలో చూద్దాం' అనుకొంటారు. 

మా గురుచరణులు ఎన్నోసార్లు మాతో ఇలా 
చెపుతూండేవారు. “స్వాములూ! మనం ఎన్నడూ “కృతస్య 
ప్రతి కర్తవ్యమ్‌” (చేసినదానికి ప్రతీకారం చేయాలి) అనే 
భావాన్ని మనస్సులోనికి రానియకూడదు. ఇది రాజస 
ప్రవృత్తిగలవాళ్ళ విషయంలో చెప్పినమాట. మనం 
సన్స్యాసులం. మనకు ఇలాంటి స్వభావం ఉండగూడదు . 
ఈ భావంతో మా గురుచరణులు అపరాధం చేసిన వాళ్ళను 
వెంటనే క్షమించి ఆశీర్వదించెవారు. ఇందుకు మెం చూసిన 
ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. మా గురుచరణులు ఎవరికీ 
బాధ కలిగించేవారు కాదు. 

ఇరవై మూడు సంవత్సరాలపాటు వారితో ఉండే 
అవకాశం లభించడం నా అదృష్టం. ఆశ్చర్యకరమైన విషయం 
ఎమనగా వారు కూడ వారి గురువులతో ఇరవై మూడు 
సంవత్సరాలు కూడ సన్స్యాసిగానె కలిసి ఉన్నారు. నేను 
ఎనిమిది సంవత్సరాలు బ్రహ్మచారిగాను, మిగిలిన పదిహేను 
సంవత్సరాలు సన్స్యాసిగాను వారితో కలిసి ఉన్నాను. నెను 
బ్రహ్మచారిగా ఉన్నపుడు కూడా వారికి నామీద ఎంతో 
వాత్సల్యం ఉండేది. ఒకనాడు, నెను శృంగేరి వెళ్ళిన 
క్రొత్తరోజుల్లో ఒక ప్రదోషం రోజున నది అవతలి ఒడ్డుకు 
వెళ్ళాను. ఆ రాత్రి పూజకు కూర్చునేముందు వారు “నువ్వు 
అవతలి ఒడ్డుకు వెళ్ళావా? అని ప్రశ్నించారు. జెనన్నాను. 
“అలా వెళ్ళవద్దు, నువ్వు నరసింహవనంలోనే ఉంటే చాలు” 
అని వారన్నారు. “నిన్ను నేను కనిపెడుతూనే ఉన్నాను అని 
కూడ వారు తరువాత అన్నారు. దీనినిబట్టి వారికి నా 
విషయంలో ఎంత (ప్రమ యున్నదో అర్ధమయింది. 

విద్యాభ్యాసకాలంలో ఇతరమైన వ్యవహారాలేవీ ఉండ 
రూదదని వారు నాకం ఉద్బోధిస్తూండేవారు. “ఇతర 
వ్యవహారాలేవైనా ఉంటే నీ చదువు సరిగా సాగదు. తరువాత 
ఎంత ప్రయత్నం చేసినా నువ్వు పండితుడవు కాజాలవు 
అంటూండేవారు. వారు తమ అనుభవాన్ని ఈ క్రిందివిధంగా 
చెపుతూండేవారు. నెను అత్యల్ప సపులంం 
చదవకపోయినా మా గురువులు “ఎమి? ఇప్పుడు పుస్తకం 
చూడలేదే అని నన్ను మందలిసూండేవారు”. ఈవిధంగా 
వారు తమ అనుభవాలు చెబుతూ, ఎలా ప్రవర్తించాలో మఠ 


rr law 












“ శ కా 


/] 4 
| శీ 1! 
[గ 
ఇ. 
| a 





అ 





| (| 


ఆల ఎతాయాలు ఎలా నాతంచాల'. శిష్యుల్ని య 
చూచుకోవాలో ఈ విషయాలన్ని నాకు బోధిస్తూండేవారు. 
“మనదగ్గరికి వచ్చేవాళ్ళ ప్రవృత్తి ఎలా ఉన్నా మనం మాత్రం 
ఆఅందరిఃఏషలతుంతోను "అను యాం మనరఈ 
విషయం మరచిపోకూడదు అని వారు అనేక పర్యాయాలు 
చెబుతూండేవారు. “అహమేవ మతో మహీపతే రితి సర్వః 
ప్రకృతిష్వచింతయత్‌ “ప్రజలలో ప్రతి ఒక్కడు తానే రాజుకు 
చాల ఇష్టుడను అనుకొనేవాడు” - అనే కాళిదాసు వాక్యం 


శ్వ | 





ఉదాహరిస్తుండేవారు. అజమహారాజు ప్రతి ఒక్కడూ 
ఆవిధంగా తలచేటట్లు పవరింజుడు. నూ గురుబరణులు 
నాతో “స్వాములూ! ఇది కేవలం కాళిదాసు కాలానికి 
మాత్రమే లేదా ఆ రాజు కాలానికే మాత్రమె సంబంధించినది 
అని మనం అనుకొనకూడదు. ఇది మనకు కూడా 


అన్వయించేటట్లు నడచుకోవాలి అనేవారు. 
శ్రీగురుచరణులు అందరి ఆదరాన్ని చూరగొన్న 
మహాపురుషులు. 









వారికి 1931లో శృంగేరిలో సన్స్యాసదీక్ష ఇవ్వబడింది. 
తరువాత వారు 1954వ సంవత్సరం వరకు 23 
సంవత్సరాలపాటు తమ గురుపాదులతో కలిసి ఉన్నారు. 
వారి గురుపాదులు మహాసమాధి తరువాత వారు 
పట్టాభిషక్తులయ్యారు. 

ఈ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం 
సృతిపథానికి వస్తూన్నది. శృంగేరి సంప్రదాయం ప్రకారం 


p 


». 





దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





శ్రీశంకర భగవత్పాదుల తరువాత శృంగేరీ ల న 
గురువులవారు 35వ మఠాధిపతిగా పట్టాభిషిక్తులయ్యారు. 
35 సంవత్సరాలు ఈ పిఠాన్ని ప్రకాశింపచేశారు. ఈ ఈశ్వర 
సంకల్పాన్ని అర్థం చేసుకొనడం మన శక్యంకాదు. ఈ 35 
సంవత్సరాలకాలంలో వారు మరాభివృద్ధికి చేసిన కృషి 
అమోఘమైనది. తమ శిష్యుల విషయంలోను, మఠ 
పరిపాలనా విషయంలోను, వేదశాస్త్ర ప్రచార విషయంలోను 
వారు వైయక్తికంగా శ్రద్ద చూపేవారు. వారు తలపెట్టిన ప్రతి 
పనిలోను వారి ప్రగాఢ శ్రద్ద కనబడుతుంది. 

శృంగేరీ మఠ సంప్రదాయం ప్రకారం పఠాధిపతులు తమ 
శిష్యుల్ని ఆశీర్వదించడంకోసం దేశ సంఆచరం చేస్తూంటారు. 
ఇది ప్రారంభం నుంచి ఉన్న సంప్రదాయం. కన్యాకుమారి 
నుండి హిమాలయ (ప్రాంతం వరకు మా గురుచరణులవలె 
దర్భంగా సంచారంచేసిన గురువులు చరిత్రలో మనకు 
లభించరు. అంతేకాదు, ఆదిశంకరుల తరువాత ఆమ్నాయ 
పఠాధిపతిగా నేపాలు దేశంకూడ వెళ్ళినవారు మా 
గురుచరణులే. శివరాత్ర్యుత్సవం చేయడంకోసం మా 
గురుచరణులు 1967లో నెపాలు వెళ్ళారు. నెపాలు దేశ రాజు 
భక్తిపూర్వకంగా, గౌరవపూర్వకంగా పంపిన ఆహ్వానాన్ని 
పురస్కరించుకొని వారు అక్కడికి వెళ్ళారు. 

1950వ సంవత్సరంలో మహేంద్ర మహారాజు తండ్రియైన 
త్రిభువన మహారాజుకు పద్ద ఉపద్రవం కలిగింది. 












“ 





అ 





మూడువారాలపాటు ఆయన భారతదేశంలో అజ్ఞాతవాసం 
చేయవలసి వచ్చింది. అప్పుడు జగద్గురు శ్రీచంద్రశేఖర 
భారతీ మహాస్వాములవారు “కొద్ది రోజులలో మీ రాజ్యం 
మరల మీకు లభిస్తుంది. ఈ విషయంలో శ్రీశారదాదేవి, పశు 
పతి నాథుడు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. అని అంటూ 
ఆశీఃపూర్వకంగా శ్రీముఖం పంపారు. మహేంద్రమహారాజుకు 
ఈ విషయం గుర్తుంది. తమ తండ్రిగారికి శృంగేరి మఠం 
నుండి లభించిన ఆశీస్సులకు తాము సర్వదా కృతజ్ఞాలమై 
ఉన్నామని చెబుతూ ఆయన మా గురుచరణులను 
నేపాలుకు రావలసిందిగా ఆహ్వానించారు. ఆయన వారిని 
పశుపతి నాథుని దర్శనానికి తీసికొని వెళ్ళారు. ఎంతో 
భక్తిభావంతో గౌరవించి, సేవించారు. 

శ్రీ గురుచరణులు 1956లో దక్షిణదేశ యాత్ర 
ప్రారంభించి ఆంధ్ర, ద్రావిడ, కర్ణాటక, కేరళ దేశాలలో అతి 
విస్తృతంగా పర్యటించి 1962లో శృంగేరి చేరుకొన్నారు. మళ్లీ 
1964లో శృంగేరిలో బయలుదేరి నాలుగు 
సంవత్సరాలపాటు ఉత్తర - దక్షిణ భారతదేశాలలో 
విస్తృతంగా పర్యటించి 1968లో శృంగేరి చేరుకొన్నారు. ఇది 
వారి రెండవ యాత్ర. ఈ రెండు యాత్రలలో వారు 
భారతదేశంలోని అనేక ప్రదేశాలలో ఎన్నో మఠ శాఖలు 
స్థాపించారు. శ్రిగురుచరణులు ఈ యాత్రకు 
బయలుదేరటానికి ముందు శృంగేరి మఠానికి చాలా కొద్ది 
శాఖలు మాత్రమె ఉండేవి. అవి బెంగుళూరు, 
మైసూరు, మద్రాసు, కాశీ, హరిద్వార్‌, నాసిక్‌, నంజనగూడు 
మున్నగు చోట్లలో ఉండేవి. మా గురుచరణులు అనేక 
ప్రదేశాలలో శ్రీశారదా, శంకరభగవత్సాదుల మూర్తుల ప్రతిష్ట 
చేశారు. చాల ప్రదేశాలలో జనులకు మతం విషయంలో 
ఆసక్తి కలిగించే ఎన్నో లాభకరములైన కార్యక్రమాలు 
ప్రారంభించారు. చాలాచోట్ల పాఠశాలలు స్థాపించారు. 
ప్రారంభం నుంచీ బెంగుళూరు శంకరమఠంలో ఒక శాస్త 
పాఠశాల ఉంది. అదే మఠంలో మా గురుచరణులు 
నిరంతర వేదాధ్యయనం కొనసాగటం కొరకు ఒక 
వేదపాఠశాల కూడా స్థాపించారు. శృంగేరిలోని పాఠశాలను 
రతా అభివృద్ధిపరిచారు. 

సంస్కృత భాషా ప్రచారం కోసం మా గురుచరణులు 
“శ్రీసురసరస్యతీ సభా అనే పేరుతో ఒక సంస్ఫను 
నెలకొల్పారు. ఈ సంస్థ సంవత్సరానికి రెండు పర్యాయాలు 
సరళ సంస్కృత పరీక్షలు జరుపుతుంది. ప్రతి పరిక్షకు 
సుమారు ఆరువేల మంది పరీక్షార్దులు కూర్చుంటూంటారు. 

సనాతన ధర్మాన్నీ, వేదాంత సిద్ధాంతాన్ని ప్రచారం 
చెయ్యడం కొరకు మా గురుచరణులు ఒక పత్రిక కూడా 
ప్రారంభించారు. 1959లో 'శంకరకృప అనే పత్రిక 


శానా 


~ 
bp 


స». 








దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





ముందుగా తమిళభాషలో ప్రారంభించబడింది. ఇప్పటికి 
అది స్థాపించి ముప్పె సంవత్సరాలు దాటింది. తరువాత 
ఆంధ్రదేశంలో సంచరిస్తూన్న కాలంలో వారు అదే పేరుతో 
తెలుగులో కూడ పత్రిక (ప్రారంభించారు. తరువాత 
'శంకరకృప ను కన్నడంలో కూడ ప్రారంభించి ప్రచురించే 
ఎర్పాటు చేశారు. 

శృంగేరి టం అభివృద్ధికి వారు ంతతో శ్రద్దతో నో 
పనినిగూర్చి వర్ణించి చెప్పటం కష్టం. పూర్వం శృంగేరికి వచ్చె 
భక్తులకు నివాస సౌకర్యాలు విశేషంగా ఉండేవికావు. మా 
గురుచరణులు చేష్టిన కార్యక్రమానికి ఫలితంగా ఈనాడు 
మనం ఇక్కడికి వచ్చే వేలాది జనులకు నివాససౌకర్యం 
కల్పించగలుగుతున్నాం. 

మా గురుచరణులు చెప్పిన మరొకవిషయం కూడ 
ఇప్పుడు చెప్పదలచుకొన్నాను. “స్వాములూ! మనం పని 
చెయ్యాలి. దాని ఫలాన్ని మనమే అనుభవించాలని 
అనుకొనగూడదు. దానిని ఇతరులకు విడిచి పెట్టాలి. నేను 
ఎన్నో కొబ్బరిమొక్కలు నాటాను. నేనే అనుభవించాలని నేను 
నాలెదు. వాటిని నాటడం నా కర్తవ్యం. నా కర్తవ్యం నేను 
చెశాను. వాటి ఫలాలను ఎవరైనా అనుభవించవచ్చును. 
న్‌ ఎన్నో భవనాలు కట్టించాను. ఆ భవనాలలో ను 
నీవసంచాలని కట్టించలేదు. అకులు వచ్చి వాటల 
నివసిస్తారనే అభిప్రాయంతో నేను వాటిని కట్టించాను” అని 
అంటూండేవారు. మా గురుచరణులు ఒక వైద్యశాల 


సు నీ స్‌. 
“a 












అ 





కట్టించారు. వారు ఎక్కువగా ఆ వైద్యశాలకు 
వెడుతూంటారు. తాము బెషధం తీసుకొనడానికి కాదు. అది 
ఎలా అభివృద్ది చెందుతున్నదో చూడడానికి. కొరిడమిద 
మలహానికరేశ్వర దేవాలయం పూర్వం ఎలా ఉండేది. 
ఇప్పుడెలా ఉంది? పూర్వం దాన్ని చూచినవాళ్ళు ఇప్పుడు 
దానిని చూస్తే ఆశ్చర్యపోతారు. వారు చేసిన ప్రతి ఒక్కపనీ 
కూడ వారి దూరదృష్టికీ, వారి లోకహిత చింతకీ 
ఉదాహరణల: 

ఈవిధంగా శ్రీగురుచరణులను గూర్చి మాట్లాడుకుంటూ 
పోతే నేను అర్దరాత్రి వరకూ మాట్లాడవచ్చును. మా 
గురుచరణులు సమాధి పొందినపుడు నేను దుఃఖాన్ని 
ఆపుకొనలేకపోయాను. శ్రీగురుచరణులు నాకు ఎ ప్రదేశంలో 
దండకమండలాలు ఇచ్చి అనుగ్రహించారో, సన్న్యాసదక్ష 
ఇచ్చారో అదే ప్రదేశంలో అదే కమండలంతో వారి శరీరంమిద 
నిళ్ళు పోసి స్నానం చేయించవలసి వచ్చినపుడు నెను 
పెల్లుబికి వస్తూన్న దుఃఖప్రవాహాన్ని ఆపుకొనలేకపోయాను. 
అయితే ఎంతో శ్రమపడి నన్ను నెను సంభాళించుకొన్నాను. 
అంతమంది జనులముందు నేను అంత దుఃఖాన్ని పైకి 
వ్యక్తం చేయగూడదు కదా! 

“స్వాములూ! ఈ శరీరం పోయినపుడు మీరు దుఃఖాన్ని 
ఆపుకొనజాలరని నాకు తెలుసును. కానీ ఇది అనివార్యం” 
అని వారు నాతో అంటూండేవారు. శ్రీనరసింహ 
భారతీస్వాములవారు తమ శిష్యులైన శ్రీసచ్చిదానంద 
నివాబినవ  నరఠాంబా భారతీస్వాముల వారితో ఇలాగే “నా ఈ 
శరీరం పోతే మీరు దుఃఖం ఆపుకొనలేరని నాకు తెలుసును. 
కానీ అది అవశ్యం భావి. దైవాన్ని ఎవరూ దాటజాలరు. ఈ 
పతర రర అలబురనుకొనంం అనవా హూ 
గురుచరణులు కూడా మాతో ఈ మాటలే అన్నారు. 
వారిప్పుడు మన మధ్యలేరు. 

బాణభట్టు కూడా - “కిమిత్ర క్రియతాం దైవాయత్తే 
వస్తుని” అని అన్నాడు. మనం మన మనస్సులను అలాంటి 
మాటలతో ఓదార్చుకోవాలి. వారి అనుగ్రహంచేత, శారదా 
పరమేశ్వరి అనుగ్రహంచేత మేం సరియైన పద్దతిలో నడిచి 
శ్రీగురుచరణులు మా మీద ఉంచిన ఈ గొప్ప బాధ్యతను 
నిర్వహించవలసి యున్నది. వారి విషయంలో మెం 
చూపదగిన కృతజ్ఞతా భావం ఇదె. అదె వారికి మెం 
చేయవలసిన నిజమైన సేవ. 

శ్రీగురుచరణులు బ్రహ్మభావం పొందిన మరునాడు 
సెప్టెంబర్‌ 22వ తారీఖు ప్రధానమంత్రి శృంగేరి వచ్చి 
ల పెద్ద బాధ్యత వచ్చిపడింది” అన్నారు. 
“న్రీగురుచరణుల అనుగహంచెత అ. (౨౫. 


YU 


సహకారరచేత నెను శతా బాధ్యతను నెరవెర్చగలనిన 









స 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 








అనుకొంటున్నాను న వం రార చెప్పాను. 
అందుచేత శ్రీగురుచరణులు చూపిన మార్గాన్ని అనుసరించి 
మనం వారి అనుగ్రహానికి పాతులం కావాలి. మా 
గురుచరణులకు ప్రతి ఒక్కరిమిద వాత్సల్యం ఉండేది. ఈ 
విషయంలో శ ఎనులెదు. "నహ పెద్ద బాధ్యత 


అప్పగించిన తరువాత వారు నా విషయంలో 
అసాధారణమైన (ప్రేమను ప్రదర్శించేవారు. నన్ను చూచుకొని 
గర్వపడేవారు. 

నా విషయంలో వారు (ప్రమచూపే విధానాన్ని గూర్చి 
చెప్పాలంటే ఈ సంవత్సరం నేను వారి అనుజ్ఞ తీసికొని 
యాత్రకు బయలుదేరాను. ఈ యాత్రలో ఉత్తరభారతం 
అంతా సంచరించాలనరి వారి అభిప్రాయం. నేను కూడా అదే 
అభిప్రాయంతో బయల్దేరాను. అపుడప్పుడు నేను వారికి 
యాత్రలో జరిగిన విశేషాలతో లేఖలు వ్రాస్తూండేవాణ్ణి. వారు 
నన్ను ఆశీర్వదిస్తూ వ్రాస్తూండేవారు. వాటిలో వారి చివరి లేఖ 
నేను పూనాలో ఉన్నపుడు మఠ పరిపాలనాధికారి గౌరీశంకర్‌ 
ద్వారా నాకు అందింది. ఆ లేఖ సంస్కృతంలో ఉంది. దాని 












“ఇయ (1 


సారాంశం ఇది. “వైశాఖ బహుళ ప్రతిపత్తున మీరు వ్రాసిన 
లేఖ ధార్యాడలో అందినది. తరువాత ఆషాఢ శుక్ల 
తృతీయనాడు మీరు వ్రాసిన లేఖను నేను గురువుల 
అధిష్టానంలో ఉన్నపుడు నిన్ననే కార్యదర్శి తీసుకొని 
నాకిచ్చాడు. ఆ రెండు లేఖలద్యారా ములు కమంగా ఉన్నట్లు 
తెలిసి సంతోషించాను. 

నన... కాలటానలా ధార్వాడ వెళ్ళాను. అక్కడ 
శ్రీశారదాంబ భగవత్పాదుల మూర్తులను ప్రతిష్టించి శృంగేరి | 
తిరిగివచ్చాను. కొన్ని రోజులు శృంగేరిలో విశ్రాంతి తీసికొని = 
శిష్యజనుల సవినయ  టప్రార్ణనానుసారం మైసూరు, 
బెంగళూరు వెళ్ళి వాళ్ళను ఆశీర్వదించి ఆషాఢ శుక్ల 
పంచమినాడు శృంగేరి చేరుకున్నాను. పూర్ణిమనాడు 
చాతుర్మాస్య సంకల్పం చేశాను. 

ఇక్కడ తుం దా నాద వంతెన నూఘమానం నాటకి 
పూర్తి కావచ్చును. నా ఆరోగ్యపరిస్థితి నా వయస్సును 
అనుసరించి ఉంది. తప్పనిసరియైన పనులు మాత్రమే చేస్తూ 
మనస్సులో ఎమీ చింతలేకుండా నేను సుఖంగా ఉన్నాను. 
మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఇగవంతుడు బుక కనుల 
కలిగిస్తాడు”. 
ఈ లేఖ వారికి నామిద ఉన్న దయను, అనుగ్రహాన్ని 
సూచిస్తున్నది. నేను ఈ లేఖను మాటిమాటికి చదువుకొంటూ 
శ్రీగురుచరణులను చూస్తున్నట్లె సంతోషిస్తూంటాను. 

శ్రీసచ్చిదానంద న్‌ా నం నరపంహఖారతి =. 
స్వాములవారు కూడ తమ గురువులు విదెహముక్తి 
పొందినపుడు చాలా విషాదగ్రస్తులయ్యారు. ఒకరోజున | 
గురువులు వారి స్వప్నంలో కనబడి “నువ్వు ఎందుకిలా 
స్రవలె కూర్చున్నావు? నేను ఎమయ్యాను? పూర్వం ఒక 
శరీరంలో ఉండేవాణ్ణి. ఇప్పుడు సర్వగతమైన చైతన్యం 
అయ్యాను అన్నారట. 

శ్రినరసింహభారతి మహాస్వామివారి మాటలు జ్ఞాపకం 
తెచ్చుకొని “మన గురుచరణులు మనల్ని విడిచి ఎక్కడికీ 
వెళ్ళలేదు, అనె నిశ్చయంతో మనస్సును కుదుటపరచుకొని 
శ్రీగురుచరణులు చూపినమార్గాన్ని అనుసరిస్తూ మీరందరూ 
శ్రేయస్సును పొందెదరుగాక! ఇక్కడ మా పరమగురువులైన 
శ్రీచంద్రశేఖర భారతీ స్వాములవారికి, పరమెస్టి గురువులైన 
శ్రీసచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీస్వాములవారికి 
బ్రహ్మాండమైన దేవాలయాలు ఉన్నవి. మా గురుచరణులకు 
కూడ అదేవిధమైన ఒక దేవాలయం నిర్మిద్దాం. ఈ 
ఉపన్యాసాన్ని మా గురుచరణుల స్మృతితో ముగిస్తున్నాను. 

వివెకినం మహాప్రజ్ఞం ధైర్యాదార్య క్షమానిధిమ్‌ । 

సదాభినవ పూర్వం తం విద్యాతీర్థ గురుం భజే ॥ 

















మా గ | దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
స గ i ౧ 
ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక  ల్రీశ్రీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 








మానవ జీవిత సార్థకత జ్ఞానము _ ద్వారానే 
సాధ్యమవుతుంది. కాని మరో దానితో కాదు. 

మానవ దేహాన్ని పొందిన తరువాత కూడా జ్ఞాన 
సముపార్ణనకై ప్రయత్నించని వారు మానవ జన్మను వృథా 
చేస్తున్నట్లే, అటువంటివారు పశువులుగా జన్మించడమే 
మేలు. ఎందుకని? పశువులకు ప్రత్యవాయం అంటూ 
ఉండదు కాబట్ట. 

అపి మానుష్యకం లబ్బా జ్ఞానినో న యె | 

పశుతైవ వరం తేషాం ప్రత్యవాయా ప్రవర్తనాత్‌ ॥ 

సంధ్యావందనాన్ని మనం నిర్ణీత పంల లల 
చేయకపోతే పాపం వస్తుంది. కాని పశువు సంధ్యావందనం 
ఇయరకనఆత ౨ నాసమూ రాదు. సంధ్యావందనం లాలు 
బ్రాహ్మణుని కంటె పశువే ఉత్తమమైనది. ఎందువలన 
అనగా లకు వాం రాట ఆ విధంగా అది మంచి 
స్థితిలో ఉన్నది. 
ఇవి మా మాటలు మాత్రమే కాదు. శాస్రాలలో 
నిర్ణయించిన దానినే మేము చెప్తున్నాము. అందువలన 


మానవ జన్మ జ్ఞాన సముపార్ణనకే అని తీర్మానం. మనం 
జ్ఞానాన్ని పొంది జీవితాన్ని సార్థక మొనరించుకోవాలి. ఈ 
జ్ఞానం గురుకృప వలన లభిస్తుంది. వేదంలో ఇలా 
చెప్పబడింది. 

అచార్యా దైవ విద్యా విదితా సాధిష్థం ప్రాపత్‌ 

గూరూపదెశం ముక్తిని లభింపజేస్తుంది. పాండిత్యం 
ఒక్కటే ఉంటే లాభం లేదు. 

గురులు యొక్క అవనసరమేమిటి? జ్ఞాన 
సముపార్ణనకు అవసరమైన ఉపదేశం గురువు నుండి 
లభిస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు దయనీయంగా 
ఉన్నాయి. సదా పరమాచార్యుల వారి వద్దకు ఒకసారి 
మఠం అధికారి వెళ్ళి భక్తులకు తమ దర్శనం లభించడం 
చాలా కష్టంగా ఉన్నదని చెప్పగా  శ్రీవారిలా 
సమాధానమిచ్చారు. “మా దగ్గరకు వ్యక్తులెందుకు వస్తారు? 
మేమేదో వైద్యులమో, మాంత్రికులమో అని భావించి 
వస్తారు. ఆ తదుపరి ఈ వ్యాధిని నయం చేయండి. ఈ 
భూతాన్ని పారద్రోలండి అంటూ అడుగుతుంటారు. 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


మేమందుకేనా ఉన్నది? జ్ఞానాన్వెషణకు ఎవరైనా 
వస్తున్నారా? అని. ఆచార్యపాదులు జ్ఞానాన్ని 


బోధించడానికి ఉన్నారు. మనం అసలైన జ్ఞానాన్ని 
పొందగలిగితే ముక్తి తప్పక లభించగలదు. ఈ జన్మలోనే 
ముక్తిని సాధించగలమని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. 
అయినా ముక్తి సాధనకై ప్రయత్నాలను చలన. 
(పారంభించక తప్పదు. బుజువైన మార్గంలో సతతం లే 
ప్రారంభిస్తే ఎప్పటికైనా గమ్యాన్ని చేరుకోగలము. కాని 
అసలు ప్రయత్నమే చేయకపోతే గమ్యాన్ని ఎప్పటికీ 
కారం. 

అగచ్చన్వైనతేయో పి పదమేకం న గచ్చతి 

గరుడుడు ఇలా భావించ వచ్చును. “నేను ఎగరటం 
ప్రారంభిస్తే రెండు నిమిషాలలో వేల మైళ్ళు 
పయనించగలను” అని. అయితే అతను ఎగరకపోతే 
అడుగు కూడా ముందుకు వెళ్ళలేడు. అందువలన మనం 
ప్‌ంట మోక్షమార్గంలో పయనం (ప్రారంభిం చాలి. 
అందుకోసం మనం శాస్త్ర విహిత కర్మలను శ్రద్ధతో 


ను నీ అ 
“a 













అ 





ఆచరించాలి. వర్ణాశ్రమ ధర్మాలను పాటించాలి. 
ఎవరైనా “నాకు ఇవన్నీ అవసరం లేదు. నెను జ్ఞానిని 
అయ్యాను. నారు విహిత నిభ కర్మలంటూ బులు 
లేవు” అని చెప్తూనే సమయానికి భోజనం కోసం 
ఎదురుచూస్తుంటే వారిని జ్ఞాని అనుకోవడం 
వారతాటు, 

వర్ణాశ్రమ ధర్మాలను పాటించాలంటే శ్రద్ధ కావాలి. 
విహిత కర్మలలో 
ముఖ్యమైనది. బ్రహ్మచారికి దానితోపాటు 
అగ్నికార్యం వేదాధ్యయనం ముఖ్యమైనవి. 
విహితమని చెప్పిన దానినంతా ఆచరించలేకపోతే, 
సాధ్యమై నంత వరకన్నా ఆచరించడానికి 
ఆటంకముమిటి” వదాలస్టోొరించబడానికి గురువు 
లభ్యమవుతున్నప్పుడు, వేదాధ్యయానానికి 
అధికారమున్నప్పుడు, వేదాధ్య రు నట తాం క 
ఇబ్బంది ఎమిటి? అధికారమున్నా వేదాధ్యయనం 
చేయకపోతే పాపం వస్తుంది, అయితే 
వేదాధ్యయానానికి అధికారం లేనివారి సంగతి వేరే 
విషయం. 

ఒకసారి ఒక వ్యక్తి ఆచార్యపాదుల వద్దకు వచ్చి, 
ఇంకో వ్యక్తి గురించి ఇలా చెప్పాడు. 'తదధికారర 
లేకపోయినా అతను వేదాధ్యయనం చేస్తున్నాడు. 
తప్పనిసరిగా నరకానికి పోతాడు.” ఆ మాటలను 
విన్న ఆచార్యపాదులిలా సమాధానమిచ్చారు. 
“అధికారమున్నా నీవు వేదాధ్యయనం చేయడం 
లేదు. నీవు ఎక్కడికి పోతావు? నిన్ను సరిదిద్దుకుని ఆ 
తరువాత ఇతరుల సంగతి ఆలోచించు” అని. బ్రహ్మచారికి 
విహిత కర్మలుగా చెప్పబడిన ఆ కాం. 
వేదాధ్యయనంతో పాటు, పెద్దల పట్ల గౌరవం కలిగి 
ఉండాలి. పెద్దలను ఎంతగా అవమానపరిస్తే అంత గొప్ప 
వాళ్ళమవుతామని చాలామంది అనుకుం టున్నారు. తమ 
తల్లిదండ్రుల పట్ల కూడా మర్యాదపూర్వకంగా కొందరు 
యువకులు (ప్రవర్తించడం లేదు. అయితే వేదాలు 

మాతృదేవో భవ | పితృదేవో భవ | 

అని చెప్తున్నాయి. కాబట్టి తమ తల్లిదండ్రుల పట్ల పెద్దల 
పట్ల గౌరవ భావంతో మెలగాలి. గృహస్థులకు అతిథి 
సత్కారం చాలా ముఖ్యం. వాళ్ళకు తల్లిదండ్రుల సేవ 


సంధ్యావందనం రంల 










కూడా ముఖ్యమే. అభ్యాగతః స్వయం విష్ణుః అని శాస్త్రం 
చెపోంది. 

ఆచార్యపాదులు ఒకసారిలా అన్నారు. “వ్యక్తులు 
స్వార్థపరులు కాకూడదనీ, తమకున్న దానిని అవసరమున్న 
వారితో పంచుకోవాలని ఇప్పుడు చాలామంది చెప్తుంటారు. 


Fr 





స 














ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


కాని మన పూర్వికులు ఇదే విషయాన్ని ఎప్పుడో చెప్పారు. 
ఇంకొకరికి భోజనం పెట్టకుండా తినకూడదని. అలాగే 
ఇంకో మాట కూడా చెప్పారు. 

పరాగ్ని పక్వం నాశ్నీయాత్‌- అని. 

ఇతరులకు ఆహారం పెట్టాలని చెప్తూనే ఇతరుల 
ఆహారాన్ని మనం స్వికరించడాన్ని నిషేధించారు. గృహస్సు 
“ఈరోజు నేను ఏ మహానుభావునికి ఆతిథ్యమివ్వగలను?” 
అని ఆలోచించాలి. అలాగే మరోవైపు అతిథి “మరోచోట 
నెను అనల యాతా య కన యాతా దూరం నిను 
ప్రయాణం చేశాను. ఈ ప్రదేశం నాకు ఎవరూ తెలియదు. 
ఉత్తములెవరైనా నాకు ఆహారాన్ని ఇస్తే సాయంత్రానికి 
ఇంటికి చేరుకోగలను' అని అనుకోవాలి. అతిథి 
వెనకాముందు చాలా సంకోచంతో ఆలోచిస్తూ వస్తాడు. 
గృహస్థు ఉత్తముడైన అతిథి కోసం ఎదురుచూస్తుంటాడు. 
అతిథికి చాలా సంతోషంగా ఆతిథ్య మిస్తాడు. ఇదీ ఆనాటి 
పరిస్థితి. కాని ప్రస్తుత పరిస్థితి ఎమిటి? అది కూడా 
ఆచార్యపాదులే వివరించారు. 

“ఈ రోజుల్లో గృహస్థు తన ఇంటి తలుపును మూసివేసి, 
ఇతరులకు ఆతిథ్యమివ్వడానికి నిరాకరిస్తాడు. అతిథి 
బలవంతంగానైనా ఇంట్లోకి రావాలని చూస్తాడు. ఈ 
ధోరణులు మంచివేనా? ఎన్నటికీ కాదు. గృహస్తులకు 
అతిథి సత్కారం యొక్క ప్రాధాన్యతను తెలియజేయ డానికే 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 


త్తు 





ఈ విషయాన్ని చెప్పాను. సన్స్యాసుల విషయంలో ఇలా 
చెప్ఫారు. 

యతిర్యాదృచ్చికో భవేత్‌ 

సన్నాసి ఒకేచోట నివాసమెర్పరుచు కుని ఉండరాదు. 
పరివ్రాజకుడై తిరు గుతూ ఉండాలి. నిత్యమూ అనుష్టాన 
మాచరిస్తూ, ఎక్కువగా మాట్లాడకుండా, పరబ్రహ్మ ధ్యాన 
నిరతుడై వైరాగ్యభావం కలవాడై ఉండాలి. సన్న్యాసులకు 
చెప్పిన నియమాలివి. మీరలా ఉంటున్నారా అని మీరు 
మమ్ము అడుగవచ్చు. శ్రీ భగవత్పాదుల వారు పిఠమునకు 
బాధ్యతను అప్పగించారు. అందువలన మేము ప్రస్తుత 
రీతిలో ఉండాలి. మౌనంగా పరివ్రాజకునిగా ఉండడం 
తం, పంల టాం కాని ఆచార్యపాదులు మరోవిధంగా 
ఆజ్ఞాపించారు. మా ప్రస్తుత ప్రవర్తనకు అదే కారణం. 

శాస్త్రం ఆరగించిన దం లను ఆచరించడం 
జ్ఞానసముపార్ణనా మార్గంలో మొదటి అడుగు. దానివలన 
మనస్సు పరిశుద్దమవుతుంది. ఆ తరువాత గురువుగారి 
బోధనల వలన జ్ఞానం లభిస్తుంది. దానితో మోక్షం 
సిద్దస్తుంది. మానవ Rhee లభ్యమవడం నిజానికి మన 
యొక్క గొప్ప అదృష్టం. అందువలన మనం సక్రమ 
మార్గంలో పయనించి శ్రేయస్సును పొందాలి. 

హర నమః పార్వతీపతయె హరహర మహాదెవ ॥ 

జానకీ కాన్త స్మరణం జయ జయ రామ రామ ॥ 











దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 


శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





ఇటివల చెన్నైలో శ్రీ చరణులు పర్యటన సందర్భంగా 
అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఆ సాయంత్రం 
గురువందన కార్యక్రమం జరిగింది. నగరు మేయర్‌, 
ప్రముఖ న్యాయవాదులు, వైద్యులు ఈ కార్యక్రమంలో 
పాల్గొని శృంగేరి పఠాన్ని, శ్రీజగద్గురు పరంపర గురించి 
ప్రస్తుతిస్తూ ప్రసంగించారు. సభలో పాల్లొన్న ఒక వైద్యుడు 
మృత్యుభయం నుండి తప్పించుకోవటం ఎలా అని 
ప్రశ్నించగా, శ్రి జగద్గురువులు తమ అనుగ్రహభాషణంలో 
ఆ ప్రశ్నకు సమాధానంగా ఇలా మాట్లాడారు. 

శాస్తాలనుండి ఒక శ్లోకాన్ని శ్రీ 
ఆటంకంచారు. 

మృత్యోర్భిభేషి కిరి వాధ ల సుంబలి కిరాలుమా 

అజాతం నైవ గృహ్హాతి కురు యత్నమజన్న్మని ॥ 

మూఢుఢా! మృత్యువంటి భయపడుతున్నావని 
అరుపులు నిన్ను వదలిపెడతాడా? అయితే 
జన్మించనివారిని (అసలు పుట్టుకే లేనివారిని) యముడు 
ఎమీ చేయడు. అందువలన జన్మ లేకుండా ప్రయత్నించు. 

ప్రపంచంలో కొన్ని సందర్భాలలో భయపడుతున్నవారి పై 
సానుభూతితో వారిని వదలిపెడతారు. కాని మృతువు 
విషయంలో మాత్రం అలా కాదు. జీవితకాలం అయిపోగానే 
ఎక్కడున్నా, మృత్యువంటే భయమున్నా లేకపోయినా 
యముడు వస్తాడు. అందువలన ఆత్మజ్ఞానాన్ని 
అలవరచుకోవటానికి ప్రయత్నించాలి. ఆత్మజ్ఞానమంటే 
ఎవంటి శాతామంది నమన గురించి తెలునుకవఅసిస 
థముంటుంది. అని అడుగుతుంటారు. మ గురించి 
చెప్పండి అంటే “నేను ఫలానా తేదీనాడు జన్మించాను. 
ఫలానా వ్యక్తులు నా తల్లిదండ్రులు. నా ఎత్తు బరువు 
వగైరాల వివరాలివి. నా వయస్సు ఇది” అని చెబుతారు. 
కాని ఇది ఆత్మగురించి చెప్పటంకాదు. అవి మనదేహం 
యొక్క వివరాలు. రల నిత్యం, శాశ్వతం. ఎటువంటి 
మార్పులు దానికుండవు. నేను ఆత్మనే అనే విషయం 
తేలికగా అనుభవానికి రాదు. చాల జన్మలుగా 'శరీరాన్న 
నను గా భావిస్తూ వచ్చాం. సనా సంస్కారం అని 
తాలం. ఒకాలోచనగాని. అనుఖభవంగాగ ఏతెపదిె 
కలుగుతున్నా ఒక కర్మను అనేకసార్లు ఆచరిస్తున్నా ఒక 
భావమెర్పడుతుంది. అనెక జన్మలుగా తలల ఆత్మ 
ఒక్కటె అని బానంరలో మానవులున్నారు. 

శ్రీశంకరులు అట్టి భావనను తొలగించుకోవాలన్నారు. 
నాహం దూ నేన్టియాణ్యన్త తతగకః (ఇను దేహాన్ని కాను 


డె నలం 


జగద్గురువులు 








ఇంద్రియాలను కాను. అంతరంగాన్ని కాను) మార్పులన్నీ 
శరీరానికే. ఆత్మశుద్ద చైతన్యమనీ, నిత్యమనీ గ్రహించాలి. 
అయితే ఈ అవగాహన తేలికగా అందరికీ కలుగదు. 
చా లలల ఎంటా జాతలాపుందా నరో తంటాలు. 
శ్రీజగద్గురువులు ఈ సందర్భంలో చ యనం చెప్పారు. ఒక 
దయకు నిద పట్టటానికై వేదాంతాన్ని 
చెప్పించుకునేవాడట. వేదాంతాధ్యయనానికి చిత్త శుద్ది 
కావాలి. ఎంత బోధించినా అది లేనినాడు నిప్ప్రయోజనమే. 
తదుపరి శ్రి జగద్గురువులు మనస్సును పరిశు 
ద్దమొనరించటానికి మార్గాలను వివరించారు. ప్రస్తుతం ఈ 
భాషణం (ప్రవచనం) వింటున్నారు. కాని మీ మనస్సు 


ఎక్కడెక్కడో విహరిస్తోంది. అందువలననే 
అనుగ్రహభాషణంద్వారా ఎమి  తెలుసుకొన్నారంటే 
“స్వాములవారు తమిళం కూడా చాలా చక్కగా 
మాట్లాడగలరని గ్రహించానంటారు. కాని చెప్పిన 


విషయాలు మాత్రం అరంకావు. దానికి కారణం కోరికలు 
వదలిపెట్టవు. సంతృప్తి ఉండదు. కాబట్టి కామాన్ని 
అదుపులో ఉంచాలి. 

కోధంయొక్క ర ల ంంంంలల చనా శ్రీజగద్గురువులు 
లం ంలం లట లట నా యయ ౮౦౦... 
తగులబెట్టి తరువాత “అయ్యో, సితమ్మవారు కూడ 
లంకలోనే ఉన్నారు కదా, అగ్ని ఆమెకు ఇబ్బంది 
కలుగజేయలేదు కదా” అని బాధపడ్డాడట. అహంకారం 
మరో మానసిక వికారం. ధనం, పదవి, విద్య, అధికారం 
అహంకారానికి కారణమవుతాయి. అసూయ కూడ ఒక 
దోషమే. ఇతరుల మంచిని గ్రహించకుండ వారిలోని 
అల్పమైన దోషాలను పెద్దవిగా చేసి చూపిస్తుంటారు. 

ఈ రోజు మనం సత్సురుషునివలె గడిపామా? లేదా పశు 
వువలె గడిపామా? అని ప్రతిరోజు బేరీజు వేసుకోవాలి. ఈ 
రోజు నేను ఎమీ తప్పు చేయలేదు అని చెప్పగలిగిన రోజు 
సద్వినియోగమైనట్లు అటువంటి రోజుల సంఖ్య పెరిగితే 
మనస్సు పరిశుద్దమవుతున్నట్లె. 














4 Brae కు. 
ప కలనా నన ల 


నట టీ. శకస 


త = ౩ & 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య 
= శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





అక్టోబర్‌ 5 నుంచి 16 వరకు అతిరుద్ర మహాయాగం... 18న శతజయంత్యుత్సవం 





తపశ్చక్రవర్తి.. మహాయోగి... శ్రీ శృంగేరి జగద్గురు 


క 


శంకరాచార్య శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్ద మహాస్వామివారి 
శతజయంతి మహోత్సవాలు శృంగేరి శారదాపీఠంలో 
నేత్రపర్వంగా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిరోజూ 
అభినవ విద్యాతీర మహాస్వామి వారి జీవనరేఖలు, 
ఆధ్యాత్మిక ప్రస్థానంపై ప్రత్యేక తత్త్వచింతన సదస్సును 
నిర్వహించారు. ప్రతిరోజూ విఖ్యాత సంగీత విద్వాంసులచె 
కచేరీలను నిర్వహించి, సంగీతార్చన గావించారు. జగద్గురు 
శ్రీ అభినవ విద్యాతీర్ద మహాస్వామి అధిష్టానంలో 
జగద్గురువులు శ్రీ భారతీతీర్థ మహాస్వామి, శ్రీ విధుశేఖర 
భారతీస్వాములు ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు. 
అక్టోబర్‌ 5 నుంచి 19వ తేదీ వరకు శతజయంతి 
ఉత్సవాలలో భాగంగా విశేష ధార్మిక, ఆధ్యాత్మిక, 
సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. దెశంలోని వివిధ 
ప్రాంతాల నుంచి వేదపండితులు, ధార్మికవెత్తలు 
పెద్దయెత్తున పాల్గొన్నారు. ప్రధానంగా అక్టోబర్‌ 5వ తేదీ 
నుంచి 16 వరకు అతి రుద్ర మహాయాగం జగద్గురువుల 


పర్యవేక్షణలో జరిగింది. 

శ్రీ శృంగేరి శారదా బఠాధీశ్యరులు జగద్గురు శంకరాచార్య 
శ్రీశ్రీశ్రీ భారతీతీర మహాస్వామి, శ్రీశ్రీ విధుశేఖర భారతీ 
స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో, వారి దివ్యాశీస్సులతో 
చెన్నయ్‌లోని శ్రీ విద్యాతీర్థ ఫౌండేషన్‌ సంస్థవారు అక్టోబర్‌ 
11 నుంచి 18వ తేదీ వరకు విశేష కార్యక్రమాలు 
నిర్వహించారు. జగద్గురు శ్రీ అభినవ విద్యాతీర్థ 
మహాస్వామివారి అధిష్టానంలో 10 తేదీ నుంచి 19వ తేది 
వరకు ప్రత్యేక పూజలు జరిపారు. 

అక్టోబర్‌ 17న జగద్గురువులు శ్రీ అభినవ విద్యాతీర్థ 
మహాస్వామివారి అష్టోత్తర అఖండ వారాయణం సుగనంఠగా 
జరిగింది. 12 నుంచి 18వ తేదీ వరకు శ్రీ అభినవ విద్యాతీర్ద 
మహాస్వామివారి అభినవ సప్తాహం జరిగింది. సప్తాహానికి 
ముందు రోజు 11వ తేదీ ఉదయం సహస్ర మోదక గణపతి 
హూమం జరిగింది. శ్రీ అభినవ విద్యాతీర్ద మహాస్వామి 
శతజయంతి మహోత్సవాల సందర్భంగా స్మరణ సవ్తాహాన్ని 
శృంగేరీ శారదా పఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ జగద్గురు భారతీతీర్థ 


కత ఈ 





ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


మహాస్వామి వారు ప్రారంభించారు. శ్రిశ్రి జగద్గురు 
విధుశేఖర భారతీ స్వామి వారు పాల్తాన్నారు. ఈ 
సపాహంలో రోజూ సాయంత్రం 4 గంటల నుంచి 6 వరకు 
విఖ్యాత సంకీర్తన కళాకారులచే నామ సంకీర్తనం, భజన 
కార్యక్రమాలు జరిగాయి. ప్రారంభ, సమాపనోత్సవ రోజుల్లో 
నృత్య, నాటక ప్రదర్శనా కార్యక్రమాలు కన్నుల పండువగా 
జరిగాయి. 

పెద్దయెత్తున తరలివచ్చిన భక్తులు, శిష్యులు, ఆధ్యాత్మిక 
వేత్తల సమక్షంలో జగద్గురు శ్రీ అభినవ విద్యాతీర్థ 
మహాస్వామి వారి శత జయంతి ప్రధాన ఉత్సవం వారి 
జయంతి రోజైన అక్టోబర్‌ 18 తేదీన జరిగింది. పలు విశేష 
కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం పన్నెండు 
గంటలకు అభినవ విద్యాతీర్ద స్వామివారి అధిష్టానంలో 
విశేష పూజలు, అర్చనలు జరిగాయి. జగద్గురు శ్రిశ్రిశ్రి 
భారతీతీర్ద మహాస్వామి, శ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామివార్లు 
స్వయంగా శ్రీ అభినవ విద్యాతీర్ణ మహాస్వామి వారికి 
అభిషేకం, అష్టోత్తర శతనామావళి పూజలు, ప్రత్యేక 
అర్సనలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రి అభినవ 
విద్యాతీర్దుల విగ్రహానికి సువర్ణ హారం, సువర్ణ కవచ 
రుద్రాక్ష హారాలను శ్రీ భారతీతీర్థ స్వామివారు 


సమర్పించారు. సాయంత్రం ఐదు గంటలకు గురు 


దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్దురు శంకరాచార్య 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశి 







త్తు 


ఆ ఆ 
ష్ట సంచిక 


| శృంగేరిలో ఘనంగా జగద్గురు శ్రీ శ్రీ శ్రీఅభినవ్లవిద్యాతీర మహాస్వామి శతజయంతి మహోత్సవం 
| జగద్గురువులచే దర్ననమ్‌ విశిష్ట ప్రచురణ 'సద్గుణనిధి-తపశ్చక్రవర్తి' గ్రంథావిష్కరణ 
J క 





నిలయంలో అభినవ విద్యాతీర్ద స్వామివారి శతజయంతి 
ప్రధాన ఉత్సవం జరిగింది. సజీవమూర్తిగా భాసిల్లిన అభినవ 
విద్యాతీరుల విగ్రహం వద్ద జ్యోతి ప్రకాశనం, పూజలు చేసి 
ఉభయ _ జగద్గురువులు విగ్రహానికి ఇరువైపులా 
ఆశీనులయ్యారు. వేలాదిమంది భక్తులు హాజరైన ఈ 
కార్యక్రమం చతుర్వేద పఠనం, స్వామివారి స్మృతి స్మరణ 
సభ క టం. 


ఈ సందర్భంగా శ్రీఅభినవ విద్యాతీర్థ ఫౌండేషన్‌ 
(చెన్నయ్‌) వారు ప్రచురించిన ప్రత్యేక రుల... 
ఆవిష్కరించారు. అనంతరం “దర్శనమ్‌ ఆధ్యాత్మిక 
మాసపత్రిక ప్రచురించిన “సద్గుణనిధి-తపశ్చక్రవర్తి” ప్రత్యేక 
గ్రంథాన్ని జగద్గురువులు శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు 
ఆవిష్క రించారు. తొలిపత్రిని శ్రీ దక్షిణామూర్తిగారికి 
అందజేశారు. శ్రీ అభినవ విద్యాతీర్ద స్వామి వారిని 
సంస్మరించుకుంటూ వక్తలు స్తుతిం చారు. చివరగా 
జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ణ మహాస్వామి, శ్రీశ్రీ 
విధుశేఖర భారతీతీర స్వామివారు తమ అనుగ్రహ 
భాషణాన్ని అందిస్తూ గురువరేణ్యుల శ్రీ అభినవ 
విద్యాతీర్దుల విశిష్టతను, వారి పఠాధిపత్యంలో శృంగేరి 
శారదాపీఠ వైభవాన్ని, ప్రత్యేక సందర్భాలను స్మరిస్తూ 
కొనియాడారు. 








దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 





ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 


(శ్రీ భారతీ తీర్థుల 
66వ వర్ధంతి సందర్భంగా) 





మూలం రారా వివరించలేని, ఊహకందని = 
వుకితాంలు కొని ఉంటాయి. మన షకు mn ra గ 1201011; 
అక్షరాలు యాభయ్యారేనా. ఇంకా ఉంటే మరింత = lect ey) 


వివరించే అవకాశ ముండేదేమో అనిపిస్తుంది. కా wt! og iy Mie pire 
అట్టి సాన్నిధ్యంలో కూచుంటే ఎదో శాంతి, తృప్తి. త ie En Att bt స్త 
మాట్లాడక పోయినా మార్గ దర్శనం లభిస్తుంది. ము 
అటువంటి మహనీయ వ్యక్తిత్వాలలో శ్రీశ్రీ భారతీ 
తీర్థస్వామి ఒకరు. 

విలు చిక్కితే చాలు శృంగేరి 
లలత తూరు ధూర్త లాం లక 
చెయ్యకుండా. అక్కడ కెళ్ళి ఎంచేస్తారు, ఎం 
చూస్తారు( చిన్న గ్రామం కదా) అని ప్రశ్నించే 
మిత్రులకు - ఎం చెయ్యట మేమిటి? గురువు 
గారి దగ్గర, ఆ సన్నిధిలో అలా ఉండటమే అని 
జవాబు. ఈ జవాబు వెనుక ఉన్న అనుభూతి, 
ఆనందం ఎన్ని మాటల్లో వ్యక్త పరచగలం. 
ప్రశాంతంగా నిర్లిప్తంగా భక్త జనావళిని కలయ 
జూసే చూపు, ఆ చూపులోని వాత్సల్యం ఆ 
మందహాసం జగత్తును అఆర్దం చెస్తుంది. 
శిష్యవాత్సల్యం శతపత్రమై విరిసిన జగద్గురు 
పరంపరలో ఒక మహనీయమైన మజిలీ! 
శిష్యకోటి దర్శనార్తి, మార్గదర్శనా ర్తి తీర్చి ఒక 
చలివేంద్రం! ఇన్ని వందల మంది మధ్య 
మసలుతున్నా ఇంత మఠకార్య భారం 
వహిస్తున్నా భౌతిక పరిసరాల నుండి విడివడి 


a a a wy wr Pi క్‌ 
కాటం నా లా నా క | as 

౯ బట స! ఇ! వ ' 
మేల! త Vly RN Fr pT ల అంట = కా 
ప టట న యు 
em al 


ewe 





దెనందిన చింతలకు అతీతమైన అంతర్ముఖత్వ SERIE వ 
శక్తి సంపన్నులు గురు చరణులు. మంత్రాక్షతలు, ఆశిస్సులు, తీర్ణప్రసాదాలు అందరికి ఒకేలా 

గురుభవనానికి విశ్రాంతి లెదు. పాదపూజలు చేసుకునే అందుతాయి. సంస్థానంలో ఎక్కడి నుంచ్చి ఎ విభాగం 
వారు, గురువందనం సమర్పించే వారు లయ మల తెలియదు. భక్తులను పిలిచి 

కానుకలు ( ఒకటి రెండు కొబ్బరి కాయలు మొదలు పాదపూజాదికాలు చేయిస్తారు. హమ్మయ్య చక్కగా 
భారీ విరాళాల వరకు) సమర్పించే వారు, నిత్య పాదపూజ అయ్యింది అనుకుంటూ లైనులో నిలబడి 
దర్శనాభిలాషులు ఇలా ..... ఎప్పుడు కోలాహలం గానే గురువుగారి పలకరింపులు, మంత్రాక్షతలు ఆశీస్సులు 


ఉంటుంది. శృంగేరి ఆశ్రమంలో అందరూ చేసే వాళ్ళే గాని స్వీకరించి బయట పడేసరికి విరెవరూ కనపడరు. తమ 
చెప్పే వాళ్ళు కనపడరు. జరగవలసిన అన్ని పనులూ తమ విధులలోకి అదృశ్యమవు తారు కాబోలు! ఆ 
౨౨ 2రపోతూ ఉంటాయి. పాద పూజకో మరో ఆవరణలో ఆ సన్నిధిలో బాహ్య దృష్టికి గాని మనో నేత్రానికి 
కార్యానికో ముగ్గురు నలుగురే ఉన్నా నలభై మంది ఉన్నా గాని మరేదీ గోచరించదు. మననుకు బులు... 
సమయ పాలనతో పూర్తవుతాయి. గురువులిచ్చే ఎలో తన్మయత, ప్రశాంత అవ్యక్తానుభూతి . అన్ని వందల 








ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక 








దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య త్ల 
శ్రీశీశీ భారతీతీర్థ మహాసన్నిధానంవారి 71వ వర్ధంతి మహోత్సవ విశిష్ట సంచిక 
















|| 1111111111 


స క 5న సెం నా 
[| re Pe 
imp వన! 


గ | కో జై క. న్‌ i 
| | క్ర జ్‌ \ గ్‌ yr “RRR 
| | Be ట్ల న. | || — 
| న న. Per 
[1111111011] నా , యజ వా / బాన | 





య 


న ర్‌. 
టా నం... 


మంది ఎవరికివారే ని నన్నే ఇంతగా ఆదరించారు, 
అభయమిచ్చారు, ఆశీర్వదించారు ని అని అనుకుంటూ 
కదులుతారు. గురు వాత్సల్య ధారలో తడిసిన వాళ్ళకు 
లింగ వయో బేధాలు గుర్తుకు రావు-యాదృ్శశీ భావనా 
యత్ర సిద్ధిర్భవతి తాదృశీ., అంటే ఇదేనేమో. 

ని గురు దర్శన మాత్రం చేత గురుకృప లభిస్తుందాణు 
అని ఒక పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు గురుచరణుల 
జవాబు అఅది గురువు గారి శక్తిపై ఆధారపడి ఉన్నది. 
కొంతమంది గురువులు ఉన్నత స్థితిలో ఉంటారు. వారి 
దర్శనం వల్లనే మన జీవితాలు ఫలవంత మవుతాయి. 
గురువులు జీవితాలను మార్చ గలరు. తమ దృక్కుల చెతనె 
ప్రజల పాపాలను క్షాళితం చెయ్యగలరు. ని వారి జవాబు 
వారికీ అన్వయిస్తుంది సంపూర్ణంగా. 

శిచరణులు అనుక్షణం, అహరహం గురు ధ్యాన 
తత్పరులై, గురువాక్య పరిపాలనా దక్షులై అచంచల గురు 
భక్తికి నిలువెత్తు నిదర్శనం గా నిలచిన వారు. ఆత్మ 
నిగ్రహం, మౌనం, సత్యసంధత, క్రమశిక్షణ, కార్యదక్షత 
సమయపాలన వంటి సుగుణాలు అలవరచు కొని 
నిత్యజీవితంలో ఆచరించి చూపుతున్న ఆచరణాత్మక 
వేదాంతి. మనసు మల్లెపూవు వలె సున్నితం. నియమపాలన 
లో వజ్ర కఠోరం. ప్రతి జీవిలోను పరబ్రహ్మను దర్శించ గల 
తాత్తికులు వారు. ఎన్ని వందల మంది వారి దర్శనాని 
కొచ్చినా ఎన్నెన్ని ప్రశ్నలతో విసిగించినా ఆ ప్రశాంత వదనం 
లో ఆ మందస్మితం లో మార్పు ఉండదు. వశ్యవాక్కు, శబ్ద 





| | 


న జాగ్‌ 


Flom a Wr. 
i మట్టీ 
ey య. వ్‌ న్య ! 
be స కనా 


ప్రభుత తో, వ్యాఖ్యాన వైభవంతో అలరారి విరి అనుగ్రహ 
భాషణాల గురించి చెప్పాలంటే ఒక బృహధ్గంథమే 
అవుతుంది. ధర్మాచరణ ప్రాశస్త్యం చెప్పినా, గురు శిష్య 
లక్షణాలు వివరించినా, సంధ్యావందనం గురించి చెప్పినా, 
వేదసారము అద్వైతమె అని విశదీకరించినా కాళిదాసు కవిత 
Modo క రాం ల న త న్‌ 
సామాన్యుని సజీవ భాషలోనే చెపుతారు. హిందీ మాట్టాడే 
ఉత్తరాది వారూ, దక్షిణాది నాలుగు భాషల వారూ ఎవరికి 
వారే గురువు గారి మాతృభాష మా భాషే అనుకోవటం 
పరిపాటి. వారి అనుగ్రహ భాషణములను విన్న అదృష్ట 
వంతులకు అనుభవైక వేద్యమే ఇవి. 

శ్రిచరణుల 66వ వర్గంతిని పురస్కరించుకొని ఈ 
నాలుగు ముక్కల అక్షరాంజలి సమర్పించే సాహసం 
చెయ్యటానికి కారణం వారి శిష్యవాత్సల్య ప్రవాహం లో 
తప్పొప్పుల తబిశీళ్ళు క్షాళిత మవుతాయి లే అన్న ఆశతోనే! 

శ్రీ చరణుల గురించి ఎన్ని వ్యాసాలు రాస్తే మాత్రం, ఎన్ని 
మాటలు చెపితే మాత్రం మహా సన్నిధానం సాన్నిధ్యానికి 
సాటి కాగలవు! 

అస్తే సేశిక చరణం నిరవధి రాస్తే తదీక్షణ కరుణా 

అస్తే కిమపి తదుక్తం కిమతః పరమస్తి జన్మ సాఫల్యమ్‌. 

గురు చరణం ఉన్నది. ఆయన కటాక్షంలో అనంత మైన 
(ప్రమ ఉన్నది. ఆయన ఉపదేశం ఉన్నది. ఇంక దీనిని 
మించిన జన్మ సార్ధక్యం ఎమున్నది. 

- ప్రసాదవర్మ కామర్షి 








దక్షిణామ్నాయ శ్రీ శృంగేరీ శారదా పఠాధీ.శ్వరులు జగద్దురు శంకరాచార్య 
వారలకు నావాంగప్రణామాలు 





భారతీ కరుణా పాత్రం భారతీ పదభూషణం; విద్యావినయ సంపన్నం వీతరాగం వివేకినాం, 
భారతీ పదమారూఢం భారతీ తీర్ణమాశ్రయే వందే వేదాంత తత్త్వజ్ఞం విధుశేఖర భారతీమ్‌। 




















ప! ల Co 


శ 


= 


1 
1 న్న బే సీ 
ల! +P 
శత జీ. మలీస్ట్‌ 


- 





లీ 





మ్‌ = me. rE —_—_— 





